తెలంగాణ సారస్వత పరిషత్తు 


హైదరాబాద్‌ 


తెలంగాణ 


తెలుగు సాహిత్య చరిత్ర 


ప్రధాన సంపాదకులు 
జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, పద్మభూషణ్‌ 
దా.సి.నారాయణ రెడ్డి 
అధ్యక్షులు. తెలంగాణ సారస్వత పరిషత్తు 


సంపాదకులు 
డా.జె.చెన్నయ్య 


ప్రధాన కార్యదర్శి, తెలంగాణ సారస్వత పరిషత్తు 


గ్రంథకర్త 
డా. ముదిగంటి సుజాతారెడ్డి 


తెలంగాణ సారస్వత పరిషత్తు 
శిలక్‌ రోడ్‌, హైదరాబాద్‌ - 500 001 
ఫోన్‌నం. 040-2475 3724 


TELANGANA 
TELUGU SAHITYA CHARITRA 


Written by 
Dr.Mudiganti Sujatha Reddy 
© Telangana Saraswatha Parishath 


ప్రథమ ముద్రణ : మార్చి, 2015 
ద్వితీయ ముద్రణ : అక్టోబర్‌ 2015 
తృతీయ ముద్రణ :డిసెంబర్‌ 2015 


పుటల సంఖ్య : 248 


ప్రతులు : 1000 
మూల్యం : రూ. 150/- 


ప్రతులకు : 

తెలంగాణ సారస్వత పరిషత్తు 
తిలక్‌రోడ్‌, హైదరాబాద్‌ - 500 001 
ఫోన్‌ + 01-40-24753724 


డిటిపి : 

ఎవిఎమ్‌ గ్రాఫిక్స్‌, 
సత్యానగర్‌, హైదరాబాద్‌ 
ఫోన్‌ : 9440096321 


ముద్రణ : 

సాయి లిఖిత ప్రింటర్స్‌ 
ఖైరతాబాద్‌, హైదరాబాద్‌ 
ఫోన్‌ : 040-65 545 979 


జ్ఞానపీఠ అవార్డు గ్రహీత Jnanpith Awardee 


డాక్టర్‌ సి. నారాయణరెడ్డి ఎక్ట్‌ ఎంపి. Dr. C. Narayana Reddy Ex. M.P. 
ఎం, పిహెచ్‌.డి. డిలిట్‌. M.A. Ph.D., D.Litt. 


అధ్యక్షులు | 3 PRESIDENT 
క్‌ రోడ్‌, ర్వ గ క్త Telangna Saraswatha Parishath 
తిలక రాణ, Tilak Road, 


-500001. 


ఫోన్‌ : (ఆ) 24753724 Hyderabad - 500 001. 


Phone : (Off.) 24753724 


అవతారిక 


తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమై 2014 జూన్‌ 2వ తేదీన 
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల 
సంఘటిత స్వరంతో గళం కలిపి పరిషత్తు సర్వసభ్యమండలి “ఆంధ్ర సారస్వత 
పరిషత్తు పేరును తెలంగాణ సారస్వత పరిషత్తు గా మార్చు చేస్తూ ఏకగ్రీవంగా 
తీర్మానించింది. పరిషత్తు చరిత్ర పూర్వరంగాన్ని సంగ్రహంగా ఆవిష్మరించటం ఈ 
సందర్భంలో సముచితమని భావిస్తున్నాం. 


నిజాం పాలనలో తెలుగు భాషాదీవం కొడిగట్టిన కాలంలో దాని 
పునరుద్దీపనానికి ఉద్యమించిన మాతృసంస్థ ఈ పరిషత్తు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి 
శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ కాళోజి నారాయణరావు, శ్రీ బూర్గుల 
రామకృష్ణారావు, శ్రీ లోకనంది శంకర నారాయణరావు, శ్రీ గడియారం రామకృష్ణ 
శర్మ వంటి సాహితీమూర్తుల ప్రేరణతో పరిషత్తు 1943 మే 26న రూపుదిద్దుకుని ఈ 
రోజు తెలంగాణలో అగ్రేసర సాహితీ సంస్థగా విశిష్టస్థానం వహించింది. మాన్యమిత్రులు 
డా॥దేవులపల్లి రామానుజరావు గారు యావజ్జీవం పరిషత్తు అభివృద్ధికి శ్రమించినారు. 
పరిషత్తు బహుముఖీన కార్యక్రమాలు చేపట్టి సమర్థంగా నిర్వహిస్తూ అందరి 
ప్రశంసలందుకుంటున్నది. పరిషత్తు ప్రాథమిక, ప్రవేశ, విశారద తెలుగు పరీక్షలు 
జరపడంతో పాటు, తెలుగు పండిత శిక్షణ కళాశాలను, ప్రాచ్య కళాశాలను 
నిర్వహిస్తున్నది. పరిషత్తు ఏర్పాటు చేసే సాహితీ సభలు, సమావేశాలు, ప్రసంగాలు, 
సదస్సులు, ఉత్సవాలు, చర్చాగోష్టులు, పరిణతవాణి ప్రసంగాలు, ప్రసంగాత్మక 
ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మొదలైనవి తెలంగాణ వైశిష్ట్యానికి అద్దం 
పడుతున్నవి. పరిషత్తు ప్రచురించే గ్రంథాలను సాహితీలోకం అభిమానించి 
స్వాగతిస్తున్నది. ఇంతవరకు దాదాపు 160 గ్రంథాలను వెలువరించింది. 


2013లో పరిషత్తు సప్తతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించింది. తెలంగాణ 
ప్రత్యేకతలోని వివిధ పార్య్వాలను ఆవిష్కరించే సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు 


Iv తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఏర్పాటయ్యాయి. నిపుణుల ప్రసంగ వ్యాసాలను “వ్యాసగుళుచ్చం” పేరుతో పరిషత్తు 
రెండు భాగాలు వెలువరించింది. “తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం”పై 
సదస్సు వంటి కార్యక్రమాలను పరిషత్తు ఏర్పాటు చేసింది. 


తెలంగాణను సర్వతోముఖంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం, సంస్థలు, 
ప్రజలు ఉద్యమస్ఫూర్తితో కృషి చేయడం హర్షణీయం. తెలంగాణ భాషా సాహిత్య 
కళా సంస్కృతుల వికాసాభ్యదయాల కోసం ఏడు దశాబ్దాలకు పైగా అంకిత 
భావంతో ముందుకు సాగుతున్న పరిషత్తు బంగారు తెలంగాణ నిర్మాణంలో తన 
వంతు పాత్రలో భాగంగా విశిష్ట కార్యక్రమాలకు రూపకల్పన చేసి నిర్వహిస్తున్నది. 
వాటిలో కొన్ని - తెలంగాణ మాండలిక పదాలు - ప్రయోగ వైశిష్ట్యం, ప్రాచీన 
తెలంగాణ కవుల సాహితీ సేవ, తెలంగాణ చిత్రకళ, శిల్పకళల వైభవం, తెలంగాణ 
గిరిజన భాషా సాహిత్యాల సదస్సు, తెలంగాణ కవయిత్రుల, కథయిత్రుల రాష్ట్ర 
స్థాయి సమ్మేళనం. 

తెలంగాణ వైభవోన్నతిపై ప్రత్యేక గ్రంథ ప్రచురణను పరిషత్తు చేపట్టింది. ఈ 
పరంపరలో ప్రస్తుత గ్రంథం ప్రముఖ రచయిత్రి డా॥ ముదిగంటి సుజాతారెడ్డి 
రచించిన “తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర”. డా. సుజాతారెడ్డి ఈ గ్రంథాన్ని 
పరిశోధనాత్మకంగా శాస్త్రీయ దృక్పథంతో ప్రామాణిక రచనగా తీర్చిదిద్దినారు. యుగ 
విభజన ఆధారంగా ఈ (గ్రంథానికి ఆమె సమగ్రతను సంతరింపజేసినారు. వేములవాడ 
చాళుక్యుల యుగం నుండి ఈనాటి వరకు తెలంగాణలో తెలుగు సాహిత్యాన్ని 
సుసంపన్నం చేసిన సాహితీవేత్తల రచనాగరిమ దీనిలో ప్రతిభాన్వితంగా చిత్రించినారు. 
ఈ గ్రంథం తెలంగాణ సాహితీ వైలక్షణ్యానికి మణిదర్పణంగా భాసిస్తున్నది. గ్రంథ 
రచయిత్రి డా॥ సుజాతారెడ్డికి నా హార్దికాభినందనలు 

ఈ గ్రంథానికి పాఠకలోకం నుంచి లభించిన విశేష ఆదరణను పురస్మరించుకుని 
అతిస్వల్ప వ్యవధిలోనే తృతీయ ముద్రణను ప్రకటిస్తున్నాం. 

పరిషత్తు వెలువరిస్తున్న ఈతృతీయముద్రణ అందరి మన్ననలను పొందగలదని 


విశ్వసిస్తున్నాను. ne 


less (డా. సి.నారాయణ రెడ్డి) 
తేది: 02-12-2015 అధ్యక్షులు 
తెలంగాణ సారస్వత పరిషత్తు 


¥ ముదిగంటి సుజాతారెడ్డి 


డా॥ జె చెన్నయ్య తిలక్‌ రోడ్‌, 
ప్రధాన కార్యదర్శి 'హైదరాబాదు-500001. 
తెలంగాణ సారస్వత పరిషత్తు ఫోన్‌ : 040-24753724 


ప్రవేశిక 


తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న విభిన్నమైన కార్యక్రమాల్లో పుస్తక 
ప్రచురణ విశిష్టమైంది. పరిషత్తు ప్రచురించిన గ్రంథాల పట్టికను చూస్తే ఎంత 
గొప్పవైన ప్రచురణలు వచ్చాయో తెలుస్తుంది. చీకటిని తిట్టుకుంటూ కూర్చోకుండా 
నాటి పెద్దలు పరిషత్తును ప్రపంచ తెలుగు వేదికగా నిలబెట్టారు. తెలుగు పరీక్షల 
నిర్వహణ, భాషా సాహిత్య సాంస్కృతిక వికాసానికి దోహదం చేసే సదస్సుల నిర్వహణ, 
పెద్దల పేరిట నిర్వహించే సంస్మరణ ప్రసంగాలు, పరిణతవాణి ప్రసంగ పరంపర 
కొనసాగుతూ అనుబంధంగా పుస్తక ప్రచురణ జరిగింది. 2013 సంవత్సరంలో 
పరిషత్తు సప్తతి పూర్తి సందర్భంగా ఏడాది పొడవునా అనేకమైన ప్రత్యేక కార్యక్రమాలు 
ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షులు డా. సి.నారాయణరెడ్డి నేతృత్వంలో సప్తతి 
సందర్భంగా తెలంగాణ తెలుగు సాహిత్య వికాసం, తెలంగాణ ప్రాచీన కవుల 
కవితా ప్రాభవం, తెలంగాణ మాండలిక పదాలు-ప్రయోగ రీతులు, తెలంగాణ 
ప్రాచీన నృత్య రీతులు, తెలంగాణ గిరిజన భాషా సాహిత్యాలు, తెలంగాణ 
కవయిత్రులు, కథయిత్రుల సమ్మేళనం వంటి అనేక సదస్సులు, ప్రత్యేక కార్యక్రమాలను 
నిర్వహించడం జరిగింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరుణంలో 
తెలంగాణలో సాహిత్య చైతన్యాన్ని పెంపొందించే కృషిలో భాగంగా ఈ కార్యక్రమాలు 
నిర్వహించాలని పరిషత్తు భావించింది. నవ్య స్ఫూర్తితో ప్రచురణల్ని కూడా 
వెలువరించాలని నిర్ణయించింది. గత సంవత్సరం పరిణతవాణి ప్రసంగాలతో కూడిన 
తాజా సంపుటి, 'తెలంగాణ సాహిత్య వికాసం), “'వ్యాసగుళుచ్చం” రెండు సంపుటాలు 
ప్రచురించడం జరిగింది. వాటిని పాఠకులు ఆదరించారు. సంతృప్తిని కలిగించింది. 

ఇప్పుడు వస్తున్న గ్రంథాల్లో డా. ముదిగంటి సుజాతారెడ్డి రచించిన 'తెలంగాణ 


vi తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 
తెలుగు సాహిత్య చరిత్రకు ఎంతో ప్రాధాన్యముంది. ఎడతెగని ఉద్యమ పర్యవసానంగా 
తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ తరుణంలో తెలంగాణ తన సాహిత్య 
మూలాలను అన్వేషించి తన స్థానాన్ని పదిలపరచుకోవలసిన అవసరం వుంది. 
అందుకు ఇటువంటి పరిశోధనాత్మక గ్రంథం అవసరం ఎంతో వుంది. డా. సుజాతారెడ్డి 
పరిశోధకురాలుగానేకాక సృజనాత్మక రచయిత్రిగా కూడా విశేష కృషి చేశారు. 
వారు పూర్వకాలం నుండి సారస్వత పరిషత్తు ఉపాధ్యక్షులు కూడా. వారీ గ్రంథంలో 
తెలంగాణ ప్రాచీన కాలం నుంచి ఇటీవలి కాలం వరకు సాహిత్య చరిత్రను యుగ 
విభజన పూర్వకంగా రచించారు. 


vu ముదిగంటి సుజాతారెడ్డి 


ప్రాక్కథనం 


తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్రను శాస్త్రీయంగా చారిత్రకతను పాటిస్తూ 
రాజవంశాల పేరుతో యుగ విభజన చేస్తూ నేను ఈ (గ్రంథాన్ని రచించాను. 
వేములవాడ చాళుక్యులకు ఇయ్యవలనిన (ప్రముఖ స్థానాన్ని ఇచ్చాను. 
ఆధునికయుగంగా పేర్మొనకుండా అసఫ్‌జాహి రాజుల యుగంలోనే తెలంగాణ 
పునరుజ్జీవనోద్యమం, తెలంగాణ విమోచనోద్యమం, తెలంగాణ సాయుధ పోరాట 
కాలం నాటి కవుల, రచయితలను గురించి చెప్పాను. తెలంగాణలో క్రమంగా 
జరిగిన ఆధునికత (ప్రవేశాన్ని ఇతర (ప్రాంతాల కన్నా భిన్నంగా వుండటాన్ని 
వివరించాను. తెలంగాణ సాహిత్యంలోని సాహిత్య ప్రక్రియల వైశిష్ట్యాన్ని గురించి 
చెప్పాను. ఇక్కడ పాట, జానపద కళా రూపాలకున్న విశిష్టతను వివరించాను. 
ప్రాచీన సాహిత్యంలోనే శిష్ట కవులు జానపదులకు పట్టుపడేటట్లుగా గానానికి 
అనువైన “ద్విపద” ఛందస్సులో మహాకావ్యాలు రచించారు. తెలంగాణ తెలుగు 
సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు మొట్టమొదట పుట్టి వికసించాయి. నన్నయకు పూర్వమే 
గద్యవద్య రచనలు కావ్యరచన చేయగలిగినంతగా వికనించాయని 
శాసనాధారాలున్నాయని చూపించాను. నన్నయ భారత రచనకు యాభై సంవత్సరాలకు 
పూర్వమే విరియాల కామసాని చక్కని అలంకారిక శైలిలో వృత్త పద్యాలను వ్రాసిందని 
గూడూరు శాసనం చాటుతున్నది. ఇక వేములవాడ చాళుక్యుల కాలంలో సంస్కృతం, 
కన్నడంలో కావ్యరచనలు జరగటమే కాక తెలుగులోను గ్రంథ రచనలు జరిగాయన్న 
ఆధారాలు చూపించాను. అది తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగంగా 
పరిగణించాలని చెప్పాను. 


కాకతీయుల, పద్మనాయక, కుతుబ్‌షాహీల కాలంలో ఎంత గొప్ప సాహిత్యం 


vil తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వచ్చిందో చారిత్రక క్రమంతో వివరించాను. అసఫ్‌జాహీల కాలంలో ఎంత గొప్ప 
తిరుగుబాటు విప్లవ సాహిత్యం, ప్రపంచంలోనే ఎన్నదగిన పోరాటం నేపథ్యంలో 
వచ్చిందో చెప్పాను. ఆధునికయుగం అంటే విశాలాంధ్ర యుగంలో మొదట్లో కొంత 
స్తబ్ధత రావటానికి కారణాన్ని వివరించి తర్వాత కాలంలో దిగంబర కవులు, చేతనావర్త 
కవులు, విప్లవ వాదం, దళిత, స్రీ, మైనారిటీ, తెలంగాణ ప్రాంతీయం వంటి అస్తిత్వ 
వాదాలు ఏ విధంగా బలంగా వచ్చాయో చెప్పాను. తెలంగాణ తెలుగు సాహిత్య 
క్రమ వికాసం, విశిష్టతలను వివరించాను. శివకవుల నాటి నుంచి ఈనాటి తెలంగాణ 
ప్రాంతీయ అస్తిత్వవాదం వరకు తెలంగాణ కవులు బలమైన గొంతుతో వినిపించిన 
సాహిత్య గరిమను తెలిపాను. పాట, జానపద కళలు, జానపద కళా ప్రదర్శనలు 
ఏ విధంగా కాలం దెబ్బలకు తట్టుకొని ఏ ప్రాంతంలో లేని విధంగా తెలంగాణలో 
నిలబడి విశ్వవిద్యాలయాల పీఠాల నధిష్టించాయో తెలిపాను. 

ఆ విధంగా తెలంగాణ తెలుగు సాహిత్య విశిష్టతను ఈ సాహిత్య చరిత్రలో 
చెప్పాను. ఈ గ్రంథాన్ని తెలంగాణ సారస్వత పరిషత్తు వారు ప్రచురించాలని 
తలపెట్టటం చాలా గర్వకారణం. పరిషత్తు అధ్యక్షులు ఆచార్య సి.నారాయణరెడ్డి 
గారికి నా కృతజ్ఞతాభివందనాలు. 


రోహణమ్‌ డా.ముదిగంటి సుజాతారెడ్డి 


IX 


ముదిగంటి సుజాతారెడ్డి 


1. ఆరంభం 
* శాతవాహనుల యుగం 
* శాతవాహనానంతర యుగం 
2. వేములవాడ చాళుక్యయుగం 
* వేములవాడ భీమన 
* సోమదేవసూరి 
* బద్దెగుడు (బద్దెన) 
* శతక సాహిత్యం 
* శతక లక్షణాలు 
* సుమతి శతకం 
3. కాకతీయుల యుగం 
* కాకతీయుల సంస్కృతాభిమానం 
* డజానుతెనుగు-ప్రజాచైతన్యం 
అ వీరశైవ మత విజృంభణం 
* మల్లికార్డున పండితారాధ్యుడు 
త పాల్కురికి సోమనాథుడు 
+ కృష్ణమాచార్యులు 
* చక్రపాణి రంగన 


+ శివకవుల కవితా వైశిష్ట్యం-దేశికవితోద్యమం 


ఆ గోన బుద్దారెడ్డి 

* భాస్మర రామాయణం 

* కుమార రుద్రదేవుడు 

* మారన 

* కుప్పాంబిక 

* కొలని రుద్రదేవుడు 

* రావిపాటి త్రిపురాంతకుడు 


గా 
లఅ€ 06౯ = 


Fi 
00 


8ఇఐ2బఇనికి వి కిపిపిసజి కి BEE 


61 


తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


4. రాచకొండ పద్మనాయకుల యుగం 


* మల్లినాథ సూరి 

* సాయణుడు 

* పోతన 

* మొల్ల 

* పిల్లలమర్రి పినవీరన 
* పశుపతి నాగనాథుడు 
* గౌరన 

* మడికి సింగన 

* కొరవి గోపరాజు 

+ ఖైరవ కవి 


5. కుతుబ్‌షాహీల యుగం 


* కందుకూరి రుద్రకవి 

* మరింగంటి కవులు 

* మరింగంటి జగన్నాథాచార్యులు 
* సింగరాచార్యులు 


* మొదటి వేంకట నరసింహాచార్యులు 


* హరిభట్టు 

* ఏకామనాథుడు 

* కాసెసర్వప్ప 

* పోశెట్టి లింగకవి 

* ఎలకూచి బాలసరస్వతి 
* కాకునూరి అప్పకవి 

. అద్దంకి గంగాధరుడు 
* పొన్నగంటి తెలగన 

* సారంగు తమ్మయ 

* చరగొండ ధర్మన 

* కామినేని మల్లారెడ్డి 

* సురభి మాధవరాయులు 


షఇతితికిక్‌ వినక క తికి కి భి బిబి జి ఇఇ జిగి నిక కి జ లిపి 82 


XI 


ముదిగంటి సుజాతారెడ్డి 


రామదాసు 

క్షేత్రయ్య 

రెడ్రెడ్డి మల్లారెడ్డి 

బిజ్జల తిమ్మభూపాలుడు 
పెదసోమ భూపాలుడు 
కాణాదం పెద్దన సోమయాజి 
చినసోమ భూపాలుడు 
పరశురామ పంతుల లింగమూర్తి 


అసఫ్‌జాహీల యుగం 


ఒద్దిరాజు సోదరులు 
మాడపాటి హనుమంతరావు 
సురవరం ప్రతాపరెడ్డి 
సోమరాజు ఇందుమతీ బాయి 
రూఫ్టానుపేట రత్నమ్మ 
దాశరథి కృష్ణమాచార్యులు 
వట్టికోట ఆళ్వారుస్వామి 
కాళోజి 

గంగుల శాయిరెడ్డి 

గార్లపాటి రాఘవరెడ్డి 


కాంచనపల్లి చిన వెంకటరామారావు 


అయోధ్య రామకవి 

ఆవుల పిచ్చయ్య 

పొట్లపల్లి రామారావు 
పెండ్యాల శేషగిరిరావు 
భండారు అచ్చమాంబ 
భాగ్యరెడ్డి వర్మ 

పర్సా దుర్గాప్రసాదరావు 
వానమామలై వరదాచార్యులు 


102 


112 
114 
117 
117 
117 
119 
121 
123 
123 
123 
124 
124 
125 
125 
126 
127 
128 
132 


xu తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


7. విశాలాంధద్రయుగం 

* అభ్యుదయ వాదం 

* సి.నారాయణరెడ్డి 

* తెలంగాణ రచయితల సంఘం 

* అంపశయ్య నవీన్‌ 

* దాశరథి రంగాచార్యులు 

* ప్రీల రచనలు 

+ అభ్యుదయానంతర ధోరణులు - వాదాలు 

* దిగంబర కవులు 

* నవ్యసంప్రదాయ వాదం 

* చేతనావర్త కవులు 

* విప్లవవాదం 

* నానీలు -ఒక వినూత్న పద్య ప్రయోగం 

* దళితవాదం 

* తెలంగాణలో దళితోద్యమం 

* ముస్లిం మైనారిటీ వాదం 

* స్త్రీ వాదం 

* దళిత స్త్రీ వాదం 

* మైనారిటీ ప్రీ వాదం 

+ తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదం 

* ముగింపు 

8. అనుబంధం 

* తెలంగాణ తెలుగు సాహిత్యంలో 
కథ 

* తెలంగాణ తెలుగు సాహిత్యంలో 
నవల 

+ తెలంగాణ తెలుగు సాహిత్యంలో 
సాహిత్య విమర్శ 

* తెలంగాణ తెలుగు సాహిత్యంలో 
జానపదుల సాహిత్యం 


134 
137 
140 
141 
142 
142 
144 
144 
144 
148 
152 
153 
164 
165 
166 
176 
178 


191 


211 


1 ముదిగంటి సుజాతారెడ్డి 


ఆరంభం 


తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన భాష. ప్రాచీనకాలంలో 
“తల్లి సంస్కృతంబె యెల్లభాషలకును” అన్న అభిప్రాయం ఉండేది. కాని దక్షిణభారత 
భాషలు నేర్చుకున్న పాశ్చాత్యులు 18, 19 శతాబ్దాల్లో ఈ భాషల నిర్మాణం సంస్కృత 
భాషకన్నా భిన్నంగా వుందని చెప్పారు. డచ్చి దేశస్థుడైన రాస్మిస్‌ క్రిష్టియన్‌ రాస్‌ 
(క్రీశ. 1787-1832) దక్షిణ భారత భాషలు సంస్కృతం కన్నా భిన్నమైనవని గుర్తించి 
భారత భాషలకు ఆయన మలబారిన్‌ భాషలని పేరు పెట్టాడు. క్రీ.శ. 1816లో 
ఎ.డి.క్యాంబెల్‌ “ఎ గ్రామర్‌ టు తెలుగు లాంగ్వేజ్‌” అన్న పుస్తకం వ్రాశాడు. దానికి 
పీఠిక వ్రాస్తూ ఫ్రాన్సిస్‌ ఎల్లిస్‌ దక్షిణ భారత భాషలకు, సంస్కృతానికి జన్యజనక 
సంబంధం లేదని చెప్పాడు. క్రీ.శ. 1856లో బిషప్‌ రాబర్ట్‌ కాల్పెల్‌ “ఎ కంపారిటివ్‌ 
గ్రామర్‌ ఆఫ్‌ ది ద్రవిడియన్‌ లాంగ్వేజస్‌” అన్న గ్రంథంలో దక్షిణ భారత భాషలు 
ఇంకా 12 వరకు ఆదివాసుల భాషలు ఒక్క కుటుంబానికి చెందినవనీ వాటి నిర్మాణం 
ఒకే తీరుగా వున్నదని సోదాహరణంగా నిరూపించి చూపించాడు. అప్పటినుంచి ఆ 
భాషలకు “ద్రావిడ భాషలు” అన్న పేరు స్థిరపడింది. క్రీ.పూ. 3000 నాటిదైన 
మొహంజదారో తవ్వకాల్లో దొరికిన మట్టి సీళ్ళ మీదున్న చిత్రలిపిలో వున్నది ద్రావిడ 
భాషల మూలభాష అని ద్రావిడ భాష భారతదేశపు మూలవాసుల భాష అని 
సంస్కృతం ఆర్యులనబడే జాతి ఉత్తర పూర్వ దిశ నుంచి భారతదేశంలోకి ప్రవేశించిందని 
వారి భాష సంస్కృతం అని, అది ద్రావిడ భాషను ప్రభావితం చేసిందని చారిత్రకులు 
అంటారు. అదే విధంగా ద్రావిడ భాషలోని పదాలు, వాక్య నిర్మాణ పద్ధతులు 
సంస్కృతాన్ని చాలా ప్రభావితం చేసాయని భాషా శాస్త్రజ్ఞులు గుర్తించారు. వేదాలలో 
ముఖ్యంగా అధర్వణ వేదంలో కన్పించే భాష సంస్కృతిపై ద్రావిడుల భాష సంస్కృతిల 
ప్రభావం బాగా కన్పిస్తున్నదని పాశ్చాత్య ఇండాలజిస్టులు గుర్తించారు. సంస్కృతంలోని 


2 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ధాతువులను పరిశీలిస్తే ఎన్నో ద్రావిడం నుంచి పోయి చేరినవి కన్పిస్తున్నాయి. 
టి.బరో, ఎమ్‌.బి. ఎమెనోలు కూర్చిన “ద్రవిడియన్‌ ఎటి మాలజికల్‌ డిక్షనరీ” (1961) 
చూస్తే మనకీ విషయం తెలుస్తున్నది. ఇప్పుడున్న ఉత్తర భారతం భాషలన్నిటిలోని 
వాక్యనిర్మాణ విధానం అంటే కర్త వాక్యంలో మొదట్లో రావటం క్రియ చివర రావటం 
వంటివి ద్రావిడ భాషల వాక్య నిర్మాణ ప్రభావమే అని, అదేవిధంగా [ద్రావిడ భాషా 
పదజాలం ఆ భాషల్లోకి సంస్కృతం ప్రాకృతం అపభ్రంశ భాషల ద్వారా వచ్చి 
చేరిందని సునీత కుమార ఛటర్జీ వంటి భాషావేత్తలు చెప్పారు. 

ఆదివాసులు మాట్లాడే భాష నుంచి మూల ద్రావిడ భాష రూపొందిందా లేదా 
ద్రావిడ భాష ఆదివాసుల భాషలుగా రూపొందిందా? - దేనికి ఏది మూలం అనే 
విషయాన్ని గురించి భాషాశాస్త్రజ్ఞులు తేల్చి చెప్పలేకుండా ఉన్నారు. పాకిస్తాన్‌లో 
ఒక ఆదివాసుల గుంపు మాట్లాడే “బ్రాహుయి” భాష ద్రావిడ భాషా కుటుంబానికి 
చెందిందని దాన్ని అధ్యయనం చేసిన భాషా శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంటే ద్రావిడ 
భాష ఒక్క దక్షిణ భారతంలోనే కాక భారతదేశమంతటా మాట్లాడే ప్రజల భాషగా 
ఉండేదని చెప్పవచ్చును. అందుచేతనే ద్రావిడ భాష సంస్కృత ప్రాకృత అపభ్రంశ 
భాషలను ప్రభావితం చేసిందనడం సత్యం. 

మూల ద్రావిడ భాషల లక్షణాలు ఎక్కువగా తమిళంలో వున్నాయని కొందరు 
అంటారు. అందుకని తమిళం ద్రావిడ భాషల కన్నిటికి తల్లిభాష అని కొందరి 
అభిప్రాయం. కాని అటువంటిదేమి లేదని [ద్రావిడ భాషలన్ని సోదర భాషలని 
భాషా శాస్త్రజ్ఞులు తేల్చారు. ద్రావిడ భాషలన్నీ సంస్కృత పదజాలం చేరి రానురాను 
సాహిత్య భాషలుగా రూపొందాయి. జైన బౌద్ధమతాల ప్రభావం ఉన్నచోట దేశభాషల్లో 
ఆ మతాల భావజాలాన్ని ప్రచారం చేయాలనే దృష్టితో ఆ మతాల వారు దేశభాషలను 
ఆదరించి సాహిత్య సృష్టి చేసారు. ఆ విధంగా మొదట తమిళదేశంలో జైన బౌద్ధమతాల 
వ్యాప్తితోనే సాహిత్య సృష్టి జరిగింది. “శిలప్పదిగారం, మణిమేఖలై” తమిళంలో ఆది 
కావ్యాలను రచించిన ఇలంగో, శాత్తనారు కవులు బౌద్ధులు. “తిరుక్కురళ్‌ పద్యాలను 
వ్రాసిన తిరువళ్ళువరు జైనుడు. ఆ తరువాత జైన బౌద్ధమతాల్లో వున్న బుద్దుని 
“ఆరాధన”ను తీసుకొని శివ విష్ణు దేవతల ఆరాధనతో కూడిన భక్తిమతాలు తమిళ 


3 ముదిగంటి సుజాతారెడ్డి 


దేశంలో వ్యాపించాయి. శివ భక్తులైన నాయనార్లు, వైష్ణవ భక్తులైన ఆళ్వార్లు భక్తి 
కవిత్వాన్ని వ్రాసి తమిళ సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. తమిళం తర్వాతనే ఇతర 
ద్రావిడ భాషల్లో సాహిత్య సృజనం జరిగింది. 


ఆ విధంగా చూస్తే తెలుగుదేశంలోనూ జైన బౌద్ధమతాలు బాగా విస్తరించాయి. 
ధాన్యకటకమనబడిన ఈనాటి అమరావతి బౌద్ధమత కేంద్రంగా వ్యాపార కేంద్రంగా 
ఉండేది. అక్కడి స్తూపం శిల్పకళ ప్రపంచ ప్రఖ్యాతి చెందినయి. ఇంకా తెలుగు 
దేశంలో ఎన్నో బౌద్ధ స్తూపాల, చైత్యాల నిర్మాణాలు, శిల్పాల అవశేషాలు 
బయటపడ్డాయి. తెలంగాణలో బౌద్ధం విశేషంగా వ్యాపించింది. ఖమ్మం జిల్లాలోని 
నేలకొండపల్లి స్తూపం చాలా పెద్దది. ఇప్పుడు ఆ స్తూపం అవశేషాలు మాత్రమే 
మిగిలినయి. కరీంనగర్‌ జిల్లాలోని ధూళికట్ట, కోటిలింగాల, నల్లగొండ జిల్లాలోని 
నందికొండ, ఫణిగిరి, తిరుమలగిరి, గాజులబండ, మెదక్‌ జిల్లాలోని కొండాపురం, 
కోటపేట, కోటిలింగాల వంటి ఎన్నో బౌద్ధ క్షేత్రాలు బయటపడినయి. ఇంకా 
పడ్డున్నయి. నేలకొండపల్లిలో మహాస్తూపం ఉండేది. మహాస్తూపమని బుద్దుని 
అవశేషాల మీద నిర్మించిన స్తూపాన్ని అంటారు. ఆంధ్రదేశంలో నేలకొండపల్లి, 
అమరావతి మహా స్తూపాలున్న క్షేత్రాలు. 


ప్రాచీనకాలంలో బౌద్ధ యాత్రికులు ఉత్తరభారతం నుంచి బయలుదేరి వార్థా, 
ప్రాణహిత, గోదావరి నదులను దాటి కరీంనగర్‌ జిల్లాలోని కోటిలింగాలకు వచ్చి 
అక్కడి నుంచి ఫణిగిరి తిరుమలగిరి క్షేత్రాల మీదుగా నాగార్జున కొండ అక్కడి 
నుంచి అమరావతి చేరుకునే వాళ్ళనీ, క్రీశ. 6వ శతాబ్దంలో ప్రసిద్ధ చైనా యాత్రికుడు 
హ్యుయన్‌త్స్యాంగ్‌ ప్రయాణం చేసిన మార్గం ఇదేనని అంటారు. ఆ దారి ప్రాచీన 
కాలం నుంచి వ్యాపార రహదారిగా ఉండేది. ఆ దారి నుంచే ఉత్తర భారతం నుంచి 
ఎన్నో జాతులు, రాజకుమారులు, రాజవంశాల వాళ్ళు తెలుగుదేశానికి వచ్చి 
రాజ్యాలను స్థాపించారు. శాతవాహనులు అదే మార్గం నుంచి కోటిలింగాల చేరుకొని 
అక్కడి రాజులను ఆశ్రయించివుండి అదను చూసుకొని స్వతంత్రులై తమ రాజ్యాన్ని 
స్థాపించుకొని వుంటారు. 


4 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కోటిలింగాలలో జరిగిన తవ్వకాల్లో ప్రాచీన నాణాలు, బౌద్ధస్తూపాలు 
లభ్యమైనాయి. అశోకునికి పూర్వమే ఇక్కడ బౌద్ధం వ్యాపించిందని తెలుస్తున్నది. 
అశోకుడు 18వ శిలా శాసనం వేయించటానికి పూర్వమే ఆంధ్రదేశంలో బౌద్ధం 
వ్యాపించి వున్నట్లు ఆ శాసనంలో పేర్కొనబడింది. దాన్నిబట్టి తెలంగాణలోను 
అశోకునికి పూర్వమే బౌద్ధం వ్యాపించిందని చెప్పాలె. ఇక్కడ జనపదాల వంటి 
రాజ్యాలు కూడా వుండేవని ఆధారాలున్నాయి. మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో 
వున్న గ్రీకు రాయబారి మెగస్థనీసు ఆంధ్రులకు ముప్ఫై దుర్గాలు వున్నట్లుగా చెప్పాడు. 
ఏరియస్‌ అనే మరో గ్రీకు చరిత్రకారుడు ఆంధ్రులకు ముప్ఫై రాజ్యాలున్నయన్నాడు. 
దాన్నిబట్టి ముప్ఫై దుర్గాలు, ముప్ఫై రాజ్యాలకు రాజధానులయి వుంటవి. ముప్పైలో 
కోటిలింగాల ఒకటి కావచ్చు. బౌద్ధ జాతక కథల్లో, వ్రాతల్లో అంధక, అశ్మక, 
ముషక రాష్ట్రాల ప్రసక్తి చాల కన్పిస్తున్నది. ఇవి తెలంగాణలోని రాజ్యాలు, ముషక 
రాష్ట్రం నల్లగొండ జిల్లా ప్రాంతం. అశ్శక రాష్ట్రం నిజామాబాదు ప్రాంతం. అంధక 
(ఆంధ్ర) రాష్ట్రం కరీంనగరం ప్రాంతం కాబట్టి కోటిలింగాల అంధకుల రాజధాని 
అయివుంటుంది. ఈ అంధకులకు భృత్యులుగా అంటే సామంతులుగానో 
సహాయకులుగానో సైన్యాధికారులుగానో శాతవాహనులు వుండి వుంటారు. 
శాతవాహన వంశజుల్లో ఒకడైన సిముకుడు అంధకుల చివరి రాజును చంపి 
శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడని ఆధారాలతో చెప్పవచ్చును. ఎందుకంటే 
కోటిలింగాలలో సిముకు (శ్రీముఖు)ని నాణాలు లభించాయి. సిముకునికి పూర్వం 
పాలించిన అంధకు (ఆంధ్రు)ల నాణాలు లభించాయి. ఒకప్పుడు మగధను 
మౌర్యులకన్నా పూర్వం పాలించిన మహాపద్మనందుడు తమిళదేశం వరకు తన 
సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడని చారిత్రకులు చెప్తున్నారు. అతని పాలనలో వున్న 
అంధకులు నందవంశ వినాశంతో స్వతంత్రించి నాణాలు ముద్రించి వుంటారు. 


అశోకుని తర్వాత శాతవాహనులు అంధకులను అణచివేసి తమ రాజ్యాన్ని 
స్థాపించారని శాతవాహనుల తొలిరాజు సిముకుని నాణాలు కోటిలింగాలలో మాత్రమే 
లభించటాన్ని బట్టి తెలుస్తున్నది. అయితే శాతవాహనులకు పూర్వం మౌర్యుల కాలం 
నాటికి తెలంగాణలో చిన్న చిన్న జనపదాలున్నాయని బౌద్ధుల వ్రాతలను బట్టి 


ర్‌ ముదిగంటి సుజాతారెడ్డి 


తెలుస్తున్నది. ఆ రాజ్యాలను గెలుచుకొని క్రమంగా శాతవాహనులు అశ్శకరాజ్యంలో 
వున్న ఉత్తర భారతానికి దగ్గరగా ఉంటుందని పైఠన్‌ను తమ రాజధానిగా చేసుకొని 
వుంటారు. అందుకే ప్రసిద్ధంగా శాతవాహనుల రాజధాని పైఠన్‌ అని చారిత్రకులు 
బ్రాస్తుంటారు. కాని కోటిలింగాలలో మాత్రమే సిముకుని నాణాలు దొరకటం చేత 
వాళ్ళ మొదటి రాజధాని కోటిలింగాల అనే చెప్పాలె. ఆ తర్వాత రాజధాని పైఠన్‌కు 
మారిందని అనుకోవాలె. తెలంగాణలో విస్తారంగా శాతవాహన రాజుల చివరి 
రాజులైన శివశ్రీయజ్ఞశ్రీ శాతకర్ణిల వరకు కూడా నాణాలు లభించడం వల్ల 
శాతవాహనులు మొదటి నుంచి చివరి వరకు అంటే క్రీ.పూ.225 నుంచి క్రీ శ.225లో 
వంశం అంతమయ్యే వరకు తెలంగాణను పరిపాలించారని తెలుస్తున్నది. క్రీశ. 225 
వరకు శాతవాహన వంశంలో చివరి రాజులు శివశ్రీ, యజ్ఞశ్రీల నాణాలు నల్లగొండ 
జిల్లా ఆకారం అక్మినేపల్లి మొ॥న అనేక చోట్ల గ్రామాల్లో లభించాయి. కొండాపూరు 
అక్మినేపల్లిలో శాతవాహనుల నాటి రోమన్‌ బంగారు నాణాలు కూడా దొరికాయి. 


శాతవాహనులకు పూర్వం కోటిలింగాల నేలిన అంధక రాజుల నాణాలు చాలా 
తవ్వకాల్లో దొరికాయి. ఆర్మియలాజికల్‌ శాఖ డైరెక్టరుగా కృష్ణశాస్త్రిగారు ఉన్నప్పుడు 
అసిస్టెంటు డైరెక్టరు అయిన రామచంద్రమూర్తిగారి ఆధ్వర్యంలో ఇక్కడ తవ్వకాలు 
జరిగాయి. 1981లో ఆ తవ్వకాలను గురించి దొరికిన నాణాలను గురించి వాళ్ళు 
రిపోర్టు తయారు చేసారు. ఆర్మియలాజికల్‌ శాఖ వారి ఆఫీసులో ఆ రిపోర్టు వుంది. 
కోటిలింగాలలో చాలా సంఖ్యలో పూర్వ శాతవాహన రాజుల నాణాలు దొరికాయి. 
తర్వాత డా॥ రాజారెడ్డి వంటి ప్రైవేటు వ్యక్తులు కూడా కోటిలింగాలలో నాణాలు 
సేకరించారు. ఈ నాణాలన్నీ కూడా బ్రాహ్మీ లిపిలోనే వున్నాయి. ఆ నాణాల మీద 
“గోబద, నారన, కంపయాస, సిరావయాస, సమగోప” అనే రాజుల పేర్లున్నాయి. 
వీటిల్లో నారన పేరు తెలుగు పేరుకు దగ్గరగా వుంది. మారన, గౌరన పేర్ల చివర 
“అని అనే పదం కన్పిస్తున్నది. “అన్న బంధువాచక పదం మరో రూపమే అని. ఇదే 
తెలుగులో దొరికిన మొట్టమొదటి పదం. ఇంతకుముందు మనం అమరావతిలో 
లభించిన శిలాఫలకం మీదున్న “నాగి పదంలోని “బు ప్రత్యయమే తెలుగులో 
మొట్టమొదట దొరికిన అక్షరంగా తెలుగు భాష ఉనికి ఆనాటిదని చెప్పుకుంటున్నాం. 


6 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కాని 'నాగబు' అన్నది “నాగబుధి, నాగబుధిక” అన్న పేర్లతో కూడిన ఫలకం అవశేషం 
మాత్రమే. కాని 'నాగబు' లోని 'బు' తెలుగు ప్రత్యయం కాదని చారిత్రకులంటున్నారు. 
కాబట్టి శాతవాహనులకు పూర్వందయిన కోటిలింగాల నాణాలమీద లభించిన 
“నారనిలోని “అని అనే బంధువాచక పదమే మొట్టమొదట లభించే తెలుగు భాష 
ఉనికి ఆనవాళ్ళుగా చెప్పుకోవాలె. అది తెలంగాణలోని కోటిలింగాలలో లభ్యం 
కావటం విశేషం. కోటిలింగాల ప్రాంతం 'అంధకి జనపదం కాబట్టి శాతవాహనులకు 
పూర్వం 'అంధకి రాజ్యాన్ని పాలించిన అంధక (అంధ్ర-ఆంధ్రు)లవే ఈ నాణాలు. 
అక్కడి ఆంధ్రులను ఓడించి సిముకుడు కోటిలింగాలలో శాతవాహన రాజ్యం 
స్థాపించాడని సిముకుని నాణెం ఇక్కడ లభించటం వల్ల తెలుస్తున్నదని చరిత్ర 
పరిశోధకులంటున్నారు. సిముకుని నాణెం ఇక్కడ తప్ప మరెక్కడా లభించలేదని 
చారిత్రకులు చెప్తున్నారు. కాబట్టి శాతవాహన సామ్రాజ్యారంభం గోదావరి నదీ 
తీరంలో వున్న కోటిలింగాలలోనే జరిగిందని చెప్పాలె. దానికన్నా పూర్వం 
శాతవాహనులు ఆంధ్రుల సామంతులుగా లేదా ఉద్యోగులుగా ఉండటం చేత 
కావచ్చును పురాణాలు వారిని “ఆంధ్ర భృత్యులు”గా పేర్కొంటున్నాయి. “ఆంధ్ర 
(అంధ్ర) భృత్యులు” అని శాతవాహనులను పురాణాలు పేర్కొనటం చేత “అంధకులు, 
అంధ్రులు” అనబడే “ఆంధ్రుల” రాజధాని కోటిలింగాలలోనే శాతవాహనుల 
సామ్రాజ్యారంభం జరిగిందని చెప్పాలె. 
శాతవాహనుల యుగం 

ఆ తర్వాత శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి (క్రీ.శ. 78-102) 
నాణాల మీద రెండు భాషలున్నాయి. ఒకటి ప్రాకృతం-“గోతమి పుతసరి సతకణిస” 
అని - రెండోది దేశి- “గోతమి మగకు తిరుహతకణి” అని. దీనిలో 'మగకు” 
“లోని'కు తెలుగు షష్టీ ప్రత్యయం. 'మగ అంటే ద్రావిడ భాషలో కొడుకు అని అర్ధం. 
తెలుగులోనూ 'మగికు ఆ అర్థం వుంది. కాబట్టి “మగకు” - కొడుకుకు’ అని. ఇది 
తెలుగు పదమే. శాతవాహనుల రాజ భాష ప్రాకృతం. శాతవాహనులు ప్రాకృతాన్ని 
అభిమానించారు. వారు శాసనాలన్నీ ప్రాకృతంలో వేయించారు. అవి బ్రాహ్మీలిపిలో 
వున్నాయి. ఆ కాలంలో అనేక ప్రాకృత రచనలు చేయబడినాయి. ప్రాకృత సాహిత్యానికి 


7 ముదిగంటి సుజాతారెడ్డి 


శాతవాహనుల పరిపాలనా కాలం స్వర్ణయుగం. క్రీ.పూ. మొదటి శతాబ్దంలో 
పాలించిన కుంతల శాతకర్ణి ఆస్థానంలో వున్న శర్వవర్మ “కాతంత్ర వ్యాకరణం” 
రచించాడు. 


కుంతల శాతకర్ణికి ఆ వ్యాకరణం ఆధారంగా ఆరు నెలల్లో శర్వవర్మ సంస్కృతం 
నేర్చాడు. కుంతల శాతకర్ణి ఆస్థానంలో వున్న మరో ప్రసిద్ధ కవి గుణాఢ్యుడు. 
గుణాధ్యునికి శర్వవర్మకు మధ్య జరిగిన వివాదంతో గుణాఢ్యుడు సంస్కృత (ప్రాకృత 
దేశి భాషల్లో వ్రాయనని ప్రతిజ్ఞ చేసాడు. ఈ 'దేశి భాష ప్రజల భాష తెలుగే. 
పైశాచీ భాషలో “బృహత్మథ” అనే కథా కావ్యాన్ని రచించాడు. పైశాచీ అన్నది 
వింధ్యాది ప్రాంతాల్లో సామాన్య జనులు మాట్లాడే ప్రాకృత భాష. విస్తృతంగా 
ప్రజల వాడుకలో వున్న భాషలో గుణాఢ్యుడు 'బృహత్మథ'ను రచించాడు. దీనిలో 
ప్రసిద్ధమైన రాజు ఉదయనుడు అతని కుమారుడు నరవాహనదత్తుల సాహస అద్భుత 
కార్యాలు వర్ణింపబడినాయి. కథలో కథను కూర్చే పద్ధతి పంచతంత్రంలో వలె 
దీనిలోను కన్పిస్తుంది. గుణాఢ్యునికి బృహత్మథ రచనతో చాలా కీర్తి వచ్చింది. వాల్మీకి, 
వ్యాసుల సరసన స్థానం లభించింది. క్రమంగా బృహత్మథ వినష్టమైంది. క్షేమేంద్ర, 
సోమదేవులు చేసిన బృహత్మథ సంస్కృతానువాదాలు మాత్రం లభిస్తున్నాయి. 


కుంతల శాతకర్ణి ప్రాకృత (ప్రేమి. ప్రాకృత కవుల నాదరించాడు. అదేవిధంగా 
క్రీ.శ. మొదటి శతాబ్దం వాడైన హాల శాతవాహనుడు (ప్రాకృత) కవివత్సలుడుగా 
ప్రసిద్ధి చెందాడు. హాలుడు తాను చెప్పిన 'గాథిలను తన ఆస్థానానికి అతని ఆదరణ 
కోరి వచ్చిన కవులు చెప్పిన గాథలను ఏడువందలను “గాథా సప్తశతి”గా కూర్చాడు. 
'గాథి అన్నది ప్రాకృత ఛందోనామం. ఈ ఏడు వందల గాథలు చెప్పిన వాళ్ళల్లో 
కవులే కాక కవయిత్రులు కూడా వున్నారు. ఈ గాథల్లో అమాయక గ్రామీణుల 
జీవితం, పల్లె ప్రజల సరస శృంగారం, జాతరలు, ప్రకృతి చిత్రణలు, పొలాలు, 
కృషీవలుర జీవితం చాలా రమ్యంగా చిత్రింపబడినాయి. ఇది ముక్తక కావ్యం. 
అంటే పద్యాల కూర్చుతో కూడిన ఏ గాథకు ఆ గాథ స్వతంత్రమైనది. తర్వాత 
కాలంలో ముక్తక కావ్యాలకు గాథాసప్తశతి ఆదర్శంగా నిలిచింది. శతక ప్రక్రియ 
ఇటువంటి ముక్తక కావ్యం నుంచి పుట్టిందే. విశేషమేమిటంటే బృహత్మథను బట్టి 


8 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


మనకు ప్రజల భాష, 'దేశి పేరుతో వుండేదని తెలుస్తున్నది. ఆ ప్రజల భాష తెలుగు 
అని మనం చెప్పుకోవచ్చును. ఇక గాథాసప్తశతిలో అక్కడక్కడ - అద్దం, పొట్టి, అత్త, 
పాడి, పిల్ల, కంటె, కరణి, పత్తి మొదలైన 'దేశి అంటే తెలుగు పదాలు కన్పిస్తున్నాయి. 
దీన్ని బట్టి కూడా ప్రజలు మాట్లాడుకునే భాష “తెలుగు ఉండేదని తెలుస్తున్నది. 
శాతవాహనుల కాలంలో తెలుగు వాళ్ళు నాగార్జునాచార్యుడు, ఆర్యదేవులు బౌద్ధ 
గ్రంథాలు రచించారు. ఈనాటి శ్రీశైలం అప్పుడు శ్రీపర్వతంగా పిలువబడేది. 
ధాన్యకటకంలోనే కాక శ్రీపర్వతంలో విశ్వవిద్యాలయం ఉండేది. శ్రీపర్వతంలో 
నాగార్జునాచార్యుడు విశాలమైన గ్రంథాలయాన్ని స్థాపించాడు. దేశవిదేశాల విద్యార్థులు 
ఇక్కడ చదువుకునే వాళ్ళు. శాతవాహనుల రాజ్యం మహారాష్ట్ర వరకు విస్తరించకపూర్వం 
తెలంగాణ అంతటా విస్తరించిందని దొరికిన నాణాలను బట్టి తెలుస్తున్నది. 
శాతవాహనానంతర యుగం 


శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని పాలించిన వాళ్ళు ఇక్ష్వాకులు (క్రీ.శ. 
225-300) వేయించిన ప్రాకృత శాసనాల్లో “*తలవరి అనే బిరుదం కన్పిస్తున్నది. 
“తలవరి తెలుగు పదం. అది ఇప్పుడు తలారి'గా రూపాంతరం పొంది వ్యాప్తిలో 
వుంది. ఇంకా ఆ తర్వాత తెలంగాణను పాలించిన విష్ణుకుండినుల (క్రీ.శ. 880- 
624) సంస్కృత శాసనాల్లో కొన్ని గ్రామాల పేర్లు, వ్యక్తుల పేర్లు తెలుగు భాషలో 
వున్నాయి. ఆ విధంగా తెలుగు భాష ఉనికి క్రీ.పూ. 38వ శతాబ్దం నాటికి అంధకుల 
నాణాల్లో అని పద రూపంలో తర్వాత శాసనాల్లో గ్రామాల, వ్యక్తుల పేర్ల రూపంలో 
కన్పించగా తెలుగులో సాహిత్య సృజన తెలంగాణాలో వేములవాడ చాళుక్యుల 
(క్రీ.శ. 750-973) కాలంలో ఆరంభమై వికసించిందన్న ఆధారాలు కన్పిస్తున్నాయి. 
ఎన్నో తెలుగు కన్నడ సంస్కృత రచనలను కవులు రచించారు. ప్రధానంగా వేములవాడ 
చాళుక్యుల్లో రెండో అరికేసరి కాలం తెలంగాణలో తెలుగు సాహిత్యంలో “స్వర్ణయుగం” 
అని చెప్పుకోవాలె. 


9 ముదిగంటి సుజాతారెడ్డి 


వేములవాడ చాళుక్యయుగం 


తీరాంధ్రంలో తూర్పు చాళుక్యులు రాయలసీమలో రేనాటి చోళులు, బాణులు, 
కాదంబులు, వైదుంబులు పరిపాలిస్తున్న కాలంలో తెలంగాణలో కరీంనగర్‌, 
నిజామాబాద్‌ ప్రాంతాలను మొదట బోధన్‌ (పోతన)ను తర్వాత వేములవాడను 
రాజధానిగా వేములవాడ చాళుక్యులు, ఖమ్మం వరంగల్‌ ప్రాంతంలో ముదిగొండ 
చాళుక్యులు ముదిగొండను రాజధానిగా పాలించారు. ముదిగొండ చాళుక్యులు తూర్పు 
చాళుక్యుల పక్షంలో నిలిచారు. వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కూటుల పక్షం వహించి 
నిలిచారు. వేములవాడ చాళుక్యులు జైన శైవ మతాలను అభిమానించారు. కడప, 
కర్నూలు ప్రాంతాలను పాలించిన రేనాటి చోళులు మొదట పల్లవులు ఆ తర్వాత 
పశ్చిమ చాళుక్యుల పక్షంలో నిలిచారు. దాదాపు 800 సంవత్సరాలు 18 మంది 
రాజులు పాలించారు. ఇంతకుముందు ఆంధ్రదేశాన్ని తెలంగాణను పాలించిన 
శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు ప్రాకృత సంస్కృత భాషల్లో శాసనాలు 
వేయించారు. రేనాటి చోళులు తెలుగు శాసనాలు వేయించి చరిత్రను సృష్టించారు. 
తెలుగులో మొట్టమొదటి శాసనం క్రీ.శ. 575 నాటి ధనంజయుని కలమళ్ళ శాసనం. 
రెండోది క్రీ.శ. 600 నాటి పుణ్యకుమారుని ఎర్రగుడిపాడు శాసనం. రేనాటి చోళులు 
మొత్తం తెలుగులో 33 శాసనాలు వేయించారు. అన్నీ దానశాసనాలే. ఈ శాసనాలు 
గేయ పద్ధతిలో వున్నాయి. తర్వాత తూర్పు చాళుక్యులు వేయించిన క్రీ.శ. 848 నాటి 
అద్దంకి శాసనం. దీన్ని తూర్పు చాళుక్య రాజు శ్రీ గుణగ విజయాదిత్యుని సేనాని 
పండరంగు విజయశాసనంగా వేయించాడు. ఇది ఒక తరువోజ ఛందస్సు నాలుగు 
పంక్తుల వచనంలో వుంది. పండరంగు వేయించిన మరో శాసనం క్రీ.శ. 848 
నాటిదే కందుకూరు శాసనం. ఇది ఒక్క సీస పద్యంలో వుంది. తరువోజ దేశీ 
భరితంగా, సీసం సంస్కృత పదభరితంగా వున్నాయి. తర్వాత తెలుగులో వేయబడిన 


10 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


మూడు శాసనాలు తెలంగాణలో వేయబడినాయి. ఇవి తెలుగు సాహిత్య చరిత్రలో 
చెప్పుకోదగిన ప్రాశస్త్యం వున్న శాసనాలు. తెలుగులో కావ్యరచన అప్పటికి జరిగిందని 
జాడలు చెప్తున్న శాసనాల్లో ఒకటి క్రీ.శ.935 నాటి కొరవి శాసనం. ముదిగొండ 
చాళుక్యరాజు నిరవద్యుడు వేయించిన శాసనం. ఈ శాసనం గద్యంలో వుండటం 
విశేషం. 

“గల కలావర్తంబు రా 

జ్యంబు సేయుచు నిష్ట (ష్టుని 

షయ కామ భోగంబుల 

నుభవించుచు నుఖంబు 

ణ్లీ యొక్క నాణ్జు కొరవి నల్ల 

మేజెయ కొడుకు పెద్ద 

రావించి నీవు నా ప్రాణ న 

మానుజ్జవైన చెలివి నీ 

చేసిన యువకారంబు నా 

కు బ్రత్యువకారంబు నేయ 

వలయుంగాన నీకేమి వ 

లయుం దాని వే 

జ్రికొమృన్న...” 

చక్కని కథనశైలిలో ఈ శాసనంలోని వచనం సాగింది. సామాన్యంగా కావ్యాల్లో 
అంకితంగా కావ్యాన్ని పొందే వ్యక్తి కవిని పిలిచి కావ్యరచన చేయమని అర్ధించినట్లుగా 
కావ్యావతారికల్లో కన్పించే వచన రచనా పద్ధతిలో వుంది ఈ వచన రచన. ఈ 
శాసనం నన్నయ్య మహాభారతం రచనకు వంద సంవత్సరాల పూర్వం వ్రాసింది. 
సంస్కృత దేశ్యపదాల కూర్చుతో 'రగడి ఛాయలతో నడిచింది. ఈ శాసనాన్ని 
వేయించిన నిరవద్యుడు వేములవాడ చాళుక్యరాజు రెండో అరికేసరికి సమకాలికుడు. 


nu ముదిగంటి సుజాతారెడ్డి 


రెండో అరికేసరి పై శాసనాన్ని వేయించిన నిరవద్యుని తొలగించి అతని అన్న 
గొణగయ్యను సింహాసనం మీద కూర్చుండ బెట్టాడని చరిత్ర చెప్తున్నది. కొరవి శాసనం 
రెండో అరికేసరికి సమకాలికమైంది. దీన్నిబట్టి రెండో అరికేసరి నాటికి కథనశైలిలో 
చక్కని వచన రచన వికసించిందని నిరవద్యుని ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. 
తెలంగాణలో వేయబడిన రెండో శాసనం క్రీ.శ. 1000 నాటిదైన విరియాల కామసాని 
మల్లభూపతి మల్లేశ్వర స్వామి ప్రతిష్ట చేసిన సందర్భంలో వేయించిన గూడూరు 
శాసనం. తెలుగులో మొదటిసారిగా వృత్త పద్యాలు కన్పిస్తున్నాయి. దీనిలో ఉగ్రేక్ష 
రూపకాది మూడు చంపకమాలలు, రెండు ఉత్పలమాలలున్నాయి. చక్కని 
పదబంధంతో అలంకారాలతో తెలుగులో కావ్యశైలి 10వ శతాబ్దం నాటికి వాడుకలో 
వున్నదని ఈ శాసనం వల్ల తెలుస్తున్నది. దీన్నిబట్టి తెలుగు కావ్యరచనకు పరిపక్వమైందని 
అభిప్రాయం బలపడ్డున్నది. విరియాల కామసాని గూడూరు శాసనంలోని పద్యాలు- 
చం॥ అనువమ దుర్రయాన్వయ సుధాబ్ది ననేకులు రాజనందనుల్‌ 

ననినబొరంటి వెన్నడను సంభవుడయ్యె నతి ప్రసిద్దుదై 

వినుత విరోధి మందలికి వెన్నను వెన్నడు వోలె వానికిన్‌ 

ఘనుడగు నెజ్జ భూపతి జగద్వి దితుండుదయించె గీర్తితోన్‌ 


ఉ॥ భావితకీర్తి నాతనికి బాండవ మధ్యమ భీముడోయనన్‌ 
గా విరియాల భీమ నృవ ఘస్ఫరుడై జనియించె వానికిన్‌ 
భూవినుతుండు మండలిక భూషణుడెట్ట నరేంద్రు డుత్తమ 
శ్రీ వినుతుండు బంధుజన సేవ్యుడు దా వినుతించె నున్నతిన్‌ 


చ అత దని బొట్టబేత వసుధాధివు జేకొని, వాని వైరి ను 
డ్రితముగ జంపి యాకొరవి దేశమునందు (ప్రతిష్ట చేసి త 
త్తనయుదు పేరు పోడగల దాయము బిట్టర గద్యనంబులు 
ప్రతిముదు వాని (దా) మొగడు వల్లియు పండ్రెండు నేలు నిప్పుడే 


12 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


చ॥ అరుదగునట్టి యెజ్జ నృవునంగన కామమసాని యొకు మే 
ల్హరుడని బేతభూవిభునిగా గతి వల్లభు బిన్నవాని దా 
బరగగ జేతబట్టి ఘను బల్లవరాయని యన్వయాభ భా 
న్థరవిభు చక్రవర్తిగని కాకతి నిల్బుట కోటి సేయదే 


ఉ॥ కాల(కరు కాలుడై వడసె కాడయ నాయకు జంవి సూరడ 
వ్వేలువు గొండ రవ్వన్భవు వేలుపు గొండన నిల్చి వాని చే 
మేలుగ మూడు మువ్పుయిని మేలుగ నేరెడు బోదిపాడు నుం 
మేలుగ టేకు మావిడులు మేలుగ రెందయరాజు సంగడై 


నూత్రధారి కొమ్మోజు బరవా (శ్రీశ్రీశ్రీ, అడవగట్టు దేవరకుజేను 


విరియాల కామసాని శత్రు వినాశనం చేసి కాకతి బేతయను కాకతి గద్దెమీద 
సుప్రతిష్ణుని చేసినట్లుగా ఈ శాసనంలో చెప్పుకున్నది. ఇక్కడ శత్రువులు ముదిగొండ 
చాళుక్యులే అయివుంటారు. ఎందుకంటే తర్వాతకాలంలోని క్రివ్వక శాసనాన్ని బట్టి 
కాకతి రుద్రదేవుని దండయాత్రతో ముదిగొండ చాళుక్యుల వంశం అంతరించింది. 
చివరి రాజులు వేంగి చాళుక్యుల దగ్గర తలదాచుకున్నారని చరిత్ర చెప్తున్నది. 
మొత్తంమీద క్రీ.శ.1000 నాటికి అంటే నన్నయ మహాభారత రచనకు యాభై 
సంవత్సరాలకు పూర్వమే తెలుగులో ఆలంకారిక శైలిగల పద్యరచన వున్నట్లు 
తెలంగాణలో దొరికిన ఈ శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. క్రీ.శ.985 అంటే నన్నయకు 
వందేండ్లకు పూర్వమే తెలంగాణలో చక్కని కావ్యరచన చేయగల రచనాశైలి 
వికసించిందని తెలుస్తున్నది. వేములవాడ చాళుక్యుల కాలంలో “కవిజనాశ్రయం” 
వంటి ఛందోగ్రంథం రచింపబడింది. దాన్నిబట్టి తెలంగాణలో 8, 9 శతాబ్దాల 
నాటికి తెలుగులో కావ్యరచన జరిగిందని ఆ రచసలు జైన కవులు రచించినయి 
కావచ్చునని చెప్పవచ్చును. ఇక ముందు కూడా వేములవాడ చాళుక్యుల కాలంలో 
తెలుగులో ఏమేమి రచనలు వచ్చాయో చర్చించటానికి పూర్వం క్రీ.శ. 945లో పంపకవి 
తమ్ముడు జినవల్లభుడు వేయించిన కుర్మ్యాల శాసనంలోని కందపద్యాలను గురించి 
తెలుసుకుందాం. ఇది తెలంగాణలోని మూడో శాసనం- 


13 ముదిగంటి సుజాతారెడ్డి 


కం॥ _జినభవనము లెత్తించుట / జిన వూజల్‌ సేయుచున్మి జినమునులకు న 
త్రిన యన్న దానంబీవుట/ జినవల్లభు బోలగలరె జినధమ్మ పరుల్‌ 


కం॥ _ దినకరు సరి వెల్లుదుమని/జినవల్లభు నొట్టు నెత్తు జిత కవి వనకున్‌ 
మనుజుల్‌ గలరే ధాత్రిన్‌ / వినుతిచ్చుదుననియవృత్త విబుధ కబీంద్రుల్‌ 


కం॥ ఒక్కొక్క గుణము కల్పుదు/ రొక్టుటగా కొక్టులక్టు లేరెవ్వరికిన్‌ 
లెక్సుంప నొక్షులక్టుకు/ మిక్సిలి గుణవక్షపాతి గుణమణిగణంబుల్‌ 


రెండో అరికేసరి పాలనాకాలంలో జినవల్లభుడు వేయించిన ఈ శాసనంలో 
సంస్కృత కన్నడ పద్యాలతో పాటు తెలుగులో మూడు కంద పద్యాలున్నాయి. 
కందం అచ్చమైన తెలుగు ఛందస్సు, దేశిఛందస్సు. తెలుగులో కందం చెప్పేవాడే 
కవి అని లోకోక్తి వుంది. దాన్నిబట్టి తెలుగులో కందానికున్న ప్రాధాన్యం తెలుస్తున్నది. 
కుర్మ్యాల శాసనంలో మొదటిసారిగా తెలుగు కందపద్యాలు కన్పిస్తున్నాయి. ఇది 
దేశి సంస్కృత పదాలతో కూడిన సరళమైన శైలి. జినవల్లభుడు కరీంనగర్‌ జిల్లాలోని 
గంగాధర కుర్మ్యాలలకు మధ్య “త్రిభువన తిలకమ'”నే వసతిని నిర్మించుకొని నివసించే 
వాడు. జినవల్లభుడు జైనులకు జైనమునులకు అన్నదానం చేసేవాడు. జైనాలయాలను 
నిర్మించాడు. మదనవిలాసమనే తోటను వేయించాడు. పంపకవికి కవితాగుణార్దవుడని 
బిరుదముంది. జినవల్లభుడు ఒక చెరువును తవ్వించి దానికి గుణార్ణవమనే పేరు 
పెట్టాడు. ఎన్నో పుణ్యకార్యాలు చేసాడు. 


వేములవాడ చాళుక్యుల కాలంలో తెలంగాణలో జైనమతం విస్తరించివుంది. 
పొట్ల చెరువు, కొలనుపాక, వర్ధమానపురం, పోతన, వేములవాడ, కుర్మ్యాలలో జైన 
వసతులుండేయి. జైనంలో వసతులంటె జైనమునులు నివసించే చోటులు, జైన 
ధర్మాన్ని బోధించే పాఠశాలలు. జైనమతాభిమానులైన వేములవాడ చాళుక్యుల 
ఆశ్రయంలో సంస్కృతం, కన్నడం, తెలుగు సాహిత్యాలు ఆదరణ పొంది వికసించాయి. 
కన్నడంలో ఆదికవి పంపడు కన్నడ ఆదికావ్యం “విక్రమార్జున విజయం” కావ్యం 
రచించి దానిలో రెండో అరికేసరికి అర్జునునికి అభేదం చేసి వర్ణించాడు. రెండో 


14 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


అరికేసరి సాహిత్యప్రియుడే కాక గొప్పవీరుడు. ఆయన రాష్ట్రకూట సింహాసనం 
కోసం తగాదా రాగా గోవిందున్ని పరాక్రమంతో అనేక యుద్ధాల్లో ఎదిరించి పోరాడి 
బద్దెగుని పక్షం వహించి అతన్ని సింహానస్థుని చేసాడు. (రాష్ట్రకూట రాజుల పేర్లను 
వేములవాడ చాళుక్యులు పెట్టుకున్నారు.) బద్దెగుడు రాష్ట్ర కూట రాజు పేరే. 
పరాక్రమవంతుడైనందుకే పంపకవి రెండో అరికేసరిని అర్జునునితో పోలుస్తూ కావ్యం 
రచించి వుంటాడు. పంపకవి 'ఆదికావ్యం' పేరుతో ఆది జైనతీర్ధంకరుడైన వృషభదేవుని 
చరిత్రను రచించాడు. రెండో అరికేసరి పంపనికి ప్రసిద్ధ ధర్మక్షేత్రం ధర్మపురిని 
అగ్రహారంగా దానం చేసాడు. ఆ విధంగా జైనాభిమాని అయిన అరికేసరి జైన కవి 
పంపనను కన్నడంలో ఆదికవిని సన్మానించాడు. దండనాథునిగా ఆదరించాడు. 
వేములవాడ చాళుక్యులు జైనమతాన్ని అభిమానించారు. జైనకవులను పండితులను 
ఆదరించారు. అందుచేతనే తెలంగాణలో నన్నయకు పూర్వయుగాన్ని సాహిత్యంలో 
“జైనయుగం” అని చెప్పవచ్చును. ఎన్నో రచనలు తెలుగులో వచ్చాయి. కాబట్టి 
సాహిత్యంలో వేములవాడ సాహిత్య యుగం అని చెప్పాలి. వేములవాడ చాళుక్యుల 
యుగంలో జైనమత వ్యాప్తితో తెలుగులో వచ్చిన జైనులు రచించిన రచనలను 
గురించి ఒకసారి విహంగ వీక్షణం చేసి తెలుసుకుందాం! 

తెలుగు కావ్యాల నుంచి తీసుకున్న పద్యాల సంకలన గ్రంథం “ప్రబంధ రత్నావళి. 
క్రీ.శ. 1530 నాటిదైన ఈ ప్రాచీన కావ్య సంకలన గ్రంథంలో పేర్కొనబడిన పద్మకవి 
- పంపకవి అని, సర్వదేవుడు - పొన్నకవియే అని నిడదవోలు వేంకటరావు గారు 
దాని రెండో ముద్రణకు వ్రాసిన పీఠికలో అన్నారు. కన్నడ సాహిత్య చరిత్రలో 
పొన్నకవికి సర్వదేవుడన్న బిరుదుమున్నదని వ్రాసారు. తెలుగులో కవిత్రయం ఉన్నట్లు 
కన్నడంలో రత్నత్రయం వున్నారు. కన్నడ రత్నత్రయంలో రెండోకవి పొన్నడు. ప్రబంధ 
రత్నావళిలో పద్మకవి జినేంద్ర పురాణం నుంచి ఒక సీసపద్యం మందర పర్వత 
వర్ణనతో కూడింది ఉదాహరింపబడింది. ఆ వర్ణన రమ్యంగా కావ్యశైలిలో వుంది. 
పంపకవి తన గురువైన జినేంద్రముని చరిత్రను తెలుగులో వ్రాసాడని పద్మ అన్నది 
పంపకు రూపాంతరమైన పేరు అని నిడదవోలు వారి అభిప్రాయం. 


అదే విధంగా సర్వదేవుడన్నది పొన్నకవికి బిరుద నామమనీ, ప్రబంధ 


15 ముదిగంటి సుజాతారెడ్డి 


రత్నావళిలోని సర్వదేవుడు పొన్నకవియే అని నిడదవోలువారి అభిప్రాయం. పంపకవి 
అంటే పొన్నకవికి అభిమానం. ఆ అభిమానంతోనే అతని కన్నడ ఆది పురాణాన్ని 
పొన్నకవి ఆంధ్రీకరించాడని అన్నాడు. ఆదిపురాణం నుంచి ఒక మత్తేభం ఒక 
కందం ప్రబంధ రత్నావళిలో ఉదాహరింపబడినాయి. కావ్యశైలిలో చంద్రోదయ 
వర్ణన ఈ పద్యాల్లో రమ్యంగా చేయబడింది. పొన్నకవి కన్నడంలో “గదాయుద్ధం, 
అజితపురాణం” రచించాడు. “గదాయుద్ధం” భీముని కథానాయకునిగా చేసిన 
మహాభారత కథనే. 


క్రీశ. 850-1000 మధ్యకాలంలో జైనకవులు తెలుగులో కావ్యాలు రచించారని 
“నన్నయ్యకు పూర్వము తెలుగులో సాహిత్యమున్నదనియు నది జైన సాహిత్యమనియు 
మొదటిసారిగా నిరూపించునది ప్రబంధ రత్నావళి” అని నిడదవోలు వేంకటరావుగారు 
దాని పీఠికలో వ్రాసాడు. జైనుల కావ్యాలను నన్నయ ఒక అర్రలో వేసి కాల్చివేసాడని 
ఐతిహ్యం. ఈ ఐతిహ్యాన్ని బట్టి తెలుగులో కన్నడ, తమిళంలో వలె జైనులు కావ్యాలు 
రచించారని వాటిని వైదికాఖిమానులు నిరాదరించి నష్టం చేసారని తెలుస్తున్నది. 
దీన్ని వీరేశలింగం పంతులు తన ఆంధ్రకవుల చరిత్రలో గ్రంథస్థం చేసాడు కూడా. 


వేములవాడ భీమన 

వేములవాడలో వెలిసిన మరో ప్రసిద్ధ కవి భీమన. వేములవాడ భీమకవిగా 
ప్రసిద్ధి చెందాడు. కవిజనాశ్రయమనే ఛందోగ్రంథాన్ని తెలుగులో రచించాడు. ఇది 
“భీమన ఛందము” పేరుతో ప్రసిద్ధమైంది. లోకంలో వేములవాడ భీమకవిని గురించి 
ఎన్నో కథలు ప్రచారంలో వుండడమే కాక ప్రాచీన కవిస్తుతిలో కూడా అతని పేరు 
వుంది. శ్రీనాథుడు “వచియింతు వేములవాడ భీమనభంగి నుద్దండ లీల” అన్నాడు. 
దాన్ని బట్టి భీమన కవిత్వం ఉద్దండరీతిలో వుండేదని తెలుస్తున్నది. శ్రీనాథుడు 
(కీ.శ. 1380-1450) నన్నయ కన్నాముందుగా భీమనను స్తుతించటం చేత భీమన 
నన్నయకు పూర్వుడని చెప్పవచ్చును. భీమన శాపానుగ్రహ సమర్భుడని వశ్యవాక్కు 
గల కవి అని ప్రచారంలో వున్న కథలు చెప్తున్నాయి. అతని చాటువులుగా ఎన్నో 
పద్యాలు వ్యాప్తిలో వున్నాయి. అవన్నీ అతనివే అని చెప్పలేము. అతని పేరుమీద 
రాఘవ పాండవీయం, నృసింహ పురాణం, హరవిలాసం, సుమతి శతకం, శతకంధర 


16 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


రామాయణం మొదలయిన రచనలెన్నో విన్పిస్తున్నాయి. అవన్నీ ఆధారాలు లేంది 
ఒక్క కవే రచించాడని చెప్పలేము. భీమన కవిజనాశ్రయం రచించాడనడానికి 
ఆధారాలున్నాయి. వార్తాకవి రాఘవయ్య, అప్పకవి (క్రీ.శ. 1650) భీమనను 
కవిజనాశ్రయ కర్తగా పేర్కొన్నారు. ఆంధ్రకవి రామయ్య “ఛందో నిబంధనాచాతురీ 
ధౌరేయ వాగ్ధాము వేములవాడ భీము”న అని స్తుతించాడు. 'వేములవాడం జరించి 
వేములవాడన్‌ దా మెరిసిన భీముని బలభీము వినుత భీము' అని కొరవి గోపరాజు 
స్తుతించాడు. ఇంకా మొల్ల, పింగళి సూరన, చిత్రకవి పెద్దన మొదలయిన ప్రాచీన 
కవులు భీమనను స్తుతించారు. “లాక్షణికులు కూడా పెక్కురు కవిజనాశ్రయము 
వేములవాడ భీమకవి రచితమని ఉదాహరించెదరు” అని ప్రబంధ రత్నావళి పీఠికలో 
వేటూరి ప్రభాకరశాస్త్రి గారన్నారు. 


భీమన వేములవాడలో జన్మించాడు. 'వేములవాడ' అన్న పేరు శాసనాల్లో 
ప్రజల నోళ్ళల్లో వేములవాడ, లేములవాడ, లేంబులవాడ అని ప్రచారంలో వుంది. పల్లె 
ప్రజలు ఇప్పటికి 'ఎముడాలి అంటారు. “లేములవాడ భీమ భలిరే కవిశేఖర సార్వభౌమ” 
అని చాటుపద్యం. ఇప్పటికి ప్రజల నోళ్ళలో లేములవాడగా ప్రసిద్ధి చెందిన 
వేములవాడను రాజధానిగా చేసుకొని పాలించిన చాళుక్య రాజుల్లో మొదటి బద్దెగుడు 
(కీ.శ. 870-895) ప్రసిద్ధుడైన రాజు. అతడే వేములవాడలో భీమేశ్వరాలయాన్ని 
నిర్మించాడు. అది వేములవాడ చాళుక్యుల శైలిలో నిర్మింపబడిన ఆలయం. ఆ 
తర్వాత రెండో అరికేసరి (క్రీ.శ. 930-995) వేములవాడలో రాజరాజేశ్వరాలయాన్ని 
నిర్మించాడు. అది ఇప్పటికీ ప్రసిద్ధంగా వుంది. బద్దెగునికి 'సోలదగండ' అంటే 
అపజయమెరుగని వీరుడని బిరుదముంది. కొరవి శాసనంలో వేంగి చాళుక్య భీముని 
బంధించినట్లుగా చెప్పబడిందీ బద్దెగుడే. పంపకవి విక్రమార్జున విజయంలో బద్దెగుడు 
భీమనృపతి గర్వం దింపిన వాడుగా వర్ణింపబడినాడు. బద్దెగుడు నిర్మించిన 
భీమేశ్వరాలయం ప్రసిద్ధమైంది. ఇప్పటికీ పూజలందుకుంటున్నది. ఈ భీమేశ్వరుని 
అనుగ్రహం వల్లనే ఒక బ్రాహ్మణ వితంతువుకు భీమన పుట్టాడని ఆ దేవుడతన్ని 
వశ్యవాక్కుగా దీవించాడని ఐతిహ్యం. వితంతువు కొడుకైన భీమనను బ్రాహ్మణులు 
వేధించారనీ అయినా భీమన చలించలేదని కథలు వ్యాప్తిలో వున్నాయి. ఈ భీమన 


17 ముదిగంటి సుజాతారెడ్డి 


గొప్ప కవి అని కూడా కథలున్నాయి. ఆ భీమనే కవిజనాశ్రయుడు, శ్రావకాభరణుడనే 
బిరుదాలున్న మల్లియ రేచన ఆశ్రయంలో కవిజనాశ్రయాన్ని రచించాడు. నన్నయ 
రాజరాజుకు మహాభారతాన్ని అంకితంగా ఇయ్య లేదు. రాజరాజ నరేంద్రుని సంబోధిస్తూ 
భారతాన్ని రచించాడు. అదేవిధంగా భీమన కవిజనాశ్రయుడైన రేచనను సంబోధిస్తూ 
కవిజనాశ్రయం చెప్పాడు. కాని అంకితంగా ఇయ్యలేదు. 


కవిజనాశ్రయంలో ఎన్నోచోట్ల జైనమత ప్రసక్తి వుంది. దాన్ని శైవుడైన భీమన 
వ్రాసాడనటం అసంగతమని అప్పకవి “వికటకవులు కొన్ని వింతలు కల్పించి 
కవిజనాశ్రయమున కలిపినారు” అని అన్నాడు. భీమన శైవుదైనా జైనాన్ని అభిమానించి 
వుంటాడు. ఆ కాలంలో ఎందరో వేద పారంగతులైన పంపకవి వంటి వాళ్ళు 
జైనాన్ని స్వీకరించారు. కాబట్టి జైనమత ప్రాబల్యం గురించి తెలియని కాలంలో 
అంచనా వేయలేని కాలంలో విమర్శకులు ఏవేవో ఊహలు మార్పులు చేయటం 
జరిగింది. దాంతో నిర్ణయించలేని గందరగోళమేర్చడింది. రేచనకు కవిజనాశ్రయుడని 
బిరుదమున్నట్లు కవిజనాశ్రయం గద్యంలో వుంది. అటువంటప్పుడు రేచన తన 
పేర తనే గ్రంథం రచించుకున్నాడనటం కంటే అతని ఆశ్రయంలో భీమన 
రచించాడనడమే సమంజసం. “వేములవాడను వెలసిన భీమేశ్వరు కరుణ గల్లు 
భీమసుకవి నే గోమటి రేచన మీదను నీ మహి కవులెన్న ఛందమెలమి రచింతున్‌” 
అని కవిజనాశ్రయంలోని పద్యంలో వుంది. కాబట్టి కవిగా లోకంలో గాథలు 
చెప్పబడే భీమనే కవిజనాశ్రయకర్త అని చెప్పడం సమంజసం. బద్దెగునికి పూర్వమే 
తెలుగులో పద్యశాసనాలు వున్నాయి. అంటే తెలుగులో పద్య విద్య స్థిరపడింది. 
అటువంటప్పుడు భీమన తెలుగు ఛందస్సు లక్షణాలను వివరిస్తూ తెలుగులో 
ఛందోగ్రంథాన్ని వ్రాసాడంటే కాదని నిరాకరించడం నన్నయకు పూర్వం ఛందోగ్రంథం 
వెలిసిందంటే కాదనడం సమంజసం కాదేమో. 


కవిజనాశ్రయాన్ని ప్రచురించిన మానవల్లివారు, జయంతి రామయ్య పంతులు 
గారు భీమన కృతిగానే అంగీకరించారు. రేచనే కవిజనాశ్రయం చెప్పాడనుకుంటే 
తన గురించి తనే “సుగుణ సుందర తరుణీస్మరనిభుడు, వారస్త్రీ సంసేవ్యదక్షుడు, 
సుందరీవశ్య విద్యామణి” వంటి విశేషణాలను వేసుకోడు. కొరవి గోపరాజు భీమనను 
“బలభీము' అని స్తుతించాడు. తర్వాత మధ్వాచార్యులు మధ్వ మతంలో శరీర సౌస్టవానికి 
ప్రాధాన్యం ఇచ్చాడు. భీముని అవతారంగా కీర్తింపబడినాడు. అది జైన ప్రభావం 


18 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వల్ల వచ్చిందే కావచ్చును. జైనంలో శరీర సౌష్టవానికి ప్రాధాన్యమిచ్చారు. పంపకవి 
తన దేహ సౌందర్యాన్ని గురించి కావ్యాలలో చెప్పుకున్నాడు. “వనితా 
కటాక్షకువలయవన చంద్రుడు” వంటి విశేషగుణాలున్నాయి. పంపకవి సమాధి 
ఇప్పటికీ బోధన్‌లో వుంది. 


తెలంగాణలోని వేములవాడ ప్రసిద్ధి తెలియని కాలంలో “వేములవాడ భీమని 
ప్రసిద్ధమైన ద్రాక్షారామంతో పండితులు ముడిపెట్టి వుంటారు. వేములవాడలో కూడా 
ప్రసిద్ధంగా భీమేశ్వరాలయముందని తెలియని వాళ్ళు వేములవాడ భీమన ద్రాక్షారామ 
భీమేశ నందనుడని చెప్పి వుంటారు. కాని భీమన తెలంగాణలోని వేములవాడ 
భీమన అనటమే సత్యం. మొదట తెలుగు ఛందోగ్రంథం తెలంగాణలోనే వ్రాయబడింది. 


సోమదేవ సూరి 


రెండో అరికేసరి కాలంలోనే ఉత్తర భారతం గుజరాతు నుంచి సోమదేవసూరి 
అనే జైనకవి వచ్చి వేములవాడలో ఆశ్రయం పొందాడు. సోమదేవ సూరి సంస్కృతంలో 
ప్రసిద్ధమైన “యశస్తిలకచంపు” అనే కథా కావ్యాన్ని వ్రాసాడు. దాన్నతడు క్రీశ 
959లో రెండో అరికేసరి పెద్ద కొడుకు వాగరాజు (క్రీ.శ. 955-960) కాలంలో 
పూర్తి చేశాడు. నీతికావ్యమనే రాజనీతి గ్రంథాన్ని సంస్కృతంలో రచించాడు. సోమదేవ 
సూరి రెండో బద్దెగుని కాలంలో కూడా వున్నాడు. అతనికి విద్యాగురువు. ఈ 
బద్దెగుడు సోమదేవ సూరికి వేములవాడలో శుభదామమనే పేరుతో జినాలయాన్ని 
నిర్మించి ఇచ్చాడు. రెండో బద్దెగుని కొడుకు మూడో అరికేసరి కాలంలో కూడా 
సోమదేవసూరి వున్నాడు. శుభదామజినాలయానికి అతడు క్రీ.శ. 966లో నైవేద్యార్థం 
రేపాక గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. ఆ విధంగా సోమదేవసూరి మూడుతరాలు 
జైన గురువుగా వ్యవహరించాడు. 

బద్దెగుడు (బద్దెన) 

తెలుగు సాహిత్య చరిత్రలో బద్దెన అనే భూపాలుడు నీతి శాస్త్రముక్తావళి, 
సుమతీ శతకం కర్తగా చెప్పబడుతున్నాడు. వేములవాడ చాళుక్యుల్లో ముగ్గురు రాజులు 
బద్దెగ పేరుతో కన్పిస్తున్నారు. భీమేశ్వరాలయం నిర్మాత మొదటి బద్దెగుడు క్రీశ 
870-895. రెండో బద్దెగుడు పంపకవి ఆశ్రయదాత రెండో అరికేసరి కొడుకు. 
క్రీ.శ. 960-96 మధ్య పాలించాడు. మూడో బద్దెగుడు ఈ వంశంలో చివరి రాజు. 


19 ముదిగంటి సుజాతారెడ్డి 


సోమదేవసూరి సంస్కృతంలో రచించిన నీతి కావ్యాన్నే రెండో బద్దెగుడు 
“నీత్రిశాస్త్ర ముక్తావళి” పేరుతో తెనిగించాదేమో. అతని కాలంలోనే భీమన కవి 
కూడా వుండి వుంటాడు. అందుకే సుమతీ శతకం బద్దెగుని రచనగాను, భీమన 
రచనగాను చెప్పబడుతున్నది. ఇద్దరిలో ఎవరో ఒకరు సుమతీ శతకాన్ని వ్రాసి 
వుంటారు. జినవల్లభుని కుర్మ్యాల శాసనంలో కందపద్యాలు కన్పిస్తున్నాయి. సుమతీ 
శతకం కందాల్లోనే వుండడం గమనించవలసిన విషయం. వేములవాడ భీమకవి 
ఒక సుమతీ శతకాన్ని రచించాడని కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ 
సారసంగ్రహంలో పేర్మొన్నాడు. కంద పద్యాల్లో వున్న సుమతీ శతకం జినవల్లభుని 
రచన కూడా కావచ్చును. సుమతీ శతకం జైనుల రచన అని వంగూరి సుబ్బారావు 
1920లో వ్రాసిన “ఆంధ్రవాబ్మయ చరిత్ర”లో అభిప్రాయపడినాడు. తెలుగులో 
రెండో సాహిత్య చరిత్రను రచించిన గురజాడ శ్రీరామమూర్తి “కవి జీవితములు” 
(1913)ను కవుల కాలాన్నిబట్టి వ్రాస్తూ వేములవాడ భీమకవితో కవుల జీవితం 
ఆరంభించాడు. సుమతీ శతకాన్ని జినవల్లభుడు, బద్దెగుడు, భీమన -ముగ్గురిలో 
ఎవరో ఒకరు రచించి వుంటారు. లోకంలో సుమతీ శతకాన్ని బద్దెన రచన అని 
ప్రచారంలో వుంది కాబట్టి రెండో బద్దెగుడు రచించాడనటం సర్వసమ్మతంగా 
వుంటుంది. మొత్తం మీద సుమతీ శతకం వేములవాడ చాళుక్యరాజు రెండో అరికేసరి 
కాలం నాటి రచన అనటం నిర్వివాదాంశం. వేములవాడ చాళుక్యరాజుల్లో చివరి 
రాజు మూడో బద్దెగుడు (క్రీ.శ. 1052). అతన్ని కాకతి మొదటి ప్రోలరాజు 
పారదోలినట్టు కాజిపేట శాసనం వల్ల తెలుస్తున్నది. దాంతో వేములవాడ చాళుక్య 
వంశ రాజ్యం అంతరించింది. కాబట్టి రాజ్యాస్థిరతతో వున్న మూడవ బద్దెగుని కన్నా 
రెండో బద్దెగుడు నీతిశాస్త్ర ముక్తావళి రచయిత అని చెప్పడం సమంజసంగా వుంటుంది. 
కన్నడ రత్నత్రయంలో వాళ్ళయిన పొన్న రన్న కవులనాదరించిన మల్లపయ్య కూతురు 
అత్తిమబ్బె (అత్తిమాంబ) ఆ కాలంలోనే ఉంది. భీమనకాశ్రయమిచ్చిన కవిజనాశ్రయ 
రచనకు ప్రోత్సహించిన మల్లియ రేచన మల్లపయ్య కొడుకు అత్తిమబ్బె సోదరుడై 
వుంటాడు. అత్తిమబ్బె కూడా సాహిత్యాభిమాని. కవులనాదరించింది. వాళ్ళది 
వైశ్యకులం. వైశ్యులు చాలామంది ఆ కాలంలో జైనమతావలంబులు. వైశ్యుల లాగానే 
యజ్ఞోపవీతాలను ధరించే పంచాణంవాళ్ళు విశ్వకర్ములు కూడా ఆ కాలంలో జైనుల. 


20 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


తర్వాత జైన మతానికి ఆదరణ తగ్గి వీరశైవం విజృంభించిన కాలంలో వాళ్ళంతా 
శైవులైనారు. 


వేములవాడ చాళుక్యులు కన్నడ, తెలుగు, సంస్కృత భాషలను సాహిత్యాలను 
అభిమానించారు. ఒక్క కుర్మ్యాల శాసనంలో కన్నడ, సంస్కృతాలతో పాటు 3 
తెలుగు కందపద్యాలున్నాయి. వేములవాడ చాళుక్యులు రాష్ట్ర కూటులతో 
వియ్యమందుకొని వాళ్ళతో ఘనిష్ట సంబంధాలు పెట్టుకున్నారు. అందుకేనేమో వాళ్ళు 
కన్నడ భాష నెక్కువగా అభిమానించి పంపాదికవుల నాదరించారు. శాసనాలను 
కన్నడంలోనే ఎక్కువ వేయించారు. కొన్ని మాత్రమే సంస్కృతంలో వున్నాయి. కవులకు 
పండితుల కాశ్రయమిచ్చి పోషించారు. సాహిత్య కృషికి దోహదం చేశారు. జైన శైవ 
మతాల నవలంబించారు. అనేక జైనాలయాలను, శైవాలయాలను నిర్మించి శిల్చకళను 
పోషించారు. అనేక గ్రామాలను కవి పండితులకు జైనాచార్యులకు దానంగా ఇచ్చారు. 
గోదావరి, మంజీర, మానేరు, ప్రాణహితా నదుల పరీవాహక ప్రదేశంలో వున్న 
వాళ్ళ రాజ్యం సారవంతమైన భూములతో కూడింది. అంతేకాక వాళ్ళు నదులపై 
ఆనకట్టలు నిర్మించి కాలువలు తవ్వించి నీటిపారుదల వసతులు కల్పించారు. దాంతో 
పంటలతో దేశం సుభిక్షంగా వుంది. “సిరిసిల్ల” - సిరి అంటే సన్నని, సిల్ల - సెల్ల 
అంటే వస్త్రాలని అర్థం. ఆనాటి సిరిసెల్లలో పల్చని నాజూకైన వస్త్రాలను నేసే 
నేతగాండ్లు వుండేవారేమో. వేములవాడ సమీపంలో వున్న ఆ గ్రామం అపురూపమైన 
వస్త్రాల నేతకు కేంద్రమై, అక్కడి నుంచి వస్త్రాలు విదేశాలకు ఎగుమతి అయి దేశ 
విదేశీ వాణిజ్యం జరిగేది కావచ్చును. ఆనాడు వర్తక సంఘాలుండేయని తెలుస్తున్నది. 
వేములవాడలోని “వాడ” పేరును బట్టి అది బెజవాడ లాగానే వర్తక కేంద్రంగా 
వుండేదని చెప్పవచ్చు. వర్తక సంఘాలను “నకరము”లనే వాళ్ళు. వేములవాడలో 
నకరేశ్వరాలయముంది. అది వర్తక సంఘం నిర్మించిన ఆలయమై వుంటుంది. దాన్నిబట్టి 
వర్తక సంఘం సమృద్ధితో వుందని చెప్పవచ్చు. అనేక ఆలయాల నిర్మాణాలతో జైన 
శైవ మతాల వికాసంతో వాణిజ్య సమృద్ధితో సాహిత్యాభివృద్ధితో వేములవాడ చాళుక్యుల 
పాలన తెలంగాణ చరిత్రలో విశేషమైంది. సాహిత్యంలో స్వర్ణయుగం అని 
చెప్పుకోదగింది. 


21 ముదిగంటి సుజాతారెడ్డి 


శతక సాహిత్యం 


శతకాలు సంస్కృత సాహిత్యంలో ముక్తకకావ్య ప్రక్రియలో చేరుతాయి. 
తెలంగాణలో రచింపబడిన ప్రాకృత ముక్తక కావ్యమైన గాథా సప్తశతిలో (క్రీ. శ. 1వ 
శ.) 700 గాథలున్నాయి. అదే విధంగా సంస్కృతంలో గోవర్ధనాచార్యుని 
(కీ.శ. 1116) ఆర్యా సప్తశతిలో 700 ఆర్యా ఛందస్సులో శ్లోకాలున్నాయి. ఇవన్నీ 
శృంగార రసభరితమైనయి. వేంకటాధ్వరి (క్రీ.శ. 1650) లక్ష్మీ సహస్రంలో 1000 
శ్లోకాలున్నాయి. దీనిలో లక్ష్మి విష్ణువుల స్తుతి భక్తి పూర్వకంగా వుంది. ఈ విధంగా 
ముక్తక కావ్యాల్లో వందల కొద్దీ శ్లోకాలున్న రచనలున్నాయి. ఇవేగాక సంస్కృతంలో 
శతకం పేరుతో ముక్తక కావ్యాలున్నాయి. బాణుని (క్రీ.శ. 7వ శ.) చండీశతకం, 
మయూరుని (క్రీ.శ. 7వ శ.) సూర్య శకతం. చండీ శతకంలో 48 శ్లోకాలే వున్నాయి. 
సూర్య శతకంలో 100 శ్లోకాలున్నాయి. రెండు కూడా స్రగ్గరా వృత్తాల్లో వున్నాయి. 
తర్వాత భర్తృహరి రచనలకు శతకాలని పేరు. అవి నీతి శృంగార వైరాగ్య శతకాలు. 
వాటిల్లో క్రమంగా నీతిని బోధించే శతకంలో 109 శృంగార వైరాగ్యాలను బోధించే 
శతకాల్లో 100 చొప్పున శ్లోకాలున్నాయి. అమరుకుని అమరుక శతకంలో 115 
శ్లోకాలున్నాయి. ఇవి శృంగార రసభరితమైనయి. భల్లటకవి శతకంలో 100 
శ్లోకాలున్నాయి. ఇది శృంగార రస భరితమైంది. ఆనంద వర్ధనుని (క్రీ.శ.9వ శ.) 
దేవీ శతకంలో దేవీస్తుతితో కూడిన 100 శ్లోకాలున్నాయి. అప్పయ్య దీక్షితుని 
(క్రీ.శ.16వ శ.) వైరాగ్య శతకంలో 100 శ్లోకాలున్నాయి. విశ్వేశ్వర పండితుడు 
(క్రీశ.18వ శ.) శృంగార రసపూర్ణమైన రామావళీ శతకాన్ని వ్రాసాడు. తెలుగు 
కవి ఆదిభట్ల నారాయణదాసు (క్రీ, శ. 19వ శ.) సంస్కృతంలో కాశీ శతకం వ్రాసాడు. 
ఈ విధంగా సంస్కృత సాహిత్యంలో శతకాలు నీతి వైరాగ్య శృంగార భావాలతో 
కూడి వున్నాయి. కొన్ని భక్తిభావ భరితమై స్తుతి రూపంగా వున్న శతకాలు కూడా 
వున్నాయి. చాలా శతకాల్లో 100 శ్లోకాలున్నా కొన్నింటిలో నూటికి తక్కువ ఎక్కువ 
శ్లోకాలు కూడా వున్నాయి. తెలుగు శతకాల్లో వలె సంస్కృత శతకాల్లో మకుట 
నియమం లేదు. 


తెలుగులో శతక రచన తెలుగు సాహిత్యారంభకాలం నుంచి జరుగుతూనే 


22 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వుంది. సుమతీ శతకం నన్నయకు పూర్వ రచన జైన కవి వ్రాసాడని అంటారు. ఆ 
జైన కవి బద్దెగుడు. వేములవాడ చాళుక్యరాజు (క్రీ.శ.960) తిక్కన కృష్ణ శతకం 
బ్రాసాడంటారు. కాని అది దొరకలేదు. పోతన నారాయణ శతకం వ్రాసాడంటారు. 
కాని అదీ దొరకలేదు. పోతన పేరుతోనే వంగూరి సుబ్బారావుగారు ఒక నారాయణ 
శతకాన్ని ప్రచురించారు. కాని దీని శైలి పోతన భాగవత శైలి కన్నా భిన్నంగా 
వుంది. శివకవి పండితారాథ్యుడు వ్రాసిన శివతత్త్వసారం శతకమని పాల్కురికి 
సోమన చెప్పాడు. కాబట్టి శివతత్త్వసారం తెలుగులో మొదటి శతకమని తెలుగు 
సాహిత్య చరిత్రకారులు వ్రాస్తున్నారు. ఇది శతకమనబడినా దీనిలో శతక లక్షణాలు 
సంపూర్ణంగా లేవు. మొదటిది - దీనిలో వస్తువు వైవిధ్యంతో శివాచారం తెలిపే 
గ్రంథంగా వుంది. దీనిలో 489 పద్యాలున్నాయి. వాటిల్లో 191 పద్యాల్లో హరా, 
శివా, రుద్రా, ఆజా అనే 28 రకాల శివసంబోధనతో మకుటాలున్నాయి. కాని అన్నీ 
కంద పద్యాలే. కాని తెలుగులో సంపూర్ణ శతక లక్షణాలున్న మొదటి శతకం 
సోమనాథుని వృషాధిప శతకం అంటున్నారు. కాని సుమతి శతకమే తెలుగులో 
మొదటి శతకం. తెలుగు శతకాలను పరిశీలించి తెలుగు శతక లక్షణాలను ఈ 
కింది విధంగా నిర్ణయించవచ్చు. 


శతక లక్షణాలు 
1. సంస్కృత లాక్షణికులు చెప్పినట్లుగానే తెలుగులోనూ శతకాలు లఘు 
కావ్యాలు. ముక్తక కావ్య ప్రక్రియకు చెందినయి. శతకమంటే 100 పద్యాల కూర్చు 
కలవి అని అర్ధం. కాని సంస్కృతంలో వలెనే తెలుగులో భిన్నమైన పద్య సంఖ్య 
కన్పిస్తున్నది. భగవంతుని నామస్తుతి 108 పేర్లతో చేయడముంది. కాబట్టి చాలామంది 
కవులు తెలుగులో అష్టోత్తర శత సంఖ్యలో పద్యాలు కూర్చారు. కాని వందలు వేలు 
పద్యాలున్న శతకాలు కూడా తెలుగులో వున్నాయి. 


2. ఛందస్సు ఒక్కటే వుండాలన్న నియమం తెలుగులో పాటించబడింది. 
3. మకుట నియమం వుంది. 
4. తెలుగు శతకాల్లో నీతి వైరాగ్య భక్తి భావాలు ఎక్కువగా వున్నాయి. శృంగార 


23 ముదిగంటి సుజాతారెడ్డి 


భావాలున్న శతకాలు లేవు. వున్నా అవి భగవత్పరమైన శృంగార విరహాలను 
వర్ణిస్తున్నాయి. 

5. పురాణేతిహాస కథలను శతక రూపంగా వ్రాయడం తెలుగులో ఒక విశేషం. 
తెలుగు శతకాల్లో వస్తు వైవిధ్యం పాటించబడిందని చెప్పాలి. 


శతకాలు ముక్త పద్యాలతో కూడినయి. ప్రతి పద్యం స్వతంత్రార్థం కలది. 
ప్రతి పద్యం భావ పరిపూర్ణతతో పాఠకునికి భావరస స్ఫూర్తి కలిగిస్తుంది. శతకాల్లో 
కవి ఆత్మానుభూతికి ఎక్కువ స్థానముంటుంది. మహాకావ్యంలో ఇతివృత్తం పాత్రలు 
వర్ణనలు మొదలయిన వాటికి ప్రాధాన్యం కాగా శతకాల్లో కవి ఆత్మానుభూతికి 
ప్రాధాన్యం. ప్రాచీన సాహిత్యంలో ఆత్మాశ్రయ కవిత్వానికి శతకాలు చక్కని 
ఉదాహరణలు. విభావానుభావాల నిర్వహణ లేదు. కాని శతకాల్లో రస నిర్వహణ 
లేదని చెప్పలేము. శతక కవి విభావాల వర్ణనతో భావాల తీవ్రతతో రసస్ఫూర్తిని 
కలిగించి అలరిస్తాడు. సంస్కృత లాక్షణికులు రసధ్వని ఉదాహరణలకు ముక్తక 
కావ్యాల నుంచే శ్లోకాలను ఇచ్చారు. దీన్నిబట్టి శతకాల్లో ముక్తకాల్లో రసధ్వనుల 
పోషణ చక్కగా జరిగిందని చెప్పవచ్చును. 

సుమతీ శతకం 

తెలుగు శతకాల్లో సుమతీ శతకం ప్రశస్తమైంది. ఇదే తెలుగులో మొదటి 
శతకం. దీన్ని కర్త బద్దెగుడు అని ప్రసిద్ధి. వేములవాడ భీమకవి ఒక సుమతీ శతకం 
వ్రాసినట్లుగా కూచిమంచి తిమ్మకవి తన సర్వలక్షణ సార సంగ్రహంలో చెప్పాడు. 
సుమతీ అనే జైనముని సుమతీ శతకాన్ని వ్రాసాడని వంగూరి సుబ్బారావు గారు 
అభిప్రాయపడినారు. వేములవాడ చాళుక్యరాజు రెండో బద్దెన సుమతీ శతకాన్ని 
వ్రాసాడు. ఆ బద్దెగుడే నీతిశాస్త్ర ముక్తావళి కర్త, సుమతీ శతకం బద్దెన రచన అనే 
లోకంలో వ్యాప్తిలో వుంది. కాబట్టి సుమతీ శతకం వేములవాడ చాళుక్యుల నాటి 
రచన అని తెలుస్తున్నది. 


సుమతీ శతకం సరళ సుందరమైన శైలిలో వుంది. భావాలు సూటిగా వున్నాయి. 


24 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


“సుమతీ” అన్న మకుటం వుంది. అన్నీ కందపద్యాలు. చిన్నచిన్న ఉదాహరణలతో 
విషయాన్ని ప్రతిపాదించడం ఒక విశేషం. దీనిలో 108 పద్యాలున్నాయి. “శ్రీరాముని 
దయచేతను....” అనే పద్యంతో ఆరంభమౌతున్నది. “నీతులు నోరూరగ చవులు 
బుట్ట నుడివెద సుమతీ” అని కవి చెప్పినట్లుగానే ప్రతి పద్యం నీతి బోధకంగా సరళ 
సులభంగా వుంది. కవి అపార లోకజ్ఞానమున్నవాడు. నిత్య జీవితంలో అక్కరకు 
వచ్చే నీతులను కవి ఉపమాలంకార సహాయంతో చెప్పాడు. ఉదా. 


ఎవమ్హుడు తప్పులు వెదకెడు 

నష్ప్రురుషునింగొల్వ కూడదది యెట్లన్నన్‌ 

నవ్పుంబు వడగ నీదను 

కప్పవనించెటి విధంబుగదరా సుమతీ! 

దీనిలో 'సర్హం” 'సవ్చుం” కావటం (ప్రసకొరకే ఆనాడు నవన్‌ అని టబ్రాసేవారు. 
కమలములు నీటబాసిన 

కమలాప్తుని రళ్ళిసోకి కమలిన భంగిన్‌ 

తమ తమ నెలవులు దప్పిన 

తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ! 


ఏ పాదానికాపాదం తెగిపోవడం తెలుగులో శతక పద్యాల్లో కన్పిస్తుంది. 
అటువంటి రచన ధారణకు సులభంగా వుంటుంది. తర్వాత కాలంలో తెలుగులో 
శతకం వ్రాయని కవి లేడు. వందల వేల సంఖ్యలో శతకాలు వ్రాయబడినాయి. 
తెలంగాణలో శరభాంకలింగ శతకం, నరసింహ శతకం (ధర్మపురి శేషాచలకవి), 
శ్రీకృష్ణ శతకం (కౌకుత్స నరసింహదాసు) మొదలైన ఎన్నో వందలవేల సంఖ్యలో 
శతకాలు పూర్వకాలంలో రచింపబడినాయి. ఆధునిక కాలంలోనూ కపిలవాయి 
లింగమూర్తి, టి.వి. నారాయణ, భాస్మర యోగి వంటి వాళ్ళెందరో శతకాలు వ్రాసారు. 


(వ్రాస్తున్నారు. 


25 ముదిగంటి సుజాతారెడ్డి 


కాకతీయుల యుగం 


కాకతీయులు తూర్పు చాళుక్యుల కాలంలోనే క్రీ శ.950 నాటికే అనుమకొండ 
ప్రాంతంలో నెలకొన్నారు. ఈ వంశంలో మొదటి ఇద్దరు రాజులు రాష్ట్రకూట” అని 
పేరు చివర చేర్చుకోవడం చేత రాష్ట్ర కూటులకు సేనానులుగా వుండి వాళ్లు 
ప్రతినిధులుగా అనుమకొండను పాలించారని తెలుస్తున్నది. వేములవాడ చాళుక్యులు 
అంతరించిన తర్వాత తూర్పు చాళుక్యుల దండయాత్రలను అడ్డగించడానికి 
రాష్ట్రకూటులు కాకతీయులను కుడ్యంగా అనుమకొండ ప్రాంతంలో ప్రతిష్టించి 
వుంటారు. ఆ ప్రాంతానికి కుర్రవాడి అని పేరు. తూర్పు చాళుక్యులకు కొరవి సీమలోని 
ముదిగొండ చాళుక్యులు యుద్ధాల్లో తోడ్చడుతుండే వాళ్ళు. రాష్ట్రకూట రెండో కృష్ణునికి 
వేంగి మొదటి చాళుక్య భీమునికి మధ్య యుద్దాలు జరిగాయి. ముదిగొండ చాళుక్యుల 
సాయంతో చాళుక్య భీముడు రాష్ట్ర కూటుల దండయాత్రను తిప్పికొట్టాడని కొరవి 
శాసనాన్ని బట్టి తెలుస్తున్నది. ఆ యుద్దాల్లో కాకర్య (కాకతి) గుండయ (క్రీశ900) 
దండనాయకుడు రాష్ట్ర కూటుల పక్షంలో పోరాడి మరణించాడు. గుండయ 
పరాక్రమానికి మెచ్చి రెండో కృష్ణుడు అతని కొడుకు ఎరియ రాష్ట్రకూటుని కుర్రవాడికి 
అధిపతిని చేసాడు. కొరవి పక్కనే కుర్రవాడి. కుర్రవాడి రాష్ట్రకూటుల సరిహద్దుగా 
నిలిచింది. ఆ సరిహద్దు రక్షకులు కాకతీయులైనారు. ఎరియ రాజధాని కాకతిపురం. 
కాకతి దేవత దుర్గ రూపం. కాకతి ఆరాధ్య దేవత కాబట్టి వాళ్ళు కాకతీయులైనారు. 
వాళ్ళు నిర్మించిన నగరం కాకతి నగరం అయింది. కాకతి నగరమే ఓరుగల్లుగా 
ప్రసిద్ధి చెందిందని చారిత్రకుల అభిప్రాయం. 

కాకతీయులు మొదట రాష్ట్ర కూటుల కీంద వుండి వాళ్ళ బిరుదాలను, గరుడ 
లాంఛనాన్ని స్వీకరించారు. తర్వాత పశ్చిమ చాళుక్యులకు సామంతులుగా వుండి 
వాళ్ళ వరాహలాంఛనాన్ని స్వీకరించారు. కాకతీయులు రెండో బేతరాజు తండ్రి 


26 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


మొదటి ప్రోలరాజు వేములవాడ చాళుక్యుల కుండే “అరికేసరి” బిరుదాన్ని ధరించడం 
చేత అతని కాలంలోనే వేములవాడ చాళుక్యులు నిర్జింపబడినారని తెలుస్తుంది. 
కాకతీయ రాజుల్లో రెండో ప్రోలరాజు (క్రీ.శ. 1116-1157) చాలా విజయాలను 
సాధించి రాజ్య విస్తరణ చేశాడు. అతడు కలచురులతో చేరి పశ్చిమ చాళుక్యులను 
ధిక్కరించి స్వతంత్రుడైనాడు. ప్రోలరాజు కొడుకు రుద్రదేవుని (క్రీ.శ. 1158-1195) 
కాలంలో కలచురి బిజ్జలుడు పశ్చిమ చాళుక్యుల రాజ్యాన్ని వశపరచుకొని కళ్యాణి 
రాజధానిగా రాజ్యం చేశాడు. ఆ బిజ్జలుని ఆస్థానంలోనే బసవేశ్వరుడు బండారిగా 
మంత్రిగా రాజకీయాధికారం కలిగి వుండి వీరశైవమతాన్ని ప్రచారం చేశాడు. 
రుద్రదేవుని కాలంలోనే వీరశైవం ఆంధ్రదేశంలోకి ప్రవేశించి ముఖ్యంగా 
పశ్చిమాంధ్రంలో విజృంభించింది. కలచురి బిజ్జలుడు సార్వభౌమాధికారంతో 
కాకతీయులను లొంగదీసుకోవాలని చూసాడు. కాని రుద్రదేవుడు పరాక్రమంతో 
రాజనీతితో శత్రు వినాశనం చేసి కాకతీయ రాజ్యవిస్తరణ చేశాడు. అతడు ఓరుగల్లును 
రాజధానిగా చేసుకొని దుర్భేధ్యమైన కోటను, వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. 
దానిలో శివునితో పాటు విష్ణు సూర్యులను ప్రతిష్టించాడు. కాకతీయులు మొదట 
రాష్ట్రకూటులవలెనే జైనాన్ని అభిమానించారు. ఆ కాలంలో వేములవాడ చాళుక్యుల 
కాకతీయుల ఆదరణలో జైనమతం ఆంధ్రదేశంలో నెలకొన్నది. కాకతి జైన దేవతే 
అయివుంటుంది అంటారు. కాకతీయులు శైవాన్ని అభిమానించినప్పుడు ఆమె దుర్గ 
రూపంగా మారింది. కాకతీయులు రెండో ప్రోలరాజు కాలం నుంచి శైవాభిమానాన్ని 
చూపారు. ప్రోలరాజు ఓరుగల్లు కోటలో స్వయంభూదేవాలయాన్ని నిర్మించాడు. 
కాకతీయులు మొదట జైనులు కాబట్టి వాళ్ళను శూద్రకులజులుగా చెప్పడం 
జరిగిందేమో, చాలా రాజవంశాలవారు జైనులు కావడంతో చాతుర్వర్ణంలో 
శూద్రులుగానే పరిగణించారు. 


మొదటి రుద్రదేవుని కాలంలో ఆంధ్రదేశంలోకి వీరశైవం ప్రవేశించి రెండో 
ప్రతాపరుద్రుని కాలంవరకు వ్యాపించి వున్నది. 12వ శతాబ్దం చివరలో 
ఆంధ్రదేశంలోకి రామానుజుల వైష్ణవం కూడా ప్రవేశించింది. రుద్రదేవుని మంత్రి 
గంగాధరుడు వైష్ణవాఖిమానంతో వైష్ణవాలయాలను నిర్మించాడు. గోనగన్నారెడ్డి కొడుకు 


27 ముదిగంటి సుజాతారెడ్డి 


గోనబుద్దారెడ్డిని రంగనాథుని పేర రామాయణ రచనకు (ప్రేరేపించాడు. రెండో 
ప్రతాపరుద్రుని కాలంలో వైష్ణవ ప్రభావంతో భాస్కర రామాయణమనే మరో 
రామాయణం రచింవబడింది. ఆ కాలంలో జైనం రాజుల ప్రాపును 
పోగొట్టుకుంటున్నది. బౌద్ధం దాదాపు లేకుండా పోయింది. వీరశైవం బాగా 
ప్రచారంలోకి వచ్చింది. రుద్రదేవుని కాలంలోనే మల్లికార్డున పండితారాధ్యుడు శైవాన్ని 
ప్రబోధించాడు. 


నెల్లూరి చోడవంశంలో చోడ తిక్కన తర్వాత అతని కొడుకు రెండో మనుమసిద్ధి 
రాజై క్రీ.శ. 1248-63 మధ్య పాలించాడు. కాని మనుమసిద్ధికి దాయాదుల బాధ 
అధికమైంది. విజయగండ గోపాలుడనే దాయాది హోయసల సోమేశ్వరుని చాళుక్య 
చోళరాజు మూడో రాజేంద్రుని సహాయం సంపాదించుకొని మనుమసిద్ధిని ఎదిరించాడు. 
తిక్కన బయ్యనలనే దాయాదులు మనుమసిద్ధిపైకి యుద్దానికి వచ్చారు. వాళ్ళు 
మనుమసిద్ధిని పారదోలి నెల్లూరు సింహాసనాన్ని ఆక్రమించారు. ఆ సమయంలోనే 
నిస్సహాయుడైన పదవీభ్రష్ణుడైన మనుమసిద్ధి పక్షం వహించి తిక్కన ఓరుగల్లుకు 
వచ్చి కాకతి గణపతిదేవుని సహాయం అర్ధించాడు. అప్పటికే కాకతి గణపతిదేవుడు 
వెలనాడు కమ్మనాడులను స్వాధీనం చేసుకొని ఆంధ్రదేశం చాలా భాగానికి అధిపతి 
అయ్యాడు. తిక్కన గణపతి దగ్గరకు రాయబారిగా పోయి అతని సహాయమర్థించి 
తెచ్చి మనుమసిద్ధిని తిరిగి నెల్లూరులో ప్రతిష్టించాడని ఐతిహ్యం. సిద్ధేశ్వర చరిత్రలో 
ఈ వృత్తాంతం విశదంగా వర్ణింపబడింది. 


తిక్కన మనుమసిద్ధి మంత్రి. రాజకీయ చతురుడు. నీతి చాణక్యుడు. అటువంటి 
నీతి నిపుణుడైన మంత్రి తిక్కన ఓరుగల్లు సందర్భించటం చరిత్రలో గొప్ప ఘట్టం. 


అందుకే సిద్ధేశ్వర చరిత్రలో ఈ సంఘటన అపూర్వంగా వర్ణింపబడింది. ఎందరో | 


కవిపండితులు అతన్ని దర్శించటానికి వచ్చారు. మారనవంటి యువకులు అతనిచేత 
ప్రభావితులై కవులయ్యారు. తిక్కన కూడా ఓరుగల్లులోని వీరశైవుల తెలుగు 
దేశీయాభిమానం చేత ప్రభావితడయ్యే అచ్చమైన తెలుగు పదాలను జాతీయాలను, 
నుడికారాలను ప్రయోగిస్తూ మహాభారత కావ్యం వ్రాసాడేమో. 


క్రీ.శ.1254 ప్రాంతంలో గణపతిదేవుడు దక్షిణదేశ దిగ్విజయ యాత్ర చేసి 


28 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వెలనాటి మూడో కులోత్తుంగుని, చాళుక్యచోళ మూడో రాజేంద్రుని, హోయసల 
సోమేశ్వరుని, విజయగండ గోపాలుని సైన్య కూటమిని ఎదిరించి ఓడించి తన 
అధికారాన్ని స్థాపించాడు. దాంతో కాకతీయులు ఆంధ్ర చక్రవర్తులయ్యారు. 
శాతవాహనుల తర్వాత ఆంధ్రదేశాన్ని జాతిని ఏకచ్ళత్రం కిందకు తెచ్చిన ఘనత 
వాళ్ళకు దక్కింది. వాళ్ళ కాలంలోనే ఆంధ్ర త్రిలింగ పదాలు సమానార్థకాలైనాయి. 
దేశపరంగా జాతిపరంగా రెండు పదాలు వాడబడినాయి. కాకతీయులు 
ఆంధ్రదేశాధీశ్వరులని బిరుదం ధరించారు. అటువంటి బిరుదాన్ని వాళ్ళే మొదటిసారి 
ధరించారు. వాళ్ళ రాజధాని ఓరుగల్లు ఆంధ్రనగరి అయింది. దాదాపు రెండు 
శతాబ్దాల కాలం వున్న అశాంతి యుద్ధభయం రాజకీయాస్థిరతలు పోయి శాంతి 
నెలకొన్నది. బలమైన కేంద్రాధికారం ఏర్పడింది. ఆ తరుణంలోనే తిక్కన మహాభారత 
రచనను పూర్తి చేశాడు. 


కాకతి గణపతిదేవుడు (క్రీ.శ. 1199-1262) మహావీరుడు, రాజనీతిజ్ఞుడు, 
విజేత. అతడు దిగ్విజయ యాత్రలు చేసి కాకతి రాజ్యాన్ని విస్తరించాడు. అప్పటికే 
ఉత్తర భారతం తురుష్కుల అధీనమైంది. వాళ్ళ దండయాత్రలను అరికట్టడానికి 
దక్షిందేశంలో బలమైన రాజ్యం స్థిరమైన పాలన దృఢమైన కేంద్రాధికారం అవసరమైంది. 
గణపతిదేవుడు వాటిని ఏర్పరచడంలో సమర్భుడైనాడు. గణపతిదేవుని తర్వాత అతనికి 
కొడుకుల్లేకపోవడంతో కూతురు రుద్రమ చక్రవర్తి అయి తండ్రి సామ్రాజ్యాన్ని సురక్షితం 
చేసి పరిపాలించింది. రుద్రమకు పుత్రసంతానం లేకపోవడంతో కూతురు కొడుకు 
ప్రతాపరుద్రుని దత్తత తీసుకుంది. రుద్రమ తర్వాత అతడే రెండో ప్రతాపరుద్రుడుగా 
చక్రవర్తి అయినాడు. రెండో ప్రతాపరుద్రుడు వీరుడు, రాజనీతిజ్ఞుడు, సాహిత్యాభిమాని, 
స్వయంగా కవి. అతని కాలంలోనే తురుష్కులు ఢిల్లీ సుల్తానులు ఐదుసార్లు 
దండయాత్రలు నడిపారు. నాలుగుసార్లు ప్రతాపరుద్రుడు తురుష్కులను ఎదిరించి 
పారదోలాడు. ఒక్కొక్క దండయాత్ర రోజుల తరబడి నెలల తరబడి జరగడంతో 
అతని అర్ధబలం సైన్యబలం క్షీణించింది. చివరకు ఐదోసారి గియాసుద్దీన్‌ తుగ్లక్‌ 
కొడుకు జునాఖాన్‌ (ఇతడే తర్వాత మహమ్మద్‌ బిన్‌ తుగ్లక్‌ పేరుతో రాజైనాడు) 
నడిపిన దండయాత్రలో ప్రతాపరుద్రుని నీరసించిన సైన్యం విజయాన్ని 


29 ముదిగంటి సుజాతారెడ్డి 


సాధించలేకపోయింది. దక్షిణదేశ రాజుల్లోగాని ప్రతాపరుద్రుని సైన్యంలోని 
నాయకుల్లోగాని ఐకమత్యం లేకుండా పోయింది. ప్రతాపరుద్రుడు తురుష్కుల బందీ 
అయినాడు. బందీగా ఢిల్లీకి తీసుకొని పోతుండగా మార్గమధ్యంలో ప్రతాపరుద్రుడు 
నర్మదా నదిలోకి దూకి మరణించాడంటారు. కాకతీయుల పతనంతో ఆంధ్రదేశం 
తురుష్ముల వశమైంది. 


కాకతీయులు కాలంలో తెలుగు భాషను మాట్లాడే వాళ్ళంతా ఒక పాలనలోకి 
వచ్చారు. ఆంధ్రజాతి, ఆంధ్రభాష అనే చైతన్యం కలిగింది. తిక్కన 'ఆంధ్రావలి 
మోదముబొరయునట్లుగ మహాభారతాన్ని రచిస్తానన్నప్పుడు 'ఆంధ్రావలి” అని ఆంధ్రుల 
నందర్నీ చేర్చాడు. చిన్న చిన్న రాజ్యాలు రాజకీయ అస్థిరత తొలగిపోయి సమైక్యత 
స్థిరత్వం ఏర్పడింది. ఒక స్త్రీ సామ్రాజ్య భారాన్ని వహించిన గౌరవం ఆ కాలంలోనే 
ఆంధ్రులకు కలిగింది. రాజుల సేనానుల మాండలికులచేత అనేక తటాకాలు 
నిర్మింపబడి వేలకొద్దీ ఎకరాల భూములు సాగులోకి వచ్చాయి. కొత్తవలస గ్రామాలు 
ఏర్పడినాయి. ఇటువంటి సమయంలోనే సమ్మక్క వంటి గిరిజన వీరవనితలు తమ 
భూముల్లో అడుగుపెట్టిన కాకతీయులను ఎదిరించి పోరాడారు. కాకతీయులు 
తవ్వించిన తటాకాలు కాలువలు ఇప్పటికీ వ్యవసాయానికి పనికివస్తున్నాయంటే 
కాకతీయుల నిర్మాణ కౌశలం ప్రణాళికా నైపుణ్యం తెలుస్తున్నాయి. అనేక పరిశ్రమలు 
అభివృద్ధి చెంది దేశవిదేశ వాణిజ్యం ముమ్మరంగా సాగింది. మార్కోపోలో వంటి 
విదేశీ యాత్రికులు కాకతీయుల కాలం నాటి ప్రజల సిరిసంపదలను వర్ణించారు. 
కాకతీయులు బలమైన దుర్గాలను, కోటలను నిర్మించారు. బలమైన సైన్యాన్ని 
పోషించారు. దాంతో దేశం దండయాత్రల భయం లేక సుభిక్షంగా వుంది. 
కాకతీయులు ఎన్నో దేవాలయాలను నిర్మించారు. అవి ఎక్కువగా శివ విష్ణు సూర్యులు 
వెలసిన త్రికూటాలయాలు కావడం విశేషం. కాకతీయులు మొదట జైనాన్ని 
అభిమానించి తర్వాత శివాఖిమానులయ్యారు. ప్రసిద్ధ శైవాచార్యుడు విశ్వేశ్వర శివదేవుడు 
గణపతికి రుద్రాంబకు దీక్షా గురువు. అతడు విదిత శైవాగమ విద్వద్దరిష్టుడు. 
రెండవ శివుడు, గురువే కాక గణపతి దేవుని మంత్రి. అతని ప్రోత్సాహంతో 
విద్యాలయాలతో కూడిన గోళకీ మఠాలు ఆంధ్రదేశమంతటా వెలిసాయి. 


30 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


మొదటి రుద్రుని కాలంలో విజృంభించిన వీరశైవం గణపతిదేవుని నాటికి 
ఇంకా వీర రూపంతో సామాన్య జనుల్లో వ్యాపించింది. కాని క్రమక్రమంగా దాని 
వీర రూపం హింసాచర్యలు తగ్గుముఖం పట్టాయి. శైవాలయాల నిర్మాణంలో 
శివపూజలు అర్చనలు సాగాయి. సిద్ధేశ్వర చరిత్రలో గణపతిదేవుడు అనుమకొండలో 
జైనులను హింసించాడని విశ్వేశ్వర శివదేవుడు జైన గ్రామాలను నాశనం చేసాడని 
చెప్పబడింది. అది కొంత అత్యుక్తి కావచ్చును. మొత్తంమీద పండితారాధ్యుని కాలంలోనే 
(12వ శ.) బౌద్ధ జైనాలు అంతరించాయి. మిగతా ఏమైనా మిగిలివుంటే ఈ 
యుగంలో రాజాదరణ ప్రజాదరణ లేక అంతరించి వుంటాయి. జైనమతానికి 
నిలయమైన కొల్లిపాక (కొలనుపాక)లో ఇప్పటికీ జైనాలయం క్షీణదశలో మిగిలి 
వుంది. కొల్లిపాక నేటి కొలనుపాక మొదట జైనమత కేంద్రంగా వుండి తర్వాత 
శైవమతానికి కేంద్రంగా ఏర్పడింది. పాడుబడిన శైవాలయాలెన్నో ఇప్పటికీ 
కన్పిస్తున్నాయి. 

కాకతీయుల కాలంలో వైదిక మతం పూర్తిగా లేకుండా పోయింది. 
శంకరాచార్యుల అదై పతం ప్రకాశించింది. తమిళదేశంలో రామానుజులు బోధించిన 
వైష్ణవం ఆంధ్రదేశంలోకి ప్రవేశించసాగింది. కొందరు మండలేశ్వరులు వైష్ణవాన్ని 
అభిమానించారు. కాని కాకతీయ రాజులు శైవాన్ని చివరి వరకు అభిమానించి 
ఆదరించారు. తంజావూరు చోళ సామ్రాజ్యంలో రామానుజాచార్యులకు మత 
ప్రచారానికి ఆ రాజుల అనుజ్ఞా ఆదరణ దొరకకపోవడంతో ఆయన కర్ణాటకలోని 
హోయసలులను ఆశ్రయించాడు. హోయసల రాజులు వైష్ణవాన్ని స్వీకరించారు. 
పాండ్యుల హోయసలుల చేతుల్లో చోళ సామ్రాజ్య వినాశనానికి వైష్ణవం కూడా ఒక 
కారణమైంది. తిక్కన సోమయాజి మొదట శివాభిమానిగా కన్పిస్తాడు. కాని తర్వాత 
భారత రచన నాటికి అతడు శైవ వైష్ణవాలకు అభేదం చెప్పి అద్వైత బోధనతో 
ధార్మిక సమైక్యాన్ని సాధించేందుకు కృషి చేశాడు. తిక్కన వంటి ఎందరో వ్యక్తులు 
ఆచార్యుల మూలంగా ఆంధ్రదేశంలో వీరశైవ వైష్ణవుల విజృంభణలు మతకల్లోలాలు 
అరాచకీయ పరిస్థితులు చల్లారి వుంటాయి. రెండో ప్రతాపరుద్రుని కాలంలో వున్న 
పాల్కురికి సోమన వీరశైవాభిమానంతో రచనలు చేసిన కవి. వీరశైవానికి వేద 


31 ముదిగంటి సుజాతారెడ్డి 


ప్రామాణికతను కల్పించిన పండిత కవి. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశంలో 
ప్రవేశించిన వీరశైవం వర్ణవ్యవస్థను నిర్మూలించలేకపోయింది. కన్నడదేశంలో జైనమత 
ప్రభావంతో వర్ణ విభేదాన్ని వీరశైవం ఖండించి ప్రచారం చేసినా అక్కడ కూడా అది 
వర్ణభేదాన్ని పోగొట్టలేకపోయింది. వీరశైవులు ఒక వర్ణంగా ఒక భిన్నమత 
సాంప్రదాయంగా ఏర్పడినారు. కాకతీయుల కాలంలో సమాజంలో ఇంకా వర్ణ 
వ్యవస్థ స్థిరపడి కొత్త కొత్త వర్ణాలు ఏర్పడినాయి. వీరశైవం ప్రభావంతో మొల్ల వంటి 
నిమ్నకులాలకు చెందిన వారు విద్యావంతులై కవిత్వం వ్రాసారు. 


కాకతీయుల సంస్కృతాభిమానం 

కాకతీయులు ఆంధ్రాధీశులయి ఆంధ్రజాతి అనే జాతీయ భావాన్ని కలిగి 
వున్నా ఆనాటి పరిస్థితుల ప్రభావంతో తెలుగును రాజభాషగా ఆదరించలేదు. 
కాకతీయుల రాజభాష సంస్కృతం. శాసనాలు సంస్కృతంలోనే వున్నాయి. వాళ్ళ 
సామంతులు కూడా శాననాలను సంస్కృతంలోనే వేయించారు. అభినవ 
మయూరసూరి, ఈశ్వరభట్టు, కవిచక్రవర్తి వంటి కవిత్వంలో నేర్చుగల కవులు 
సంస్కృత కావ్య నాటకాలు వ్రాసారు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణమనే 
అలంకారశాస్త్ర గ్రంథాన్ని వ్రాసాడు. గండయభట్టు శ్రీహర్షుని ఖండన ఖండఖాద్యమనే 
వేదాంత గ్రంథానికి వ్యాఖ్యానం వ్రాసాడు. కాకతి మొదటి రుద్రుడు సంస్కృతంలో 
“'నీతిసారి మనే రాజనీతి గ్రంథాన్ని రచించాడు. రెండో ప్రతాపరుద్రుడు యయాతి 
చరిత్ర వంటి సంస్కృత నాటకాలు రచించాడు. జాయపసేనాని “నృత్త రత్నావళి 
అనే నాట్యశాస్తాన్ని రచించాడు. గణిత జ్యోతిషాది శాస్త్రగంథాలు ఈ కాలంలో 
చాలా రచింపబడినాయి. కాకతీయుల నాటికి ఉత్తర భారతంలో సంస్కృత రచనలు 
వెనక పట్టుపట్టాయి. దానికి తురుష్కుల ఆక్రమణలు, అపభ్రంశ, దేశభాషల్లో రచనలు 
రావడం కారణాలు కావచ్చును. ఉత్తర భారతంలో సంస్కృతం మీద ఆదరణ పోయి 
రచనలు ఆగిపోయిన తరుణంలో దక్షిణ దేశంలో కాకతీయులు, ఆ తర్వాత 
విజయనగరం, రెడ్డి వెలమ, నాయకాది రాజులు సంస్కృతాన్ని అభిమానించి స్వయంగా 
సంస్కృతంలో రచనలు చేసారు. సంస్కృత కవి పండితుల నాదరించారు. 


32 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కావ్యనాటకాలకు, వేదశాస్తాలకు వ్యాఖ్యానాలు రచింపబడడం ఈ యుగంలో గొప్ప 
విశేషం. 
జానుతెనుగు - ప్రజాచైతన్యం 

కాకతీయుల కాలంలో తెలుగు కవులు ఇతివృత్తంలో ఛందన్సులో 
దేశీయతనభిమానించారు. 'జాను తెనుగు” పేరుతో దేశి పదజాలంతో కూడిన తెలుగు 
భాషను అభిమానించారు. అదే తిక్మనచేత 'జాత్యముగామి నొప్పయిన సంస్కృత 
మెయ్యెడ జొన్స'నని చెప్పించింది. శివకవుల భాషోద్యమం చేత దేశితనంతో కూడిన 
సంస్కృత మిశ్రితమైన తెలుగు భాషా శైలి రూపొందింది. అంటే అదంతా పాలకులు 
అంటే రాజుల ప్రమేయం లేకుండా సాహిత్య లోకంలోనే ఈ విప్లవం ప్రవేశించిందని 
చెప్పాలి. కాకతీయుల ఆదరణలో ఆస్థానంలో కాక తెలుగు కవిత్వం నెల్లూరు 
చోడరాజుల దగ్గర ఆదరణ పొందింది. అంటే శాసనభాషగా రేనాటి చోళులు తెలుగు 
భాషను గ్రహించారు. అక్కడే మనకు మొట్టమొదట శాసనాల్లో తెలుగు భాష 
దర్శనమిస్తున్నది. తర్వాత తంజావూరు చోళుల ప్రభావంతోనేమో రాజరాజ నరేంద్రుడు 
నన్నయను తెలుగులో మహాభారత రచనకు ప్రోత్సహించాడు. నెల్లూరు చోళుల 
ఆస్థానంలో వున్న తిక్కన నన్నయ భారత రచనను కొనసాగించాడు. ఆ విధంగా 
చూస్తే చోళులు దేశ భాషలను విశేషంగా అభిమానించినట్లు కన్పిస్తున్నది. తిక్కన 
ఆదరణలో భవ్యభారతి అని అతని చేత బిరుదం పొందిన బయ్యన, మారన కేతనలు 
రచనలు చేశారు. తిక్కన పెద తండ్రి భాస్మరుని కేతన కాదంబరిని తెలుగులోకి 
అనువదించాడు. వెలనాటి చోళుల మంత్రి ఆదరణలో మంచన కేమూర బాహు 
చరిత్ర వంటి రచనలు వచ్చాయి. తిక్కన యుగంలోగాని తిక్కనకు పూర్వం శివకవి 
యుగంలో తెలంగాణలో చాళుక్యులు గాని కాకతీయులు గాని తెలుగు కవి పండితుల 
నాదరించినట్లు కన్పించదు. సేనాధ్యక్షులు ముఖ్యంగా తెలుగు కవుల నాదరించారు. 
శివకవులు రాజాదరణ లేకుండానే రచనలు చేశారు. గోనబుద్దారెడ్డి స్వయంగా 
సామంతుడు. భాస్మర కవికి కూడా రామాయణ రచనకు కాకతి రాజుల ఆదరణ 
వున్నట్లు లేదు. భాస్మర రామాయణం వ్రాసిన నలుగురు కవుల్లో ఒకడైన కుమార 
రుద్రదేవుడు రెండో ప్రతాపరుద్రుడే(?) భాస్మరుడు రెండో ప్రతాపరుద్రుని కాలం 


33 ముదిగంటి సుజాతారెడ్డి 


వాడు. కాని అతనికి రాజాదరణ వున్నట్లు గాని ఆ రాజు ఆదరణలో రామాయణం 
రచించినట్లు కన్పించదు. భాస్మర కవి సాహిణి మారన అనే కాకతీయుల అశ్వ 
సైన్యాధ్యక్షుని ఆశ్రయంలో రామాయణాన్ని రచించాడు. 


వీరశైవ మత విజృంభణం 

మల్లికార్డున పండితారాధ్యుడు వెలనాటి చోడరాజు రాజేంద్రుని సభకు పోయి 
బౌద్ధ గురువును శాస్త్రవాదంలో ఓడించాడు. బౌద్ధమతాన్ని ఖండించి శైవాన్ని 
స్థాపించాడు. శివుని కన్నా వేరే దైవమున్నాడన్న వాళ్ళ తలను కాలుతో తంతానన్నాడు. 
బౌద్ధ గురువు తన అపజయాన్ని అవమానాన్ని సహించలేక మల్లికార్జున దీపమాలె 
కంబాన్ని అందరూ చూస్తుండగా తన శిష్యులతో పగులగొట్టించాడట. దాన్ని 
సహించలేక పండితుని శిష్యులు రేమయ, దేవయలు చందవోలు దగ్గర సముద్రం 
మధ్య లంకలో బౌద్ధారామంలో ప్రార్థన చేస్తున్న బౌద్ధ గురువు దేహాన్ని దీపమాలె 
కంబాన్ని పగుల గొట్టినట్లుగా ముక్కలు ముక్కలుగా చేసి చంపారట. మల్లికార్జునుడు 
తానే హత్యను చేయించినట్లుగా ఒప్పుకున్నాడు. శిక్షగా రాజు పండితున్ని కళ్ళలో 
జీడిపాలు పోసి గుడ్డివాన్ని చేశాడు. దాంతో మల్లికార్జునుడు రాజు వ్రణబాధతో 
చస్తాడని, చందవోలు నాశనమౌతుందని శాపం ఇచ్చాడు. అతడు బసవన్న సందేశాన్ని 
అందుకొని అతన్ని దర్శించుకోవాలని అమరావతి మీదుగా నల్లగొండ జిల్లాలోని 
పానగల్లు చేరుకున్నాడు. పానగల్లు రాజు కందూరు ఉదయ చోడుని కోశాధికారి 
గోవింద ప్రెగడ, రాజు పెద్దలెంక ధవళేశు నామయ్యలు పండితుని శిష్యులయ్యారు. 
వాళ్ళు రాజు ఆజ్ఞ కన్నా పండితుని ఆజ్ఞను మన్నించసాగారు. దాంతో రాజు కోపించాడు. 
అప్పుడు అల్లయ్య, మధుపయ్యలనే శివభక్తులను బిజ్జ్ఞలుడు చంపగా బసవేశ్వరుడు 
కళ్యాణం నాశనమగు గాక అని శపించాడని, మల్లయ్య బొమ్మయలు బిజ్జలుని 
చంపారనీ కాబట్టి భక్తులు సేవక వృత్తితో కొలిస్తేనే సత్సథం చేరుతారని చెప్పి 
నామయ్య రాజుగారి చేతిలో వున్న కత్తిని తీసుకొని గోపురమెక్కి ఉదయనచోడుని 
వంశమంతరించుగాక అని శాపమిచ్చి తన తలను తెగనరుక్కొన్నాడు. అప్పుడు 
పండితుడు కూడా కోపోద్రిక్తుడై రాజు సభాంధవంగా నశించుగాక అని శాపమిచ్చాడు. 


34 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


పానగల్లులో ఉత్పాతాలు పుట్టాయి. పండితుడు శ్రీశైలం చేరుకునే సరికి బసవేశ్వరుడు 
లింగైక్యం చెందాడని వార్త తెలిసింది. పండితుడు అక్కడ శిష్యులతో ఆగిపోయి అక్కడే 
లింగైక్యం చెందాడు. ఆ వృత్తాంతాలను బట్టి శైవభక్తి వీరరూపంగా వ్యాపించిందని 
శివుని శైవాన్ని అంగీకరించని వాళ్ళను వినాశనం చేశారని శివుని పరమదైవంగా 
అంగీకరించని వాళ్ళను హత్యలు చేయడానికి వాళ్ళ ఆస్తులను నష్టం చేయడానికి 
వెనుకాడలేదని తెలుస్తున్నది. బసవేశ్వరుడు కళ్యాణం కటకాన్ని నాశనం 
చేయించినట్లుగానే పండితుడు చందవోలు పానగల్లు పురాలను ధ్వంసం చేయించాడని 
తెలుస్తున్నది. బసవేశ్వరుడు బిజ్జలుని లెక్కచేయక కోశాగారంలోని ధనాన్ని అంతా 
ఖర్చుపెట్టి కత్తిపట్టి ఉద్యమంగా వీరశైవాన్ని ప్రచారం చేసాడు. వీరశైవం వైదిక 
బౌద్ధ జైన మతాలను దక్షిణదేశం నుంచి తుడిచిపెట్టింది. 


తూర్పు చాళుక్య వంశం అంతరించిన తర్వాత కాకతీయ మొదటి రుద్రుడు 
క్రమంగా ఆంధ్రదేశంలోని చిన్న చిన్న రాజ్యాలను జయించి సామ్రాజ్య నిర్మాణం 
ప్రారంభించాడు. రుద్రుని తర్వాత అతని తమ్ముని కొడుకు గణపతిదేవుడి కాలంలో 
వెలనాటి చోడుల రాజ్యం అంతరించింది. రాజకీయాస్థిరత తొలగిపోయి స్థిరమైన 
పాలన బలమైన కేంద్రాధికారం ఏర్పడసాగింది. అరాచక పరిస్థితులు, మతకల్లోలాలు, 
మతోన్మాదులు అంతరించి శాంతిభద్రత లేర్చడసాగాయి. అటువంటి పరిస్థితుల్లో 
నన్నయ తిక్కనలకు మధ్య కాలంలో తెలంగాణలోనే సాహిత్య సృజన విస్తారంగా 
జరిగింది. వీరశైవ కవుల రచనలు వచ్చాయి. మొదటిసారిగా తెలుగులో 
రామాయణాలు వ్రాయబడినాయి. మారన తెలుగులో మొదటి పురాణాన్ని 
అనువదించాడు. ఆ విధంగా కాకతీయుల యుగం తెలుగు సాహిత్యంలో విశిష్టమైంది. 


వీరశైవ భక్తి ఉద్యమంతో శాతవాహనుల కాలం నుంచి విష్ణుకుండినుల వరకు 
సాగిన వైదిక యజ్ఞ యాగాదులు వెనుక పట్టు పట్టాయి. దక్షుని యజ్ఞాన్ని శివుడు 
ధ్వంసం చేసే కథ అందుకే వీరశైవంలో అతి ప్రాధాన్యాన్ని వహించింది. శైవం వేద 
ప్రామాణికతను పొందిన తర్వాత శివుడు యజ్ఞ హవిస్సులకు భాగకర్తగా 
చెప్పబడినాడేమో. శైవం వేద విదూరమైందని పండితారాధ్య చరిత్రను బట్టి తెలుస్తున్నది. 


35 ముదిగంటి సుజాతారెడ్డి 


పండితారాధ్యుడు ద్రాక్షారామంలో ఒంటినిండా విభూతిని పూసుకొని రుద్రాక్షలు 
లింగం ధరించి శైవాన్ని ప్రచారం చేస్తుంటే బ్రాహ్మణులు ఈ విధంగా ప్రశ్నించారట- 
“పండితయ్యా నీవు పౌరాణికుడవు 
సద్విజోత్తముడవు నచ్చరిత్రుడవు 
విద్వాంసుడవు వేదవిదుడ వట్లయ్యు 
భూతియు రుద్రాక్షలను దాల్చదగునె 
నీతియే లింగ నన్నిపొతమైన యున్సి... 


శివభక్తి వేద సమ్మితం కాదని దీన్నిబట్టి తెలుస్తున్నది. ఆ కాలంలో శైవానికి 
చెందిన వివిధ సంప్రదాయాలు వీరశైవోన్ముఖమై దానిలో లీనమైపోయాయి- 


ధర్మ శివులును విద్యాధర శివులు 

నిర్జల శివులును శైవ. ముఖ్యులందరును 
బనవయ్య తోయంవు భక్తుల చూచి 
వనుధ తారును లింగవంతులమనుచు 
తొడగి ప్రసాదంబు కుడుచు చున్నారు...” 


అని బసవ పురాణంలో సోమనాథుడంటాడు. 


బసవన్న ప్రచారం చేసిన శైవంలో వర్ణ విభేదం లేదు. కాని పండితునికి అది 
రుచించినట్లు లేదు. అందుకే - 


“జననిపైన (పేమ జనయిత్రిపై భక్తి 
వదల లేని బాల వగిది నేను 
భక్తిమీద వలపు (బ్రావ్మ్యంబుతో పొత్తు 
పాయజాల నేను బనవ లింగ” 


అని బసవేశ్వరునికి వార్త పంపాడు. బసవన్న శైవమత సంప్రదాయంలో చాలా 
విషయాలను పండితుడు గ్రహించినా వర్ణ రాహిత్యాన్ని మాత్రం అంగీకరించలేదు. 
దాంతో ఆంధ్రదేశంలోని బ్రాహ్మణుల్లో ఆరాధ్య శాఖ ఒకటి బయలుదేరింది. 


36 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


పండితారాధ్యునికి పూర్వం 9, 10 శతాబ్దాల్లో శ్రీపతి పండితుడు శివలెంక మంచనలు 
మహిమలు చూపి శివభక్తిని ప్రబోధించారు. సోమనాథుని బసవ పురాణ రచనతో 
వీరశైవమనే పేరు బాగా ప్రచారంలోకి వచ్చింది. తెలంగాణలో వీరశైవం అగ్ర 
నిమ్న వర్ణాల్లో వ్యాపించినా వర్ణభేదాన్ని మాత్రం కన్నడ దేశంలో లాగా 
వ్యతిరేకించలేదు. 


తమిళదేశంలో (క్రీస్తు శకారంభం నుంచే నాయనార్లు శైవభక్తిని ప్రచారం చేశారు. 
63 మంది శివభక్తుల మహిమలు కథలుగా దక్షిణ దేశమంతటా వ్యాపించాయి. 
నాథ సంప్రదాయం శైవయోగాన్ని ఆధ్యాత్మిక తత్త్వాన్ని ప్రచారం చేసింది. వీటన్నిటి 
ప్రేరణతో కన్నడ ఆంధ్రదేశాల్లో శివభక్తి ఉద్యమం ఉద్భవించింది. కన్నడ దేశంలో 
బసవేశ్వరుడు (క్రీ శ. 1190లో నిర్యాణం) వీరశైవాన్ని ప్రచారం చేసాడు. బసవేశ్వరునికి 
పూర్వమే జెడర దాసమయ్య, దేవర దాసమయ్య, సకలేశ మాదస, అక్క మహాదేవి, 
అల్లమ ప్రభు మొదలయిన వాళ్ళు శివభక్తిని శివపారమ్యాన్ని ప్రచారం చేశారు. ఆ 
బోధనలనే బసవన్న సామాన్య జనుల్లో కత్తిపట్టి అంటే బలప్రయోగంతో వీరశైవంగా 
ప్రచారం చేశాడు. బసవన్న నందీశ్వరుని అవతారంగా భావింపబడినాడు. బసవేశ్వరుని 
వీరశైవం తెలంగాణలో ప్రవేశించింది. తమిళదేశంలో లేచిన శివ విష్ణుభక్తి ఉద్యమాలు 
బౌద్ధ జైన మతాలను అక్కడ రూపుమాపాయి. కన్నడ దేశంలో వీరశైవం బాగా 
ప్రచారం వున్న జైన ప్రభావాన్ని నాశనం చేసింది. ఇప్పుడు పురాతత్వ తవ్వకాలను 
బట్టి తెలంగాణలో క్రీస్తుపూర్వం నుంచి బౌద్ధ జైనాలు మనమిప్పుడు 
ఊహించరానంతగా బాగా వ్యాపించి ఉన్నత దశలో వున్నాయని ఎన్నో బౌద్ధ జైన 
క్షేత్రాలు స్తూపాలు చైత్యాలు ఆరామాలు జైనవసదులు జినాలయా లుండేవని 
తెలుస్తున్నది. అటువంటి మతాలను ఆంధ్రదేశంలోను వీరశైవం నామరూపాలు 
లేకుండా చేసింది. శివుడు తప్ప వేరే దేవుడు లేదనడం ఇతర మతాలంటే అసహనం 
చూపడం ఆవేశపూరితమైన భక్తి - వీటన్నిటి చేత దానికి వీరశైవమనే పేరు వచ్చింది. 


తెలంగాణలో శివకవులు వస్తువు ఛందస్సుల విషయంలో దేశీయత 
నభిమానించారు. సంస్కృత పురాణాల్లో వున్న శివభక్తుల కథలను కాక దక్షిణదేశంలో 
అగ్ర నిమ్న కులాల్లో వెలసిన శివభక్తుల కథలను తీసుకొని రచనలు చేశారు. 


37 ముదిగంటి సుజాతారెడ్డి 


పాల్కురికి సోమన బసవపురాణం, పండితారాధ్య చరిత్రల్లో బసవేశ్వరుని పండితుని 
జీవిత చరిత్రలను రచించాడు. కన్నడంలో సోమనాథుని జీవిత చరిత్ర కావ్యంగా 
యక్షగానంగాను అవతరించింది. ఈ యుగం చివర వైష్ణవం ప్రభావంతో రంగనాథ, 
భాస్కర రామాయణాలు వ్రాయబడినాయి. పాల్కురికి సోమన వేదశాస్త్ర పాండిత్య 
వైభవంతో వీరశైవం వేద ప్రామాణికతను సంతరించుకొని క్రమంగా శైవాగమాల 
రచనలతో తన ప్రచండ వీర రూపాన్ని వదిలి భక్తిమతంగా అర్చనలు పూజలు 
ప్రాధాన్యంతో అవతరించింది. 


ఆంధ్రదేశంలో శ్రీపతి పండితుడు (క్రీ.శ.9వ శ.) శివలెంక మంచన (క్రీ.శ. 
11వ శ.) మల్లికార్జున పండితారాధ్యుడు (క్రీ.శ. 12వ శ.) వంటి పండిత త్రయమే 
కాక సూరసానమ్మ, బెలిదేవ వేమనారాధ్యుడు, వెల్లగుండ మహదేవయ్య వంటి 
పరమ శివభక్తులు ఆంధ్రదేశంలో వున్నట్లు పండితారాధ్య చరిత్ర వల్ల తెలుస్తున్నది. 
వాళ్ళు శివ భక్తిని ప్రబోధించారు. వైదిక కర్మకాండలను సమర్థించలేదు. బౌద్ధ 
జైనాలను ఎదిరించి శివపారమ్యాన్ని చాటారు. 


శ్రీపతి పండితుడు, శివలెంక మంచన, మల్లికార్జున పండితారాధ్యులకు 
పండిత్రయమని పేరు. శ్రీపతి పండితుడు బ్రహ్మ సూత్రాలకు శైవపరంగా భాష్యాన్ని 
సంస్కృతంలో రచించాడు. దానికి శ్రీకర భాష్యమని పేరు. దానికి శివభక్త దీపిక 
అని కూడా పేరు. అది అలభ్యం. బెజవాడ ఇంద్రకీలాద్రిపైన వైదిక బ్రాహ్మణులకు 
పవిత్రమైన అగ్నిహోత్రాన్ని ఉత్తరీయం కొంగులో మూటగట్టి అతడు శివ పారమ్యాన్ని 
చాటాడట. పాల్మురికి సోమన అతన్ని తన అనుభవసారంలో కవిగా ప్రశంసించాడు. 
అతడు క్రీ.శ.9వ శతాబ్దం వాడని విమర్శకుల అభిప్రాయం. 


శివలెంక మంచన కాశిలో మూడు పూటలా తన వ్రేళ్ళను శివునికర్పించి 
తిరిగి పొందేవాడని గొప్ప భక్తుడని బసవపురాణంలో సోమనాథుడు ప్రశంసించాడు. 
మంచన ్రుతిస్మృతి పురాణ శాస్తాదుల్లో పండితుడు. శాస్త్రవాదంలో పండితుల 
నోడించి శివ మాహాత్యాన్ని చాటి వాళ్ళందరి ముందు విష్ణువు చేత శివునికి 
మొక్కించాడట. కన్నడ సాహిత్యంలోను అతని ప్రశంస వుంది. అతడు రచించిన 
రచనలేవీ దొరకలేదు. 


38 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


మల్లికార్డున పండితారాధ్యుడు 
మల్లికార్డునునికి పూర్వమే ఆంధ్రదేశంలో వేమనారాధ్యుడు, కోటిఫల ఆరాధ్యుడు 
వంటి శైవాచార్యులు గురువులున్నారు. శివుడే పరమదైవమని బోధించారు. వాళ్ళ 
వీరమాహేశ్వరాన్ని, బసవన్న వీరశైవం బోధనలతో చేర్చి పండితుడు శైవాన్ని 
ప్రబోధించాడు. 


మల్లికార్డునుడు కోటిఫల ఆరాధ్యుల (క్రీ.శ. 1080-1150) దగ్గర శివదీక్షను 
పొందాడు. పండితునిది దక్షారామం. దక్షారామం సమీపంలోనే కోటిఫలి ఉంది. 
కోటిఫలి ఆరాధ్యుడు రేవణారాధ్యుని కొడుకు. రేవణ చాళుక్య కన్య సోమలాదేవిని 
వివాహమాడాడట. వాళ్ళ సంతానమే కోటిఫలి. రేవణ శిష్యుడు కాశీనాథుడు రాజరాజ 
నరేంద్రుని గురువు అని పులివర్ర కైఫీయతులో వున్నదట. పండితారాధ్యుని తండ్రి 
భీమన. అతడు కుంతల బనవాసి నుంచి వచ్చిన 'వానసి వంశ బ్రాహ్మణుడు. 
బనవాసి అన్న పేరే తెలుగులో వానసగా మారిందంటారు. నన్నయకు భారత రచనలో 
తోడ్చడిన నారాయణభట్టు వానస వంశం వాడే. వేంగి మండలం నుంచి పోయి 
వేములవాడ చాళుక్యుల ప్రాపున వున్న కన్నడ ఆదికవి పంపడు బనవాసివాడే. 
శ్రీపతి పండితుడు కూడా వానస వంశీయుడే అని అతడు వానస అనంతవాల 
దండనాయకుని ప్రాపున వున్నాడని విమర్శకుల అభిప్రాయం. మొత్తంమీద వేద 
పండితులైన 'వానస' వంశ బ్రాహ్మణులు వేంగీ మండలంలో స్థిరపడినారని తెలుస్తున్నది. 
వానస భీమన దక్షారామం భీమేశ్వరాలయంలో పూజారి. అతడు సంతానం లేక 
శ్రీశైలం మల్లికార్డునున్ని దర్శించి ఆరాధించగా మల్లికార్జునుడు పుట్టాడు. పండితుని 
మాతృభాష కన్నడ భాష, అతడు కన్నడంలో వ్రాసిన “సహస్రగణనామ'” గ్రంథాన్ని 
పాల్కురికి సోమన విస్తరించాడు. అది కన్నడ దేశంలో బాగా ప్రచారంలో వుంది. 
మల్లికార్జున పండితుడు ఆరాధ్యుడుగా ప్రసిద్ధి చెందాడు. గొప్ప శివభక్తుడు. ఎన్నో 
మహిమలను చూపాడని కథలున్నాయి. కన్నడ దేశంలో బసవన్నకున్న స్థానం 
తెలుగుదేశంలో పండితునికి వుంది. కాబట్టి సోమన బసవన్న చరిత్రను బసవ 
పురాణంగా, పండితుని చరిత్రను పండితారాధ్య చరిత్రగా ద్విపద కావ్యాలుగా 


39 ముదిగంటి సుజాతారెడ్డి 


రచించాడు. సోమన పండితున్ని ప్రతినిత్యం స్మరిస్తానని తన అనుభవసారంలో చెప్పాడు. 
అతని మీది భక్తిచేతనే అతని చరిత్రను కావ్యంగా ప్రాసి వుంటాడు. పండితుడు 
బసవన్నకు సమకాలికుడు. పోరండ్ల సూరసానమ్మ, బెల్టేవి వేమనారాధ్యుడు 
దక్షారామంలో పండితుని దగ్గరకు వచ్చి పండితుని శివభక్తికి జంగమారాధనకు 
సంతుష్టులై బసవేశ్వర సదృశమూర్తిగా భావించి బసవన్నను గురించి అతనికి 
చెప్పారట. (బెల్టేవి వేమనారాధ్యుని మనుమని శిష్యుడు పాల్కురికి సోమన). అప్పుడు 
బసవన్నను దర్శించాలని పండితునికి కోరిక కలిగి ప్రయాణమయ్యాడు. దారి 
మధ్యలోనే బసవన్న నిర్యాణవార్త తెలిసింది. పండితుడు శిష్యబృందంతో శ్రీశైలం 
వెళ్ళాడు. వృద్ధాప్యంతో కొండ ఎక్కలేక తన శిష్యునిచేత కొండనెక్కించి మొక్కు 
చెల్లించుకొని అక్కడే మరణించాడు. 


మల్లికార్జునుడు శిష్యబృందంతో సంచారం చేస్తూ శివభక్తిని ప్రచారం చేసాడు. 
వెలనాటి రాజేంద్ర చోడుని (క్రీ.శ. 1163-1180) ఆస్థానంలో వున్న బౌద్ధ గురువును 
ఓడించి శైవమత ప్రాశస్యాన్ని స్థాపించాడు. పండితుడు శివాంశ సంభూతుడుగా 
చెప్పబడినాడు. మల్లికార్జునుడు సంస్కృతాంధ్ర కర్ణాట భాషల్లో పండితుడు. 
సంస్కృతంలో రుద్ర మహిమ, అమరేశ్వరాష్ట్రకం, లింగోద్భవ గద్యం, పంచగద్యాలను 
రచించాడు. కన్నడంలో సహస్రగణనామ, బసవగీతం, ప్రభులింగ స్రోతాలను వ్రాసాడు. 
అతని తెలుగు రచనల్లో ఒక్క శివతత్త్వ సారం దొరుకుతున్నది. 

పండితారాధ్యున్ని పాల్కురికి శివకవి, కవి మల్లుడని కీర్తించాడు. పండితుని 
శివతత్త్వసారంలో 489 కందపద్యాలున్నాయి. దానిలో శివభక్తుల మహిమలు శివుని 
లీలలు శైవమత సిద్ధాంతాలను వర్ణించాడు. అతడు చెప్పిన శైవమత సిద్ధాంతాలు 
వీరశైవ మత సిద్ధాంతాలను పోలి వున్నాయి. దాన్ని బట్టి ఆంధ్రదేశంలో పుట్టిన 
శైవం వీరశైవంతో పండితుని కాలంలోనే ఐక్యమైందని చెప్పవచ్చును. వీరశైవులు 
జాతిభేదాన్ని పాటించలేదు. శివభక్తులకు ఎక్కువ గౌరవాన్ని ఇచ్చారు. 


పండితుని శివతత్త్వ సారం శతకమని పాల్కురికి సోమన చెప్పాడు. తెలుగు 
సాహిత్యంలో ఇది మొదటి శతకమని అంటారు. కాని శతకానికి కావలసిన లక్షణాలన్నీ 
ఇందులో లేవని కొందరి అభిప్రాయం. ఇందులో నూటికి మించి - దాదాపు 500 


40 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వరకు పద్యాలున్నాయి. కాని అన్నీ కందపద్యాలే. అంటే శతకంలో ఒక ఛందస్సు 
వుండాలనే లక్షణం పాటించబడింది. 489 పద్యాల్లో 191 పద్యాలకే మకుటం 
ఉంది. ఆ మకుటం కూడా ఒక్కటి కాక హరా, శివా, అజా, మహేశా అని 28 
రకాల శివ సంబోధనతో కూడిన మకుటాలున్నాయి. ఈ రచనలో వస్తువు కూడా 
ఒక్కటిగా లేదు. శివభక్తుల మహిమలు, శివలీలలు, శైవదీక్షా విధానాలు 
మొదలయినయి వున్నాయి. ఈ కారణాల చేత ఇది శతకం కాదని చెప్పాలె. అన్ని 
శతకాల్లో సంఖ్యా నియమం లేకపోవడం చేత దీన్ని శతకంగా అంగీకరించవచ్చునని 
కొందరి అభిప్రాయం. శివతత్త్వసారంలో కవిత్వం పాలు కన్నా శైవ సంప్రదాయాన్ని 
గురించి చెప్పడమే ఎక్కువగా వుంది. శివదీక్ష పొందిన వాళ్ళు పాటించవలసిన 
ఆచార వ్యవహారాలు చెప్పబడినాయి. అద్వైతుల మాయావాదం ఖండింపబడింది. 
దీనిని శైవస్మృతి గ్రంథం అనడానికి తగి వుంది. ఆరాధ్యులకు శివతత్త్వసారం ఒక 
ప్రామాణిక గ్రంథం. దీనిలో ఇప్పుడు ప్రచారంలో లేని పదాలు కొన్ని అర్ధం కాకుండా 
వున్నాయి. 
పాల్కురికి సోమనాథుడు 

పాల్కురికి సోమన శివకవుల్లో ప్రసిద్ధుడైనవాడు. ఆంధ్రదేశంలోనే కాక అతనికి 
కన్నడ దేశంలోను పేరున్నది. ఈ కవి ఓరుగల్లు సమీపంలో ఈనాటి జనగామ 
ప్రాంతంలోని పాలకుర్కి (పాలకుర్తి) గ్రామవాసి. సోమన తలిదండ్రులు శ్రియాదేవి, 
విష్ణురామదేవుడు. గురులింగార్యుడు అతని గురువు. సోమన తెలుగులో బసవపురాణం, 
పండితారాధ్య చరిత్ర అనే ద్విపద కావ్యాలను అనుభవసారం, బసవోదాహరణం, 
చెన్నమల్లు సీసాలు, పంచప్రకార గద్య, అష్టోత్తర నామ గద్య, శరణు బసవ గద్య, 
బసవరగడ, బసవాధ్య రగడ, గంగోత్పత్తి రగడ, బవోదాహరణం, అక్షరాంక పద్యాలు, 
అష్టకం, సోమనాథస్తవం అనే లఘుకృతులను వృషాధిప శతకం, బసవలింగ శతకం 
(దీనికి చతుర్వేద సారమని పేరు. 357 సీస పద్యాలున్నాయి) అనే శతక కావ్యాలను 
వ్రాసాడు. సంస్కృతంలో సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం, త్రివిధ లింగాష్టకం 
వ్రాసాడు. సోమనాథ భాష్యం 25 ప్రకరణాల గ్రంథం. దీనిలో శ్రుతి స్మృతి 
ప్రమాణాలతో శివపారమ్యాన్ని సోమన నిరూపించాడు. రుద్ర భాష్యం యజుర్వేదంలోని 


41 ముదిగంటి సుజాతారెడ్డి 


రుద్రాధ్యాయానికి భాష్యం. ఇది అలభ్యం. కన్నడ భాషలో సోమన వ్రాసిన సద్గురు 
రగడ, చెన్న బసవ రగడ, అక్షరాంక పద్యాలు, శరణు బసవ రగడ, బసవలింగ 
నామావళి, శీల సంపాదనం, శివగణ సహహ్రమాల అనే లఘుకృతులు లభిస్తున్నాయి. 
రగడ, గద్య ప్రక్రియల్లో కన్నడ కవులు ముఖ్యంగా శివకవులు-లఘుకృతులను 
చాలా రచించారు. ప్రసిద్ధ కన్నడ శివకవి హరిహరుడు వందలకొద్దీ రగడలు వ్రాయడం 
చేత అతనికి 'రగళెయ కవి' (రగడ కవి) అని పేరు వచ్చింది. కన్నడ కవులనభిమానించిన 
సోమన రగడలో తెలుగు కన్నడ భాషల్లో కృతులను వ్రాసాడు. 


పాల్కురికి సోమన లఘుకృతుల కన్నా ద్విపద కావ్యాలు శతకాలు తెలుగులో 
అతనికి పేరు తెచ్చాయి. సంస్కృతానువాదం కాని స్వతంత్ర కావ్యాన్ని తెలుగులో 
మొట్టమొదట రచించాడు. బసవపురాణ, పండితారాధ్య చరితము స్వతంత్ర ఇతివృత్తం 
కలవి. ఇతివృత్తం ప్రాంతీయమైంది. వీరశైవ మతాచార్యుడు బసవన చరిత్రను 
సోమన 'బసవపురాణం'గా వ్రాసాడు. జైనులు తీర్థంకరుల చరిత్రలను వ్రాసి వాటిని 
“పురాణం” అని అన్నారు. హిందువులకు అష్టాదశ పురాణాలున్నాయి. జైనులకు 
చతుర్వింశతి పురాణాలున్నాయి. కన్నడ భాషలో పంపకవి ఆదిపురాణం, పొన్నకవి 
శాంతి పురాణం, రన్నకవి అజిత పురాణం రచించారు. ఆ సంప్రదాయాన్ననుసరించి 
సోమన బసవ చరిత్రను 'బసవ పురాణం” అని పేరు పెట్టి బసవన్నను ఒక పురాణ 
పురుషునిగా నిలబెట్టాడు. బసవపురాణ వస్తువును కథాకోవిదులైన వృద్ధుల నుంచి, 
బసవన స్వయంగా కన్నడంలో రచించిన వచనాల నుంచి తీసుకున్నట్లుగా సోమన 
చెప్పాడు. ఆ కావ్యంలో బసవన చరిత్రతో పాటు తమిళ కన్నడ ఆంధ్ర మహారాష్ట్ర 
ప్రాంతాలకు చెందిన 75 మంది శివభక్తుల కథలను వర్ణించాడు. ఆ కావ్యంలో 
6288 ద్విపదాలున్నాయి. బసవపురాణం క్రీ. శ. 1869లో కన్నడంలోకి అనువదింప 
బడింది. తర్వాత 50 సంవత్సరాలకు శంకర ఆరాధ్యుడు సంస్కృతంలోకి 
అనువదించాడు. శంకర ఆరాధ్యుడు తనను తాను ప్రమథ కవి అని చెప్పుకున్నాడు. 
ప్రమథకవి అంటే శివకవి అని విమర్శకుల అభిప్రాయం. శంకర ఆరాధ్యుడు పెద్ద 
కోమటి వేమారెడ్డి నైషధ కృతిభర్త సింగనకు గురువు అని నిడదవోలు శివసుందరేశ్వర 
రావుగారి అభిప్రాయం. సంస్కృత బసవపురాణానికి గురుపాదుడు కన్నడ టీకను 


42 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


క్రీ.శ.1529లో వ్రాసాడు. 


సోమన పండితారాధ్య చరిత్రలో మల్లికార్జున పండితారాధ్యుని చరిత్రను కూర్చాడు. 
దీనిలోనూ అక్కడక్కడ శివభక్తుల చరిత్రలు వర్ణింపబడినాయి. ఈ పండితారాధ్య 
చరిత్రను తర్వాత శ్రీనాథుడు చంపువుగా రచించాడు. కాని అది దొరకలేదు. సోమన 
పండితారాధ్య చరిత్రలోని పర్వత ప్రకరణాన్ని తీసుకొని నాగులూరి శేషనారాధ్యుడు 
పర్వత పురాణంగా వ్రాసాడు. గురురాజకవి పండితారాధ్య చరిత్ర కావ్యాన్ని 
సంస్కృతీకరించాడు. 


సోమన బసవపురాణం పండితారాధ్య చరిత్రల్లోని ఇతివృత్తం దేశీయమైంది. 
కన్నడ ఆంధ్ర ప్రాంతాల్లో పుట్టిన వ్యక్తుల, శివభక్తుల కథలను వాటిల్లో చెప్పాడు. 
ఛందస్సు కూడా ద్విపద-దేశీయమైంది. సోమన ఇతర లఘు రచనల్లోని ఇతివృత్తాలు 
కూడా దేశీయమైనయి. అతని భావానుభూతులు భక్యనుభూతులు అవేశభరితమైనయి. 
సోమన పరమ వీరశైవాచార సంపన్నుడు “భవిజన సమాదరణ సంభాషణాది సంవర్గ 
దూరగుడ”నని బసవపురాణంలో చెప్పుకున్నాడు. 


భవి వాస్తగత ఫలవత్ర శాకాది 

భవి గృవాక్షేతాది వథ వర్ణితుండ 

భవిజన దర్శన నృర్ణునాలావ 

వివిధ దానాదాన విషయ దూరగుడ 

నని సోమన పండితారాధ్య చరిత్రలో చెప్పుకున్నాడు. శైవులు కానివాళ్ళను 
“భవులు, భవిజను'లనీ శైవేతర కవులను 'భవికవు'లని వీరశైవులు పిలిచారు. పరమత 
సహనం లేకపోవడం వల్లనో యేమో భవికవులు శివభక్తులను భక్తితో స్తుతించలేదు. 
శివకవులు భవి కవులను స్తుతించలేదు. 


సోమన రచనల్లో భక్త్యావేశం శివపక్షపాతంతో కూడిన మతో ద్రేకం కన్పిస్తున్నది. 
ఆ కవి తన రచనల్లో (శ్రుతిస్మృతి పురాణాల్లోని ప్రమాణాలతో శివపారమ్యాన్ని 
చెప్పాడు. శివభక్తుల కథలను చెప్పడం పరమత ఖండనం చేసి శైవమత ఉత్కృష్టతను 
ప్రతిపాదించడం చేసాడు. సోమన సంస్కృతాంధ్ర కన్నడ మరాఠీ మొదలయిన 


43 ముదిగంటి సుజాతారెడ్డి 


అనేక భాషల్లో పాండిత్యం కలవాడు. “ఉరుతర గద్య పద్యోక్తుల కంటె సరసమై 
పరిగిన జాను తెనుంగు, చర్చింపగా సర్వ సామాన్యమగుట కూర్చెద ద్విపదల కోర్కి 
దైవార” వ్రాస్తానని సోమన అన్నాడు. ప్రజాసామాన్య భాష జాను తెనుగులో వ్రాస్తానని 
అన్నా పాండిత్య ప్రొఢి, భక్యావేశాలతో ఆ మాటను సోమన నిలబెట్టుకోలేకపోయాడు. 
కవితావేశంతో సంస్కృత భూయిష్టంగా రచించాడు. సోమన ద్విపదలను పాఠకులకు 
విసుగు కలిగించకుండా ఉరకలు వేసే శైలిలో రమ్యంగా రచించాడు. సందర్భోచితమైన 
వర్ణనలతో సోమన కవిత్వం సరసంగా సాగింది. సంగయ్య, బెజ్జ మహాదేవి, గొడగూచి, 
కన్నప్ప, మాది రాజయ్య, మడివాలు మాచయ్య మొదలయిన భక్తుల కథలను 
సోమన రసవంతంగా వ్రాసాడు. ఈ కథల్లో మూఢవాత్సల్యాది భక్తి విశేషాలను కవి 
చక్కగా ప్రస్తుతీకరించాడు. 

సోమన వృషాధిప శతకం సమస్త శతక లక్షణాలు గల మొదటి శతకం. 
వృషాధిపా మకుటంతో 108 పద్యాలున్నాయి. సోమన భక్త్యావేశంతో జలపాతం 
లాగా ఉరకలు వేసేశైలిలో ఈ పద్యాలను వ్రాసాడు. సోమన ద్విపదలనెంత 
సమర్థవంతంగా వ్రాయగలడో వృత్తాలనంతే సమర్థవంతంగా వ్రాయగలడని ఈ 
కృతి వల్ల తెలుస్తున్నది. ఈ శతకం ఒక్క వృత్తంలో కాక చంపక ఉత్పలమాలలు - 
రెండు వృత్తాల్లో నడిచింది. సోమన శబ్దాలంకారాలను చక్కగా ప్రయోగించి ఈ 
పద్యాలను వ్రాసాడు. 

సోమనాథుని అనుభవసారం విశిష్టమైన లఘుకావ్యం. దీనిలో 243 
పద్యాలున్నాయి. దీనిలో గురుభక్తి మహిమ, భక్తి స్వరూపం, భక్తుని లక్షణాలు, 
శివపూజా పద్ధతి, ఇష్టలింగార్చనా విధి, జంగమ సేవ మొదలయిన వీరశైవ ధర్మాలు 
వివరింపబడినాయి. ఇది పండితారాధ్యుని శివతత్త్వసారాన్ని అనుసరిస్తున్నది. 
పండితారాధ్యుడంటే సోమనకు చాలా భక్తి శివుని మహిమ దెల్పినట్టి మల్లికార్జున 
పండితయ్యగారి తలతు ననుదినంబు”' అంటాడు. ఈ కావ్యంలో సోమన కందం 
తరువోజ క్రౌంచపదం మాలిని వనమయూరి వంటి ఛందస్సులను వాడాడు. చతుర్విధ 
కందమన్న పేరుతో సోమన చిత్ర కవిత్వాన్ని రుచి చూపించాడు. 


సోమన కన్నడ భాషలో వ్రాసిన 'దశవిధ పాదోదక వివర, బసవరగళె, సద్గురు 


44 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


రగళె, అక్షరమాలకా గద్య, నమస్మార గద్య, అష్టోత్తర శతనామ గద్య, పంచప్రకార 
గద్య, మంగళాష్టక మొదలయిన రచనలు కన్నడ దేశంలో బాగా ప్రచారంలో 
వున్నాయి. “సోమనాథ భాష్యం” సోమన సంస్కృత రచన. ఇది శైవ విజ్ఞాన సరస్వం. 
దీనికి మనోహరీయమనే తెలుగు వ్యాఖ్యానం అసంపూర్ణంగా వుండి దొరుకుతున్నది. 
కన్నడ టీక కూడా వుంది. సోమన బసవపురాణం 14వ శ.లో భీమకవి చేత 
కన్నడంలోకి అనువదింపబడింది. సోమన తన రగడాది రచనా సరణితో 
బసవపురాణాది అనువాద కావ్యాలతో కన్నడ కవులను కూడా ప్రభావితం చేశాడు. 
సంస్కృతానువాదం కాని స్వతంత్రమైన దేశీయమైన ఇతివృత్తంతో కావ్యాలు తెలుగులో 
రచించిన మొదటి కవి పాల్మురికి సోమన. 


పాల్మురికి సోమన కాలాన్ని గురించి అభిప్రాయ భేదాలున్నాయి. కొందరు 
విమర్శకులు సోమన నన్నయ తిక్కనల నడిమి కాలం వాడని బహుశా మొదటి 
ప్రతాపరుద్రుని (క్రీ.శ. 1158-1195) కాలం వాడని అంటారు. సోమన ప్రచారం 
చేసిన శివపారమ్యం వల్లనే శైవులకు, వైష్ణవులకు మధ్య అసహనం ఏర్పడి మతకల్లోలాలు 
కొట్లాటలు బయలుదేరాయని ఆ పరిస్థితులను అణచి శాంతిని నెలకొల్పడానికి 
తిక్కన హరిహరాద్వైతాన్ని బోధించాడని వాళ్ళంటారు. మరికొందరు విమర్శకులు 
సోమన తిక్కన తరువాత వాడని రెండో ప్రతాపరుద్రుని (క్రీ.శ. 1289-1328) కాలం 
వాడని అంటారు. మొదటి వాదాన్ని అంగీకరించినట్లయితే సోమన దాదాపు బసవనకు 
సమకాలికుడవుతాడు. బసవనకే కాక పండితారాధ్యునికి కూడా సోమన 
'సమకాలికుడవుతాడు. అట్లా సమకాలికుల చరిత్రలను కావ్యాలుగా వ్రాసాడనే దానికంటే 
సోమన తర్వాత కాలంలో వుండి వాళ్ళ చరిత్రలను వ్రాసాడనడం సహజంగా 
సమంజసంగా వుంటుంది. అంటే మతసామరస్యాన్ని బోధిస్తూ హరిహరాద్ర్వైతాన్ని 
చెప్పిన తిక్కన తర్వాత కూడా వీరశైవం ఆంధ్రదేశంలో ప్రబలి వుందని తెలుస్తున్నది. 
అందుకే తిక్కన హరిహరాద్ద్వైతాన్ని ప్రబోధించాడు. శాంతిదూత అని 
అనిపించుకున్నాడు. పాల్కురికి సోమన సోమనాథ భాష్యం, రుద్ర భాష్యం వ్రాసి 
వీరశైవాన్ని, వీర మాహేశ్వరాన్ని వైదికబద్ధం చేసిన తర్వాత ఎర్రన, శ్రీనాథ, పోతనల 
కాలంలో వీరశైవం కేవలం శైవంగా శివభక్తి తత్పరమైన పూజార్చన కళారూపంగా 
మారి పౌరాణిక బ్రాహ్మణ మతంలో విలీనమైంది. ఆ కాలంలోనే ఆంధ్రదేశంలో 
వీరశైవం దాదాపుగా అంతరించిపోయిందని చెప్పాలి. 


45 ముదిగంటి సుజాతారెడ్డి 


తిక్కన హరిహరాద్ర్వైతాన్ని బోధిస్తే తిక్కన తర్వాత సోమన వీరశైవాన్ని వేద 
ప్రామాణికం చేసి నిలబెట్టాడు. జైనమతాన్ని పారదోలేందుకు బయలుదేరిన 
వీరశైవంలో జైన సిద్ధాంతాల ప్రభావం కన్పిస్తున్నది. జైనులు తీర్థంకరులను పూజిస్తే 
వీరశైవులు శివుని శివభక్తులను పూజించారు. జైనులలాగానే వీరశైవులు వర్ణభేదాన్ని 
నిరసించారు. వైదిక కర్మకాండలను పాటించలేదు. యజ్ఞోపవీతాది ధారణలను 
వ్యతిరేకించి లింగధారణ చేశారు. వేదశాస్రాలకన్నా శివుని కథలను లీలలను శివభక్తుల 
మహిమలను అభిమానించారు. వీరశైవులూ కాయకష్టానికి ప్రాధాన్యమిచ్చారు. 
కాయకష్టాన్ని భగవత్స్వరూపంగా తలిచారు. స్రీలకు పురుషులతో అన్ని విషయాల్లో 
సమానతను ఇచ్చారు. స్త్రీ వేదాంతాది చర్చల్లో పాల్గొనే హక్కును ఇచ్చారు. అట్లా 
వీరశైవం వైదిక మూఢాచారాలకు వ్యతిరేకంగా లేచిన తిరుగుబాటు ఉద్యమంగా 
బయలుదేరి జైన బౌద్ధ వైదిక మతాలను ఎదిరించి పారదోలే ప్రయత్నం చేసింది. 
అటువంటప్పుడు సోమనాథుడు వీరశైవానికి వైదిక ప్రామాణ్యాన్ని కల్పించి అది 
అవైదిక నాస్తికమతం కాకుండా రక్షించాడు. అందుకే వీరశైవమతంలో అతనికి 
గొప్ప స్థానం ఏర్పడింది. కన్నడ వీరశైవ కవులతన్ని భృంగి అవతారంగా పురాణ 
పురుషునిగా కీర్తించారు. అతని చరిత్రను కన్నడ భాషలో “పాల్కురికి సోమేశ్వర 
చరిత్ర పేరుతో తోంటదార్య కవి కావ్యంగాను మల్లికార్జున కవి యక్షగానంగాను 
వ్రాసారు. 


కన్నడ సాహిత్య చరిత్రకారులు కన్నడ వీరశైవకవి రాఘవాంకుడు సోమన - 
ఇద్దరూ రెండో ప్రతాపరుద్రుని కాలంలో ఓరుగల్లులో వున్నారని మహమ్మదీయుల 
దండయాత్రల సమయంలో రెండో ప్రతాపరుద్రుడు బందీ అయినప్పుడు ఆ అరాచక 
పరిస్థితుల్లో ఓరుగల్లును విడిచిపెట్టి కన్నడ దేశానికి పారిపోయారని సోమన అక్కడే 
కల్య అనే చోట లింగైక్యం చెందాడని వ్రాస్తున్నారు. దాని ప్రకారం సోమన తిక్కన 
తర్వాత వున్నాడని తెలుస్తున్నది. ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్రల ప్రకారం సోమన 
రెండో ప్రతాపరుద్రుని కాలంవాడు. అప్పటికి వీరశైవంలో వీరావేశం తగ్గింది. అప్పుడే 
సోమన వీరశైవాన్ని వైదికబద్ధం శాస్త్రబద్ధం చేశాడు. వీరశైవం జైనంలాగానే నాస్తిక 
మతం. వైదిక విదూరమైన మతం కాకుండా సోమన కాపాడాడు. కవిగానే కాక 
సోమనకు ఆ కారణం చేత కూడా కన్నడ దేశంలో కీర్తి, గౌరవాలు లభించాయి. 


46 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఇప్పుడు పాలకుర్తిలో సోమన సమాధి ఉన్నదంటే తర్వాత .కాలంలో ఎవరో ఆ 
సమాధిని నిర్మించి వుంటారని చెప్పాలె. 


కృష్ణమాచార్యులు 

సింహగిరి వచనములను కృష్ణమాచార్యులు అనే భక్తకవి రచించాడు. ఆ 
కవికాలం క్రీ. శ. 18వ శతాబ్దం ఉత్తరార్థం నుంచి క్రీ.శ. 14వ శతాబ్దం పూర్వార్థం. 
“ప్రతాపచరిత్ర” అనే వచన చారిత్రక కావ్యంలో తత్మర్త ఏకామనాథుడు 
కృష్ణమాచార్యులు రెండో ప్రతాపరుద్ర చక్రవర్తి (1289-1823) సమకాలికుడని ఆ 
చక్రవర్తి చేత ఏబది గ్రామాలకు అధికారిగా చేయబడినాడని వ్రాసాడు. 
కృష్ణమాచార్యుల జన్మస్థలం మహబూబ్‌నగరం జిల్లాలోని సంతూరు (ఈనాటి 
సంతపూర) “సింహగిరి వచనములులో చెప్పిన వృత్తాంతాన్ని బట్టి కృష్ణమాచార్యులు 
పుట్టుకచేత అంధుడు. తలిదండ్రులు ఆ అంధబాలున్ని ఒక పాడు బావిలో పడేసారు. 
అప్పుడు కువ్వారు అనే సన్యాసి అతన్ని కాపాడి సింహాచలానికి చేర్చాడు. అక్కడ 
సింహాచల నరసింహ స్వామి స్వయంగా వచ్చి అంధబాలునికి క్షీరాన్ని ప్రసాదించాడట. 
ఈ క్షీరంతో కండ్లు తుడుచుకోగా కృష్ణమాచార్యులకు కండ్లు వచ్చి అంధత్వం 
తొలగిపోయిందట. ఆ రాత్రి స్వామి వరాహ రూపంలో అతనికి కలలో సాక్షాత్కరించి 
తనను చాతుర్లక్షవాక్సూజలు చేయమని కోరాడట. కృష్ణమాచార్యులు తన అశక్తతను 
తెలుపుకున్నాడు. కాని భగవదనుగ్రహంతో జ్ఞానవంతుడై దండె, చిటి తాళాలను 
చేతిలో ధరించి సంకీర్తనలు చెప్పటం ఆరంభించాడట. అట్లా కృష్ణమాచార్యులు 
చాతుర్లక్ష వచనములు రచించాడని ప్రతీతి. కాని ఇప్పుడు 60 వరకు మాత్రమే 
లభిస్తున్నాయి. ఈ వచనములను కృష్ణమాచార్యులు రాగిరేకుల మీద చెక్కించాడని 
కథ ఉంది. తర్వాత అన్నమాచార్యులు కూడా అ విధంగా తన పదాలను రాగిరేకుల 
మీద చెక్కించాడు. 


కృష్ణమాచార్యులకు మేనమామ కూతురితో వివాహం జరిగింది. అతనికి ఒక 
కుమారుడు కల్లాడు. కాని పదవయేటనే మరణించాడు. తర్వాత కృష్ణమాచార్యులు 


47 ముదిగంటి సుజాతారెడ్డి 


భక్తిమార్గం విడిచిపెట్టి వేశ్యాలోలుడైనాడట. పాతకమూరి భాగవతసోదరుల (ప్రేరణతో 
ఆయన తిరిగి భక్తిమార్గంలోకి ప్రవేశించి సంకీర్తనములను వ్రాసి చాతుర్లక్ష పూర్తి 
చేసాడట. ఆ రచనల తర్వాత కృష్ణమాచార్యులు శ్రీరంగం చేరుకున్నాడట. తిరిగి 
అక్కడి నుంచి వచ్చాడో లేదో అక్కడే పరమపదించాడో తెలియదు. 


కృష్ణమాచార్యులు రచించిన సింహగిరి వచనములు తాళపత్రప్రతి ఒకటి 
తంజావూరు సరస్వతి మహల్‌ గ్రంథాలయంలో లభించింది. ఈ ప్రతి క్రీ శ 1734 
మార్చి 24వ తేదీన వ్రాయబడిన నకలు కాపీ. ఆ ప్రతిని సేకరించి పరిష్కరించి 
ఆచార్య కులశేఖరరావుగారు “ఆంధ్ర రచయితల సంఘము ప్రచురణలు” తరఫున 
1968లో ఈ వచనాలను ప్రచురించారు. 


కృష్ణమాచార్యుల “సింహగిరి వచనములు” వైష్ణవభక్తితో కూడిన తాళబద్ధం, 
గణబద్ధం కాని గద్య రచనలు. రామానుజాచార్యులు శ్రీరంగ, శరణాగతి, వైకుంఠ 
గద్యాలను సంస్కృత భాషలో రచించాడు. ఇవి గద్యత్రయంగా ప్రసిద్ధమైనాయి. 
వైష్ణవులు భక్తి గౌరవాలతో వీటిని పారాయణం చేస్తుంటారు. ఇవి వైష్టవమత ప్రచారానికి 
దోహదం చేసే రచనలు. అవి సంస్కృతంలో వున్నాయి. సామాన్యజనులకు అర్ధమయ్యే 
రీతిలో తెలుగులో అటువంటి గద్యలను వ్రాయటానికి పూనుకున్న ఆచార్యులలో 
కృష్ణమాచార్యులు మొదటివాడు. ఆయన అచ్చమైన, సులభమైన తెలుగు శైలిలో ఈ 
“వచనములు” రచించాడు. సంస్కృతంలో వీటిని గద్యలంటె తెలుగులో “వచనములు” 
అని అన్నారు. “సింహగిరి వచనములు” తర్వాత వైష్ణవభక్తి ప్రబోధకాలైన వేంకటేశ్వర 
వచనములు, శఠకోప విన్నపములు, శేషగిరినాథ విన్నపములు వ్రాయబడినాయి. 
“వేంకటేశ్వర వచనము”లను అన్నమాచార్యుల కొడుకు పెద తిరుమలాచార్యుడు 
రచించాడు. ఆయన కృష్ణమాచార్యుల రచనాపద్ధతిని సంప్రదాయాన్ని అనుసరిస్తూ 
“వేంకటేశ్వర వచనములు” రచించాడు. 

గద్య, వచనముల రచనా సంప్రదాయం వైష్ణవంలోనే కాక వీరశైవంలోనూ 
వుంది. కన్నడ భాషలో బసవేశ్వరుడు, అక్కమహాదేవి వంటి భక్తులు శివుని పారమ్యాన్ని 
శివభక్తుని ప్రబోధిస్తూ “వచనము”లను వ్రాసారు. అవి లయాత్మకమైన ఛందోరహితమైన 
వచన ప్రక్రియలో వున్నాయి. భక్తులు వాటిని చదువుకుంటారు, పాడుకుంటారు. 


48 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కన్నడభాషలోని “వచనముల” ననుకరిస్తూనే పాల్కురికి సోమనాథుడు పంచప్రకార 
గద్య, నమస్కార గద్య, అక్షరాంక గద్య, అష్టోత్తర శతనామ గద్య, శరణు బసవగద్య 
- అనే ఐదు గద్యలను రచించాడు. ఇవి కూడా “వచనములు” వలెనే గద్యలు. 
స్తోత్ర రచనలు. ఆ విధంగా గద్యల పేరుతో స్తోత్ర, పఠనానికి తగిన భక్తి వచనములను 
వీరశైవ కవులు తెలుగులో మొదట రచించారు. దానిచేత (ప్రేరితుడై రామానుజుల 
గద్యలను ఆదర్భంగా పెట్టుకొని కృష్ణమాచార్యులు “సింహగిరి వచనములు” వ్రాసి 
వుంటాడు. 


“సింహగిరి వచనములు”లోని వచన ప్రక్రియ ఛందోబద్ధం కాదు. తాళబద్ధం 
కాదు. కాని తాళలయానుగుణమైన పదభావాల కూర్చు ఆ వచనాల్లో వుంటుంది. 
దండకం, రగడ, స్తోత్రంలాగా వచనములు ఒక లయలో భక్త్యావేశంతో చదువుకోదగిన 
రచనలు. కృష్ణమాచార్యుల వచనములు గణబద్ధం కాని, లక్షణబద్ధం కాని వచన 
రచనలు రాజులను ప్రశంసిస్తూ భట్రాజులు బిరుద గద్యలను నవ్రాసేవాళ్ళు. రాజుకు 
ముందుగా వెనుకగా నిలబడి వాళ్ళు ఈ బిరుద గద్యలను చదివేవాళ్ళు. ఈ బిరుద 
గద్యలలో రాజుల ప్రశంస, పరాక్రమ విజయాల వర్ణనలు, బిరుదాలను ఒక లయలో 
గానరూపంగా చదవటం వుండేది. స్తోత్రం, విన్నపములు, వచనములు, దండకం, 
రగడలు ఆ బిరుద గద్యలను పోలివుంటాయని చెప్పవచ్చును. బిరుద గద్యలో రాజుల 
స్తుతి ప్రశంసలుంటే వీటిల్లో భగవంతుని స్తుతి ప్రశంసలుంటాయి. “వచనములు” 
భక్యావేశంతో కూడి స్తోత్ర రూపాలుగా, సంకీర్తనాత్మకాలుగా వున్నాయి. 
కృష్ణమాచార్యుని “వచనములు” కాలక్రమంగా “సంకీర్తనము”లని, “పదము”లని 
పిలువబడినాయి. తాళ్ళపాక పెద తిరుమలాచార్యుల కొడుకు తాళ్ళపాక 
చినతిరుమలాచార్యుడు క్రీ.శ. 16వ శతాబ్దంతో రచించిన తన “సంకీర్తన లక్షణము” 
అనే గ్రంథంలో “కృష్ణమాచార్యాదిక పరికల్పిత పదము”లని పేర్కొన్నాడు. ఆ విధంగా 
కృష్ణమాచార్యులు “వచన వాజ్మయ ప్రథమాచార్యు”డని “సంకీర్తన ప్రథమాచార్యు"డని 
ప్రసిద్ధి చెందాడు. “గద్యలు, రగడలు, దండకాలు, స్తోత్రాలు” పూర్తిగా వచనంలో 
కాక గణబద్ధంగాను, మాత్రాగణబద్ధంగాను, పాదాది నియమాలతో అలంకారాలతో 
ముఖ్యంగా శబ్దాలంకార నియమాలతో వుండగా “వచనములు ఛందోబద్ధం కాకుండా 


49 ముదిగంటి సుజాతారెడ్డి 


పాదనియమాలు శబ్బాలంకార ప్రయోగాలు లేకుండా అచ్చమైన వచనంలో 
కన్పిస్తున్నాయి. కాని వచనంలోనూ ఆదిలో దేహి అని సంబోధన, చివరలో 
“సింహగిరి నరహరీ నమోనమో దయానిధీ” లాంటి మకుటం కన్పిస్తున్నాయి. కొన్ని 
వచనాలు చిన్నవి కాగా కొన్ని పెద్దవిగా వున్నాయి. కొన్ని వచనాల్లో ఆద్యంతం 
విష్ణునామ సంకీర్తనం వుంది. మరికొన్ని వచనాల్లో భక్తుల వృత్తాంతాలు రామాయణ 
భాగవతంలోని గాథల కథనాలు వున్నాయి. లోకంలో వ్యాప్తిలో వున్న భక్తుల 
గాథల కథనాలు కూడా వున్నాయి. కొన్ని వచనాల్లో విష్ణుమహిమ, విష్ణుభక్తి మహిమ, 
విష్ణుభక్తుల మహిమ ప్రపత్తిమార్గ ప్రశస్తి వర్ణింపబడినాయి. కృష్ణమాచార్యుల శైలి 
సులభంగా ప్రసన్నంగా వుంది. సంస్కృత సమాస భూయిష్టంగా లేదు. తెలుగు 
పదరచనలోనే శైలి ప్రసన్నంగా నడిచింది. కృష్ణమాచార్యులు తన వేశ్యాలోలత్వం, 
పోతకమూరి సోదరులురావటం, వాళ్ళను చూచిన తర్వాత కృష్ణమాచార్యునిలో 
భక్తివైరాగ్యాలు కలగటం మొదలైన సంఘటనలు 32వ వచనలో చాలా చక్కటి 
కథన శైలిలో చెప్పబడినయి. క్రీ.శ. 13వ శతాబ్దంలో వ్రాయబడిన కృష్ణమాచార్యుల 
వచనాలల్లో ఎక్కడా కృత్రిమత్వం అర్ధకాఠిన్యం లేదు. ఉదాహరణకు- “దేవా! 
ఉదకమనల మాకాశము, జీవాత్మ భూతాత్మ యని యేడు భేద స్వరూపంబు లేక 
త్రిగుణానందమైన యిట్టి యాలయమై జీవుండవై దశప్రాణుండవై దేహునకు మనసునకు 
మానసోల్లాసమైన మునిజన నాథుల మనంబుల జేరుదువు...” ఈనాటి సరళ గ్రాంధిక 
భాషాశైలికి కృష్ణమాచార్యుల భాషాశైలి చాలా దగ్గరగా వుంది. 

కృష్ణమాచార్యుల వచనాల్లో అక్కడక్కడ కొన్ని వైష్ణవ సంప్రదాయానికి 
సంబంధించిన పదాలు కన్పిస్తున్నాయి. అయినా అటువంటి పదాలు ఎక్కువగా 
లేకపోవటంలో సందర్భాన్ని బట్టి ఆ పదాల అర్థాలు సుబోధకంగా వుండటంతో 
ఎక్కడా అర్థకారిన్యం కన్పించదు. ఈ వచనాల్లో వేదాంతాది విషయాలకన్నా భక్తికే 
ప్రాధాన్యం ఇయ్యబడింది. కృష్ణమాచార్యుల వచనాల్లో వ్యక్తమైన భక్యావేశం వల్లనే 
తర్వాత కాలంలో అతని రచనలకు ఆదరణ లభించింది. అతని వచనాలను అనుకరిస్తూ 
అనేక మంది కవులు రచనలు చేసారు. 


50 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


చక్రపాణి రంగన 

చక్రపాణి రంగనాథుడు రంగనాథ రామాయణ కర్తగా భావింపబడినాడు. 
కాని పరిశోధనలతో ఈ రంగన వేరే అని తేలింది. ఈ కవి మొదట వైష్ణవుడుగా 
వుండి పాల్కురికి సోమనాథునితో శాస్త్రవాదంలో ఓడిపోయి శైవదీక్ష పొందాడని 
ఐతిహ్యం. నయనగతిరగడ, నమశ్శివాయ రగడ మొదలయిన ముక్తకాలను రచించాడు. 
గిరినాథవిక్రమము, శరభలీల మొదలయిన అనేక కావ్యాలను రంగన రచించాడు. 
కాని అవేవి ఇప్పుడు లభించడం లేదు. వైష్ణవుడుగా వున్నప్పుడు శ్రీశైల మార్గంలో 
పోతూ మల్లికార్జునుని సందర్శించకపోవడంతో గుడ్జివాడయ్యాడని తర్వాత సోమనాథుని 
దయవల్ల కనుచూపు పొంది నయనరగడ (362 పాదాలు) రచించాడని అంటారు. 
ఈ రగడలో ప్రతిపాదం చివర “కంటి” అనే పదం చేర్చి రచించాడు. 


ఇంక శ్రీగిరి జేరనేగందుననుకంటి 

శంకరుని కృవవడయ కృతులిత్తునని పొడకంటి 

నికను నాయెత్తుక్టుతులిత్తునని పొదకంటి 

నికక్ళతుల్‌ చెవ్పునాకేమి భయమని కంటి 

వేల సంఖ్యల్లో వృత్త పద్యాలు వ్రాసాడు. అవి ఇప్పుడు లభించటం లేదు. 
కొలని గణపతిదేవుడు తన శివయోగసారములో చక్రపాణి రంగనను గురించి ఈ 
విధంగా స్తుతించాడు. 

అనీమ శివభక్తి రసమాననునిం 

బాల్ఫురికి సోమనాథుని కవిరా 

జసమున్నత యశు సద్యః 

ప్రసాదియగు చక్రపాణిరంగన గొలుతున్‌ 

శివకవుల కవితా వైశిష్ట్యం-దేశికవితోద్యమం 

శివకవులు శివుడే పరమదైవమని విశ్వసించారు. శివభక్తిని శివభక్తుల 

మహిమలను శైవ సిద్ధాంతాలను శైవాచారాలను వర్ణిస్తూ ఈ కవులు రచనలు 


51 ముదిగంటి సుజాతారెడ్డి 


చేశారు. శివకవులు రాజులనాశ్రయించలేదు. రాజుల ఆదరణ పోషణలు లేకుండా 
వాళ్ళు విశ్చంఖలులై రచనలు చేశారు. ప్రజల భాషలోనే ప్రజల కోసమే శైవధర్మ 
ప్రచారం కోసమే వాళ్ళు సాహిత్యాన్ని సృష్టించారు. అందుకే వాళ్ళ కవిత్వంతో ఆవేశం 
అనుభూతుల వ్యక్తీకరణ కన్పిస్తాయి. రాజుల అంకుశం లేకుండానే స్వతంత్రంగా 
వాళ్ళు సాహిత్యోద్యమాన్ని నడిపారు. పరమత అసహనం వాళ్ళను వీరావేశితులను 
చేసింది. తిరుగుబాటు, వీరావేశం కేవలం మత విషయంలోనే కాక వాళ్ళు 
సాహిత్యంలోను చూపి దేశకవితోద్యమాన్ని నడిపారు. 'మార్గ'ను వస్తు విషయంలో 
గాని ప్రక్రియ విషయంలోగాని స్వీకరించలేదు. అందుకే నన్నయ భారతం, నన్నయ 
కవితా మార్గం ఈ యుగంలో అనుయాయులు లేక కొనసాగలేదు. 


శివకవులు కవిత్వంలో విశిష్ట ప్రయోగాలు చేసారు. వాటిని గురించిగాని, ఆ 
కవులను గురించిగాని తర్వాత కవులు ప్రశంసించలేదు. ప్రస్తావించలేదు. అందుకే 
ఆధునిక యుగంలో పరిశోధనల వల్లనే వాళ్ళను గురించి సాహితీ లోకానికి తెలిసింది. 
శివకవుల ప్రభావం ముద్రమాత్రం తర్వాత కవుల మీద చాలా పడింది. దాని 
అంచనా అంతా ఆధునిక కాలంలోనే జరిగింది. శివకవుల దేశీయాభిమానంతో 
కూడిన సాహిత్యోద్యమం విలువ కట్టడం జరిగింది. 


తెలుగులో దేశి, మార్గ భేదాలని రెండు ఉన్నాయి. మార్గ అనేది సంస్కృత 
సంప్రదాయాన్ని లక్షణాలను అనుసరించింది. కవిత్వంలో సంస్కృత సాహిత్యంలోని 
వస్తువు ఛందస్సు భావ ప్రకటనలు లాక్షణిక లక్షణాలను అనుసరించేది మార్గ 
కవిత్వమనుబడుతుంది. దీనికి భిన్నంగా దేశీయమైన వస్తువు ఛందస్సు నుడికారాలను 
అనుసరించేది దేశికవిత్వం. కవిత్వంలో జాతి జీవనాడి ప్రతిస్పందిస్తుంది. తెలుగులో 
నన్నయకు పూర్వం దేశి కవిత్వముంది. పాల్కురికి సోమనాథుడు తన పండితారాధ్య 
చరిత్రలో పండితుని శిష్యులు తుమ్మెద పదాలు, నివాళి పదాలు, వాలేశు పదాలు, 
గొబ్బి పదాలు, వెన్నెల పదాలు సంజవర్ణ మణిగణ వర్ణన పదాలు పాడుతూ వెలనాటి 
చోడుని సభకు పోయినట్లుగా వర్ణించాడు. ఇంకా సోమన దేశి నాటక ప్రదర్శనలను 
ఆనంద గీతాలు శంకర గీతాలను గురించి చెప్పాడు. నన్నె చోడకవి కూడా ఊయల 


ర్‌2 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


పాటలు గౌడు గీతాలను రాగయుక్త గేయాలను అభినయంతో కూడిన 'అలతు'లను 
పేర్కొన్నాడు. దీన్నిబట్టి నన్నయకు పూర్వమే తెలుగులో పదాలు పాటలు గేయాల 
రూపంలో దేశికవిత్వం వుందని అది తెలుగు వారి హృదయ జనితమైన నిసర్గమైన 
మౌలికమైన భావాలతో నిత్యజీవితంలోని సంఘటనల చేత స్పందితులై వ్రాసిందని 
చెప్పవచ్చును. సంస్కృత మార్గాన్ననుసరించిన మార్గ పద్ధతిని శివకవులు నిరసించారు. 
నన్నెచోడుడు 'మార్గ' 'కుమార్గము' అని మార్గ కవితా మార్గాన్ని నిరసించాడు. మార్గను 
నిరసించి శివకవులు దేశీయతనభిమానించి ఆమోదించారు. వారి దేశీయతను వస్తువు 
ఛందస్సు భాష విషయంలో ప్రధానంగా చూడవచ్చును. 


వస్తువు - సంస్కృత పురాణేతిహాసాలను అనువాదం చేయడం వాటి నుంచి 
కథా వస్తువులను తీసుకోడం శివకవులు ఇష్టపడలేదు. ఎక్కడో ఎప్పుడో జరిగిన 
సంస్కృత కావ్యాలను తెలుగులో వ్రాయడాన్ని వాళ్ళు గర్జించారు. అందుకే వాళ్ళు 
ప్రాంతీయమైన తమ దేశంలో పుట్టి పెరిగిన మహాపురుషుల మత ప్రవక్తల చరిత్రలను 
తీసుకొని కావ్యాలు వ్రాసారు. సోమనాథుని బసవపురాణం పండితారాధ్య చరిత్రలు 
ఇటువంటివే. ఇంకా ఆ కావ్యాల్లో కన్నప్ప సంగయ్య దుగ్గవ్వ వంటి ఎందరో భక్తుల 
కథలు కూడా ప్రాంతీయమైనాయి. బసవన్న పండితారాధ్యుని వంటి మహాపురుషులు 
కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాల వాళ్ళు. కవికి కొంచెం ముందు కాలంలో వున్న వాళ్ళు. 
ఎప్పుడో ఎక్కడో జరిగిన భాగవతాది పురాణాల్లోని కథల వంటివి కావు ఇవి. 
నన్నెచోడుని వంటి కవులు పురాణ ప్రసిద్ధమైన కథను తీసుకున్నా దేశీయమైన 
ప్రజల నోళ్ళల్లో పుట్టి పెరిగిన కథలను వృత్తాంతాలను చేర్చారు. ఉదా॥ శివుని 
తపోభంగం చేయడానికి వెళ్ళే మన్మథునికి రతి శివుని మహిమను చెప్పి నివారించడం, 
సతీదేవి శివుడు గజరూపంలో క్రీడించగా గజాననుడు పుట్టాడనడం దక్షాధ్వరధ్వంస 
వృత్తాంతం దక్షిణ భారతంలో వ్యాప్తిలో వున్నాయి. నన్నెచోడుడు కుమారసంభవన 
కావ్యాన్ని సంస్కృతానువాదంగా కాక స్వతంత్రంగా వర్ణనలతో అలంకారిక శైలితో 
సన్నివేశ కల్పనలతో రచించాడు. 


శివకవుల దేశీయత చేత ప్రభావితుడై గోనబుద్ధ భూపతి రంగనాథ 


53 ముదిగంటి సుజాతారెడ్డి 


రామాయణంలో దేశంలో వ్యాప్తిలో వున్న కథలను అవాల్మీకాలైన వెన్నో చేర్చి రచించి 
దేశీయతా ముద్రవేశాడు. దేశీయతా ముద్రయే తర్వాత తెలుగులో స్వతంత్ర కావ్య 
రచనలకు ్రేరణనిచ్చింది. 


ఛందస్సు - నన్నయకు పూర్వం తెలుగులో తరువోజ, మధ్యాక్కర, సీసం, 
ఆటవెలది, తేటగీతి, కందం, రగడ మొదలయిన దేశి ఛందస్సులు వ్యాప్తిలో వున్నట్లు 
శాసనాల వల్ల తెలుస్తున్నది. నన్నయ భారతంలో దేశీమార్గ ఛందస్సులను వాడాడు. 
చంపూ పద్ధతిలో వ్రాసాడు. శివకవులు చంపూ పద్ధతిని ఆదరించలేదు. దేశి 
ఛందస్సులను అభిమానించారు. పండితారాధ్యుడు కందంలోనే శివతత్త్వ సారాన్ని 
రచించాడు. శివకవుల గద్య, రగడ వంటి దేశి ఛందస్సులను తీసుకొని లఘు 
రచనలు చేశారు.గద్య ఒక విధమైన రగడ భేదమే. సోమన ద్విపద మహాకావ్య 
రచనకు తగిందని నిరూపించాడు. ద్విపదకు తెలుగులో కావ్యగౌరవాన్నిచ్చి ద్విపదకు 
ప్రాచుర్యాన్ని కలిగించాడు. సోమనాథుడు 'తిన్నని సూక్తుల ద్విపద రచింతు', “కూర్చెద 
ద్విపదలు కోర్కి దైవార” అని ప్రతిజ్ఞ చేసి ద్విపదను వాడాడు. ద్విపదకు పండిత 
పామర ఆదరణను కలుగజేశాడు. 


శివవకవుల చంపూ నిరాదరణను చూసే కావచ్చు తిక్కన తన ఉత్తర 
రామాయణాన్ని నిర్వచనంగా వ్రాసాడు. మహాభారతంలో కందపద్యాలను ఎక్కువగా 
అర్ధ గౌరవ శిల్పంతో ప్రయోగించి సొగసుతనాన్ని చూపాడు. రంగనాథ రామాయణ 
కర్త శివకవుల దేశి కవితా ఉద్యమం చేత ప్రభావితుడయ్యే కావచ్చును ద్విపదలో 
వ్రాసాడు. ద్విపద గేయరూపంగా పాడుకోడానికి వీలుగా వుంటుంది. కాబట్టే రంగనాథ 
రామాయణం పాటల రూపంలో పామరజనుల్లో కూడా వ్యాపించి ఆదరణను 
సంపాదించుకుంది. తర్వాత గౌరనాది కవులు ద్విపదలో హరిశ్చంద్రోపాఖ్యానం 
వంటి కావ్యాలను రచించారు. 

సోమన 'చెన్నమల్లు సీసములిను దేశిఛందస్సులో వ్రాసాడు. సోమన సీస 
పద్యాలు ఏపాదానికా పాదం తెగిపోతూ నడిచాయి. సోమన రచన ప్రేరణతోనే 
కావచ్చును. తర్వాత ఆంధ్రనాయక శతకం, నరసింహ శతకం వంటివి సీసపద్యాల్లో 


ర్‌4 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కూర్చబడినాయి. శ్రీనాథ పోతనలు అందమైన సీస పద్యాలను రచించారు. సోమన 
అనుభవసారంలో కందంలో చిత్ర కవిత్వాన్ని రచించాడు. ఆ విధంగా శివకవులు 
కందం ద్విపద రగడ సీసం మొదలయిన దేశి ఛందస్సులకు ప్రాచుర్యాన్ని కలిగించారు. 


భాష - శివకవులు దేశీయమైన ఇతివృత్తం, ఛందస్సులనే కాక భాష 
విషయంలోను దేశీయతను అభిమానించారు. జన సామాన్యానికి అర్థమయ్యే భాషను 
కవులు ప్రయోగించాలని వాళ్ళ ఆశయం. సామాన్యులకు అర్థంకాని జటిల సంస్కృత 
పదజాలాన్ని వాడకూడదు అని వాళ్ళ అభిమతం. బసవపురాణంలో సోమన... 


“ఉరుతర గద్య వద్యోక్తుల కంటె నరనమై వరగిన జానుతెనుంగు 

చర్చింవగా నర్వ సామాన్యమగుట కూర్చెద ద్వివదులు కోర్చి దైవార” 

అని అన్నాడు. సంస్కృత భూయిష్ట రచన సర్వసామాన్యం కాదు. 'జాను తెనుగు" 
విశేషంగా ప్రసన్నమైందని సోమన పండితారాధ్య చరిత్రలో అంటాడు - '“ఆరూఢ 
గద్య పద్యాది ప్రబంధ పూరిత సంస్కృత భూయిష్ట రచన మానుగా సర్వసామాన్యంబు 
కాదు జాను తెనుగు విశేషము ప్రసన్నతకు”. 

నన్నెచోడుడు కూడా 'జాను తెనుగు'లో వ్రాస్తానని చెప్పుకున్నాడు. “సరళముగాగ 
భావములు జాను తెనంగున నింవు పెంవుతో వీరిగొన వర్ధనలొ అన్నాడు. 

శివకవులు చెప్పిన 'జాను తెనుగు’ పదాన్ని గురించి పండితుల్లో తర్జన భర్దనలు 
జరిగాయి. జాను తెనుగు అంటే “అచ్చ తెనుగు’ అని కొందరన్నారు. కాని నన్నె చోడ 
సోమనాథులు చెప్పిందాన్ని బట్టి జాను తెనుగు అంటే సంస్కృత భూయిష్టం కాని 
సరళమైన సులభంగా తొందరగా అర్థమయ్యే భాష అని తెలుస్తున్నది. అప్పుడు 
జాను తెనుగు అంటే జనుల భాష - జనులు వాడుకునే భాష అని అర్థం. కన్నడంలో 
“జాణ్జుడి' అనే మాట కన్పిస్తున్నది. ఆ జాణ్బుడియే తెలుగులో “జాను తెనుగు’ అని 
అయి వుంటుంది. శివకవులు జనుల వాడుకలో వున్న భాషను వాడారు కాబట్టి 
అక్కడక్కడ వ్యాకరణ విరుద్ధమైన పదాలు సమాసాలు వాళ్ళ కావ్యాల్లో కన్పిస్తున్నాయి. 
వాళ్ళు వాడిన ఆనాటి వాడుక పదాలు కొన్ని ఇప్పుడు అర్థం తెలియకుండా కూడా 


ర్‌ర్‌ ముదిగంటి సుజాతారెడ్డి 


వున్నాయి. 

శివకవుల జాను తెనుగు భాషా ఉద్యమ ప్రభావం తిక్కన మీద చాలా 
కన్పిస్తున్నది. తిక్కన సమాస భూయిష్టం కాని దేశిపద బాహుళ్యంతో కూడిన భాషను 
ప్రయోగించాడు. దేశి పదాలు తెనుగు నుడికారం తిక్కన ప్రయోగించినంతగా 
తెలుగులో మరే కవి ప్రయోగించలేదు. అందుకే తిక్కన అచ్చమైన తెలుగు కవి అని 
అనిపించుకున్నాడు. నన్నెచోడుడు సోమనాథుడు జాను తెనుగులోనే వ్రాస్తామని 
అన్నా వాళ్ళు తమ భక్యావేశంతో కవితావేగంతో సంస్కృత భూయిష్ట రచననే చేశారు. 
శివకవుల దేశి భాషాభిమానం తిక్కనలో ఫలరూపం ధరించింది. తిక్కన శివకవుల 
ప్రభావంతో దేశీయమైన తెలుగుభాషను వాడడమే కాక పాత్ర చిత్రణలో సంభాషణా 
శైలిలో ఆచారాల చిత్రణలో దేశీయతను ప్రవేశ పెట్టి భారతాన్ని తెలుగువాళ్ళ 
జాతీయ గ్రంథంగా చేయగలిగాడు. శివకవులను తర్వాత కవులు ప్రాచీన కవిస్తుతిలో 
చేర్చి గౌరవాదరంతో స్మరించకున్నా శివకవుల దేశి కవితా ఉద్యమ ప్రభావం తెలుగు 
సాహిత్యంలో కొత్త మలుపులను తెచ్చిందనడంలో సందేహం లేదు. 


క్రీశ. 18వ శతాబ్దంలో తిక్కన నిర్వచనోత్తర రామాయణం మహాభారత రచనల 
కన్నా పూర్వమే తెలుగులో రెండు రామాయణ కావ్యాలు వ్రాయబడినాయి. ఒకటి - 
రంగనాథ రామాయణం, రెండు - భాస్మర రామాయణం. మహాభారత రచన కోస్తా 
ప్రాంతంలో జరుగగా రామాయణాలు తెలంగాణలో మొదట వ్రాయబడినాయి. 
మహాభాగవతము కూడా తెలంగాణలోనే వ్రాయబడింది. 


గోన బుద్దారెడ్డి 
రంగనాథ రామాయణం 
ఆంధ్ర కన్నడ దేశాల్లో వీరశైవం వీరావేశంతో విజృంభిస్తున్న తరుణంలో 
తమిళదేశంలో రామానుజాచార్యులు (క్రీ.శ. 1017-1137) వైష్ణవ మతాన్ని 
'ప్రబోధిస్తున్నాడు. ఆ వైష్ణవ భక్తి మతం కూడా వైదిక కర్మలకు ప్రాధాన్యమివ్వక 
విష్ణుభక్తిని ప్రచారం చేసింది. వైష్ణవులకు శ్రీరంగంలోని రంగనాథుడు ప్రధాన 
దైవం. రంగనాథ రామాయణ కర్త గోన బుద్దారెడ్డి. అప్పుడే అంధ్రదేశంలో ప్రవేశిస్తున్న 


56 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వైష్ణవాన్ని అభిమానించి రామాయణ రచనకు పూనుకొని వుంటాడు. అందుకే తన 
రామాయణానికి రంగనాథుని పేరు మీద రంగనాథ రామాయణమని పేరు పెట్టి 
వుంటాడు. తెలుగులో ఇది మొదటి రామాయణము. ద్విపద దేశి ఛందస్సులో 
తెలుగులో వ్రాసిన మొదటి కావ్యం. తెలుగులో మొదటి దేశికవి గోన బుద్దారెడ్డి. 
తెలంగాణలో రచింపబడిన మొదటి కావ్యం రంగనాథ రామాయణం. గోన బుద్దారెడ్డి 
గణపతి చక్రవర్తి కాలం వాడు కాగా పాల్కుర్మి సోమన రెండో ప్రతాప రుద్రుని 
కాలం వాడు. బుద్ధ భూపతి గణపతి దేవుని కాలం వాడు కాబట్టి ద్విపద కావ్యం 
దేశి ఛందస్సులో గేయరూపంగా వ్రాసిన రచన బుద్ధ భూపతిదే మొదటిది. అంతేగాక 
బుద్ధ భూపతి కావ్యం మత అసహనం చూపని అందరిని అలరించే కావ్యం. క్రీ శ 
1240లో బుద్ధ భూపతి ఈ కావ్యాన్ని రచించినట్లు బూదపూరు శాసనాన్ని బట్టి 
తెలుస్తున్నది. 

రంగనాథ రామాయణంలో సరళమైన కూర్చు అధికంగా అలంకారాలు లేకుండా 
నుడికారాలతో చక్కనికథా శిల్పంతో అలరిస్తుంది. ఉడుత భక్తి, కైకశి రావణునికి 
రాముని మహిమను చెప్పడం, మందోదరి రాముని మహిమను రావణునికి చెప్పడం, 
రావణుని పాతాళహోమం వంటి జానపద వృత్తాంతాలెన్నో రంగనాథ రామాయణంలో 
చేరటం చేత అనువాదమనిపించకుండ స్వతంత్రమైన కావ్యంగా తెలుగు పాఠకుల 
ఆదరణను పొందింది. 


రంగనాథ రామాయణ కావ్యకర్త గోనబుద్ధారెడ్డి కాకతీయ గణపతి చక్రవర్తికి 
(1199-1261) సమకాలికుడు. రాయచూరు మండలాన్ని పాలించిన సామంతరాజు. 
గోనబుద్ధ భూపతి తండ్రి గోనగన్నారెడ్డి. అతనికి విట్టల భూపతి అని కూడా పేరున్నది. 
దాన్నిబట్టి బుద్ధ భూపతి తండ్రి కాలం నుంచే వైష్టవాన్ని అభిమానించారని 
చెప్పవచ్చును. గోనబుద్ధ భూపతి కాలం క్రీ.శ. 18వ శ. పూర్వార్థమనీ, రంగనాథ 
రామాయణ రచనా కాలం క్రీ.శ. 1240 ప్రాంతమని విమర్శకుల అభిప్రాయం. 


“రమణమై తెనుగన రామాయణంబు 
(కమమొప్బ చెప్పెడి ఘనకావ్య శక్తి 


57 ముదిగంటి సుజాతారెడ్డి 


గల కవులెవ్వారు గల రుర్విననుచు” 


విట్టల భూపతి నిండుకొలువులో అడుగగా గోన బుద్ధ రాజు రామాయణ 
రచనకు పూనుకొని వ్రాసాడు. శివకవుల దేశి ఛందస్సు మీద అభిమానం చేత 
ప్రేరేపితుడై బుద్ధ భూపతి ద్విపదలో రామాయణాన్ని రచించాడు. వాల్మీకి 
రామాయణాన్ని అనుసరించినా దేశంలో వ్యాప్తిలో వున్న వృత్తాంతాలను కవి దీనిలో 
చేర్చాడు. అహల్యా వృత్తాంతంలో ఇంద్రుడు కోడియై కూసినాడనడం, అహల్య రాయిగా 
మారిందనడం, రాముడు బాల్యంలో మందర కాలు విరిచినాడనడం, జంబుమాలి, 
కాలినేమి వృత్తాంతాలు, సులోచన కథ, లక్ష్మణుడు పర్ణశాల చుట్టు రేఖను గీయడం, 
తారా విలాపం మొదలైన తెలంగాణ జానపద జనుల్లో వ్యాపించి వున్న 
అవాల్మీకాంశాలను కవి తీసుకున్నాడు. ఆ విధంగా బుద్ధ భూపతి వస్తు విషయంలో 
దేశీయతను పాటించాడు. కవి శైలి సమాసరహితంగా సరళ సులభంగా వుంది. 
గేయరూపంగా పాడుకోడానికి అనువుగా వుండడంచేత రంగనాథ రామాయణం 
ద్విపదలు పాడే వాళ్ళు కూడా భాష విషయంలోను బుద్ధ భూపతి జానుతెనుగును 
ప్రయోగించి దేశీయతనభిమానించాడు. బుద్ధ భూపతి సందర్భానుకూలంగా వర్ణనలను 
చేర్చాడు. పాత్ర చిత్రణ సంభాషణలు సహజంగా వున్నాయి. అక్కడక్కడ అలంకారాలు 
శైలిని రమ్యం చేశాయి. కథను కవి సుబోధకంగా చెప్పాడు. తోలుబొమ్మలాట 
లాడేటప్పుడు గోన బుద్దారెడ్డి రామాయణంలోని ద్విపదలును తెరవెనుక పాటలుగా 
పాడేవారట. 


బుద్ధభూపతి పూర్వ రామాయణాన్ని వ్రాయగా అతని కొడుకులు కాచవిభుడు, 
విఠలనాథుడు, ఉత్తర రామాయణాన్ని వ్రాసి రంగనాథ రామాయణాన్ని పూర్తి చేశారు. 
బుద్ధ భూపతి పూర్వ రామాయణాన్ని తండ్రి పేర వ్రాయగా (అంకితం కాకుండా) 
ఈ కవులు ఉత్తర రామాయణాన్ని బుద్ధ భూపతికి అంకితమిచ్చారు. వాళ్ళ శైలి బుద్ధ 
భూపతి శైలి అంత రమణీయంగా లేకున్నా ప్రశస్తంగా వుంది. 


తెలుగులో రంగనాథ రామాయణం మొట్టమొదటి రామాయణం. దాని తర్వాత 
భాస్మరడు, మొల్ల, ఎర్రన, సత్యనారన కవులు, ఆధునిక కాలంలో విశ్వనాథ ప్రసిద్ధంగా 


58 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


రామాయణాలను వ్రాసారు. తిక్కన కంకంటి పాపరాజులు ఉత్తర రామాయణాలను 
వ్రాసారు. వాటిల్లో ఎర్రన, సత్యనారన రామాయణాలు దొరకడం లేదు. భాస్మరుని 
రామాయణం చంపూ పద్ధతిలో వుండి వాల్మీకి రామాయణాన్ని చాలా మట్టుకు 
అనుసరిస్తూ సాహిత్య ప్రియులను అలరిస్తున్నది. రంగనాథ రామాయణం పండిత 
పామరులను సమానంగా అలరిస్తున్న అద్వితీయ కావ్యం. 


భాస్కర రామాయణం 
భాస్కర రామాయణం ఒక్క కవి చేతి మీదుగా వ్రాసింది కాదు. దాన్ని మొత్తం 
నలుగురు కవులు వ్రాసారు. వాళ్ళల్లో ప్రధానమైన కవి హుళక్కి భాస్కరుడు. అందుకే 
ఈ రామాయణానికి భాస్మర రామాయణమనే పేరువచ్చింది. దీని తర్వాత వ్రాయబడిన 
ప్రాచీన రామాయణాలేవి నిలువక నశించిపోయినాయి. దాన్నిబట్టి ఈ రామాయణం 
విశేషాదరణ పొందిందని చెప్పవచ్చును. 


భాస్మర కవి రామాయణాన్ని తొందరగా ముగించాలనో లేక తన శిష్యులను 
ప్రోత్సహించాలనో ఇతర కవులను కూడా చేర్చుకున్నాడు. భాస్మరుని కొడుకు మల్లికార్జున 
భట్టు బాలకాండం, భాస్మరుని శిష్యుడు రుద్రదేవుడు అయోధ్యకాండం, స్వయంగా 
భాస్కరుడు అరణ్యకాండం ఒకేసారి తీసుకొని రచించారు. సమర్ధుడైన మల్లికార్డున 
భట్టు బాలకాండాన్ని తొందరగా ముగించి నాల్గవ ఐదవ కాండాలు కిష్కింద సుందర 
కాండలను రచించాడు. భాస్కరుడు యుద్ధకాండాన్ని తీసుకొని రచిస్తుండగా అతని 
మిత్రుడు అయ్యలార్యుడు అతని అనుమతితో యుద్ధకాండం ఉత్తరభాగాన్ని రచించాడు. 
ఆ విధంగా ఆ రామాయణాన్ని నల్గురు కవులు రచించారు. 


ఈ రామాయణకర్త భాస్కరుడు తిక్కన తాత భాస్మరుడు ఒక్కరే అని కొందరు 
అనుకున్నారు. చాలామంది తెలంగాణ కవులు ఈ ప్రాంతం వారు కారని చెప్పినట్లుగానే 
భాస్మరుడు ఓరుగల్లు వాడు కాక నెల్లూరులోని తిక్కన తాత అన్నారు. కాని ఈ 
భాస్కరుని హుళక్కి భాస్మరుడని పూర్వకవులు ప్రస్తుతించారు. భాస్మర రామాయణం 
సాహిణి మారనకు అంకితమియ్యబడింది. ఆ మారన రెండో ప్రతాపరుద్రుని (1289- 
1323) అశ్వసేనాధ్యక్షుడు కాబట్టి భాస్మరుని కాలం క్రీ.శ. 189వ శ. చివర క్రీ.శ. 


59 ముదిగంటి సుజాతారెడ్డి 


14వ శ. ఆరంభమని చెప్పవచ్చును. సోమదేవ రాజీయమును బట్టి హుళక్కి భాస్మరుడు 
రెండో ప్రతాపరుద్రుని1 కాలం వాడని తెలుస్తున్నది. 

రామాయణ కావ్యకవుల్లో భాస్మరుడు ప్రధానమైనవాడైనా ఎక్కువ భాగాన్ని 
వ్రాసింది మల్లికార్డునభట్టు. మల్లికార్జునుని కవిత్వం సంస్కృత పదభూయిష్టంగా 
రసవంతంగా వుంది. అతడు బాలకాండాన్ని ప్రబంధమార్గంలో అయోధ్యనగర వర్ణనతో 
ఆరంభించాడు. అతని వర్ణనలు నాతిదీర్ణంగా రమ్యంగా వున్నాయి. మల్లికార్జునుడు 
మిగిలిన కవులకన్నా శబ్దాలంకారాలను ఎక్కువగా వాడాడు. రుద్రదేవుని కవిత్వం 
సులభశైలిలో వుంది. అతని అనువాదం సంగ్రహంగా నడిచింది. కథను చెప్పడమే 
ప్రధానంగా వుంది. వర్ణనలధికంగా లేవు. అయ్యలార్యుని కవిత్వం భాస్కరుని కవిత్వాన్ని 
అనుకరిస్తున్నది. భాస్కరుని కవిత్వం రమణీయంగా వుంది. మొత్తం మీద భాస్కర 
రామాయణంలో రచన ధారాళమైన పద్యాలతో ప్రసన్నంగా అలంకారాలతో 
రసవంతంగా రమణీయంగా నడిచింది. నలుగురు కవులు రచించినా ఈ రామాయణ 
కావ్యం అతుకుల బొంతగా లేదు. శైలి, కథనం, వర్ణనల్లో ఏకసూత్రత వుండి 
ఉదాత్తంగా వుంది. 


భాస్మర రామాయణంలో కవులు వాల్మీకిననుకరిస్తూ అనువదించినా రంగనాథ 
రామాయణంలో వలెనే అవాల్మీకాంశాలను చేర్చారు. ఉదాహరణకు ఇంద్రుడు కోడియె 
కూయడం, అహల్య రాయిగా శపించబడడం, జంబుమాలి, కాలనేమి వృత్తాంతాలు, 
రావణుని నాభిలో వున్న అమృతకలశ రహస్యాన్ని విభీషణుడు రామునికి చెప్పడం 
వంటివి వున్నాయి. అక్కడక్కడ రంగనాథ రామాయణంలోని భావాలు పదాలు 
పదబంధాలు భాస్మర రామాయణంలో కన్పిస్తున్నాయి. 

కుమార రుద్రదేవుడు 

రెండో ప్రతాపరుద్రుడు విద్యార్థి దశలో కుమార రుద్రదేవుడు పేరుతో భాస్మర 
రామాయణంలో అయోధ్య కాండం రచించాడు. తర్వాత కాలంలో (ప్రతాపరుద్రుడు 
“యయాతిచరిత్ర” నాటకాన్ని సంస్కృతంలో రచించాడు.నాటకం రక్తి కట్టిస్తూ 
రసవంతంగా నడిచింది. ప్రతాపరుద్రుని ఆస్థానంలో వున్న విద్యానాథుడు “ప్రతాపరుద్ర 


60 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


యశోభూషణం” అనే ఆలంకారిక శాస్త్ర గ్రంథం రచించాడు. తెలుగుదేశంలో 
వ్రాయబడిన మొట్టమొదటి సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథం ఇది. దీనిలో 
విద్యానాథుడు ఆయా ఉదాహరణ శ్లోకాలను ప్రతాపరుద్రుని వర్ణనలతో రచించాడు. 
ఆ విధంగా ఆశ్రయ దాతను వర్ణించే శ్లోకాలను ఉదాహరణలుగా వ్రాయటం ఇదే 
ప్రథమం. 
మారన 

మారన తిక్కన శిష్యుడు. ఈ కవి అనువదించిన మార్మండేయ పురాణం తెలుగులో 
మొదటి పురాణం. తాను తిక్కన సోమయాజి అనుగ్రహం వల్లనే కవిత్వం 
చెప్పగలిగానని మారన అశ్వాసాంత గద్యంలో చెప్పుకున్నాడు. ఈ కృతిని మారన 
కాకతీయ చక్రవర్తి రెండో ప్రతాపరుద్రుని (క్రీ. శ. 1295-1323) సేనాపతి నాగయ 
గన్ననికి అంకితంగా ఇచ్చాడు. ఈ గన్నయ రాయచూరు శాసనంలో చెప్పబడిన 
గోన గన్నారెడ్డియే అని పండితుల అభిప్రాయం. తిక్కన ఓరుగల్లు పోయినప్పుడు 
మారన అతని శిష్యునిగా చేరి వుంటాడు. గణపతిదేవ చక్రవర్తి తలవరి మేచయ 
నాయకుని కూతురు మల్లమాంబిక మారన తల్లి. 


మార్మండేయ పురాణంలో మారన శైలి సుకుమారంగా రమ్యంగా వుంది. ఈ 
పురాణంలోని కథలను తీసుకొని తర్వాత కవులు స్వతంత్ర కావ్యాలు వ్రాసారు. 
హరిశ్చంద్ర కథ, వరూధినీ ప్రవరుల కథ, మదాలస కువలయాశ్వుల కథలు 
కావ్యంగా వెలిసాయి. పెద్దనవంటి కవి మనుచరిత్రలో మారన భావాలను, పద్యాలను 
అనుకరించాడు. ఈ పురాణంలో ఇంకా బహుళాశ్వ చరిత్ర, రుచి ప్రజాపతి,మానినీ 
రాజవర్థనుల కథలు మరుత్తు వృత్తాంతాలు రమ్యమైనయి వున్నాయి. మహిషాసుర 
మర్ధనను మారన ఆవేశంతో రచించాడు. 


కుప్పాంబిక (క్రీ.శ. 1230-1300) 


రంగనాథ రామాయణం రచించిన గోనబుద్ధారెడ్డి కూతురు. కాకతీయుల 
సామంతులైన మల్యాల వారి కోడలు. బూదపురం శాసనం వేయించింది. అయ్యలరాజు 


61 ముదిగంటి సుజాతారెడ్డి 


తన సంకలన గ్రంథంలో కుప్పాంబిక రచించిన పద్యాన్ని ఇచ్చాడు - 


“వనజాతాంబకు డేయు సాయకములన్‌ వర్ణింవగా రాదు నూ 
తన బాల్యాధిక యౌవనంబు మదికిన్‌ థైర్యంబు రానీయ ద 
త్వను ర్తక్తిన్‌ మిముబోంట్లకున్‌ దెలువనావో! సిగ్గుమైకోదుపా 
వనవంశంబు స్వతంత్ర మీయదు చెలీ! వాంఛల్‌ తుదల్కుట్టునే” 


ఈ పద్యం ఏదైన కావ్యంలోనిదేమో. అప్పుడు కుప్పాంబిక కావ్య రచయిత్రి 
అని చెప్పవచ్చును. ఈ ఒక్క పద్యమే ఆమె కవితా నైపుణ్యాన్ని తెలియజేస్తున్నది. 
క్రీ.శ. 1000 గూడూరు శాసనం వేయించిన విరియాల కామసాని మొదట కవయిత్రి 
కుప్పాంబిక తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాత కవయిత్రి. 

కొలని రుద్రదేవుడు (క్రీ. శ. 1300) 

ఏకశిలానగర వాసి. రెండో ప్రతాపరుద్రుని ఆస్థానంలో వున్నాడు. రాజరుద్రీయం 
పేరుతో పాణిని సూత్రవృత్తికి వ్యాఖ్యానం వ్రాసాడు. రెండో ప్రతాప రుద్రుని కాలంలో 
ఓరుగల్లులో సంస్కృత సాహిత్య సృష్టి చాలా జరిగింది. స్వయంగా రెండో ప్రతాపరుద్రుడే 
సంస్కృతంలో రచనలు చేసాడు. “మధురా విజయం” సంస్కృత కావ్యం రచించిన 
గంగాదేవి తన భర్త విజయనగర రాజకుమారుడు కంపరాయల మధురానగర 
విజయ వృత్తాంతాన్ని తీసుకొని ఈ కావ్యం సంస్కృతంలో రచించింది. ఆమె 
ఏకశిలానగర వాసిని. విశ్వనాథుని శిష్యురాలు. విశ్వనాథుడు (ప్రసిద్ధ సంస్కృత 
పండితుడు. అగస్యుని మేనల్లుడు. అగస్తుడు ఒక సంస్థ వంటివాడు ఏకశిలానగరంలో. 
అనేక సంస్కృత రచలు చేసాడు. గంగాదేవి తెలుగు కవుల్లో ఒక్క తిక్కననే స్మరించటం. 
తిక్కన ఏకశిలానగరం వచ్చినప్పుడు దర్శించిన భక్తి కావచ్చును. 

రావిపాటి పత్రిపురాంతకుడు 

రెండో ప్రతాపరుద్రుని కాలం వాడు “త్రిపురాంతకోదాహరణం” అనే ఉదాహరణ 

కావ్యం వ్రాసాడు. ఈ కవి సంస్కృతంలో రచించిన “ప్రేమాభిరామము” తెలుగులో 


62 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


“కీడాభిరామం”గా అనువదింపబడింది. ప్రేమాభిరామము అలభ్యం. ఈ కవి రెండో 
ప్రతాపరుద్రుని కాలంవాడు. కాకతీయ చక్రవర్తుల్లో రెండో ప్రతాపరుద్రుని కాలంలో 
సాహిత్య వికాసం చాలా జరిగింది. ఎందరో తెలుగు సంస్కృత కవులు ఉన్నారు. 
అనేక ప్రక్రియల్లో రచనలు చేసారు. త్రిపురాంతకుడు ఉదాహరణ కావ్యమే కాక 
అంబికా శతకం, చంద్రతారావళి, మదన విజయమనే కామశాస్త్ర గ్రంథాలను 
వ్రాసినట్లు తెలుస్తున్నది. కాని ఇవి అలభ్యంగా వున్నాయి. వీటిలో కొన్ని గ్రంథాల్లోని 
లభించిన పద్యాలను లాక్షణికులు,సంకలన (గంథకర్తలుదాహరించినారు. 


63 ముదిగంటి సుజాతారెడ్డి 


రాచకొండ పద్మ నాయకుల యుగం 


రాచకొండ పద్మనాయకులని పిలువబడే వెలమరాజులు రేచెర్ల వంశానికి 
చెందిన వాళ్ళు, కాకతీయుల ఆస్థానంలో 'సేనానులుగా ఉన్నారు. గణపతిదేవుని 
కాలంలో దామ, రుద్ర, ప్రసాదిత్య నాయకులు ప్రసిద్ధులైనారు. రుద్రమదేవి కాలంలో 
శత్రువుల తిరుగుబాటును అణచివేసిన ప్రసాదిత్యుడు “కాకతిరాయ రాజ్యస్థాపనాచార్య” 
బిరుదాన్ని పొందాడు. కాకతీయుల ఆస్థానంలో ఉన్న మరో నాయకుడు సింగమ 
నాయుడు వీరసేనాని. రెండో ప్రతాపరుద్రుడు పాండ్యులపై జరిపిన దండయాత్రలో 
ఇతడు ప్రముఖ పాత్ర వహించాడు. 


కాకతీయుల పతానంతరం ముసునూరి ప్రోలయ, సింగమనాయుడు, ప్రోలయ 
వేముడు ముగ్గురు వీరులూ ఏకమై తురుష్కులను పారదోలారు. ప్రోలయ పినతండ్రి 
కొడుకు కాపయ ఓరుగల్లులో, సింగమ నాయకుడు ఆమనగల్లులో రాజులయ్యారు. 
ప్రతాపరుద్రుని ఆస్థానంలో సేనానిగా వున్న నాగయ గన్నయ ముస్లిం మతం గ్రహించి 
మాలిక్‌ మక్చూల్‌ పేరుతో కాపయను చంపి ఓరుగల్లుకు రాజయ్యాడు. సింగమ 
నాయకుడు విజృంభించి మాలిక్‌ మక్ళూల్‌ను చంపి ఓరుగల్లును స్వాధీనం చేసుకున్నాడు. 
సింగమనాయకుడు ఆమనగల్లు నుంచి రాజధానిని దేవరకొండకు మార్చాడు. 
సింగమనాయకుని తర్వాత అతని కొడుకు అనపోతనాయుడు అనేక విజయాలు 
సాధించి రాజ్యాన్ని దాదాపు తెలంగాణ అంతటికి విస్తరింపజేశాడు. రాజధానిని 
దుర్చేధ్యమైన రాచకొండకు (క్రీ. శ. 1326-1482) మార్చాడు. ఆ విధంగా వాళ్ళు 
రాచకొండ పద్మనాయక రాజులయ్యారు. 


64 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కాకతీయుల పతనానంతరం హరిహర బుక్కరాయలు కాకతీయుల ఆస్థానంలో 
సేనానులుగా ఉన్నవాళ్ళు విజయనగరంలో రాజ్యం స్థాపించారు. ఇంకోవైపు బహమనీ 
రాజ్యం స్థాపించబడింది. తెలంగాణలో కొంతభాగాన్ని బహమనీ రాజులు 
పాలించటంతో రాచకొండ రాజులకు బహమనీలతో నిరంతర యుద్దాలు జరిగాయి. 
ఇంకోవైపు పక్కలో బల్లెంగా కొండవీటి రెడ్డి రాజులున్నారు. రాచకొండ రాజులకు 
కొండవీటి రాజులతోను యుద్దాలు జరిగేయి. అనపోత నాయుడు తెలంగాణలో 
చాలా దుర్గాలు జయించి ఆంధ్రదేశాధీశ్వర బిరుదం ధరించాడు. ఒక శతాబ్ద కాలం 
(క్రీ.శ. 1326-1482) పద్మనాయక రాజులు తెలంగాణాను పాలించారు. 
సాంస్కృతికంగా సాహిత్యంలో తెలంగాణను ప్రభావితం చేసారు. 


రేచెర్ల పద్మనాయక రాజులు తెలుగు సంస్కృత భాషా సాహిత్యాలను 
అభిమానించారు. రాజులు సంస్కృతంలో గ్రంథాలను రచించటమే ఇంకా 
(శ్రీకృష్ణదేవరాయల వరకు) గౌరవంగా భావించేవారు. అనపోత నాయుడు (1394- 
1421) “అభినవ రాఘవం” అనే సంస్కృత నాటకం వ్రాసాడు. అనపోతని కొడుకు 
మాదానాయుడు వైష్టవాభిమాని. వాల్మీకి రామాయణానికి “రాఘవీయ”మనే వ్యాఖ్యానం 
రచించాడు. రేచెర్ల వంశంలో మూడో సింగభూపాలునికి సర్వజ్ఞ సింగభూపాలుడని 
పేరుంది. సర్వజ్ఞ సింగభూపాలుడు (1425-1482) పండిత కవి. కవులనాదరించాడు. 
“సర్వజ్ఞుడన్నది అతని బిరుదం. “రసార్జవ సుధాకరం” అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని 
రచించాడు. “కువలయావళి” అని నామాంతరంగల '“రత్నపాంచాలిక' అనే చక్కని 
నాటకం వ్రాసాడు. దీనిలో శ్రీకృష్ణుడు నాయకుడు. సింగమ నాయకుని ఆస్థానంలో 
“చమత్కార చంద్రిక” అనే అలంకార శాస్త్ర గ్రంథాన్ని రచించిన ప్రసిద్ధ పండితుడు 
విశ్వేశ్వరుడు ఉన్నాడు. ఆయన ఈ అలంకార శాస్త్ర గ్రంథంలో “చమత్మారాన్ని” 
కావ్యాత్మగా నూతన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సర్వజ్ఞ సింగభూపాలున్ని ఎందరో 
కవి పండితులు సందర్శించి సన్మానాలు పొందేవారు. రెడ్డిరాజుల ప్రాపకంలో వున్న 
కవిసార్వభౌముడు శ్రీనాథుడు సర్వజ్ఞుని ఆస్థానాన్ని సందర్శించటానికి ఎంతగా జంకాడో 
ఈ కింది చాటు పద్యం వల్ల తెలుస్తున్నది- 


65 ముదిగంటి సుజాతారెడ్డి 


“దీనారటంకాల తీర్థమాడించితి/దక్షిణాధీశు ముత్యాల శాల 

వలుకుతోదై తాంధ్ర భాషా మవోకావ్య/నైషధ గ్రంథ సందర్భమునను 

బగులగొట్టించి తుద్భట వివాద ప్రొఢి/ గౌడడిండిమ భట్టు కంచుధక్ళు 

చంద్రభూష క్రియా శక్తిరాయల యొద్ద/ బాదుకొల్సితి సార్వభౌమ బిరుదు 

నెట్లు మెప్పించెదో నన్ను ఇంక మీద 

రావుసింగమహీపాలు ధీవిశాలు” 

నిండుకొలువున నెలకొన్న యున్న నీవు. 

నరసనద్దుణనికురుంబ శారదాంబ 

మల్లినాథసూరి 

రాచకొండ రాజుల కాలంలోనే సంస్కృత పండితుడు ప్రపంచ విఖ్యాతుడైన 
వ్యాఖ్యాత మల్లినాథసూరి అతని కొడుకు కుమారస్వామి ఉన్నారు. మల్లినాథ సూరి 
తండ్రి కపర్ధి (క్రీ శ. 300) వాళ్లది మెదక్‌ జిల్లాలోని “కౌలిచెలమ” - ఇదే కోలాచలంగా 
ఈ పండితుల వంశనామమైంది. కపర్ధి భారద్వాజ గృహ్య సూత్రానికి భాష్యం 
వ్రాసాడు. ఇతని మరొక కుమారుడు పెద్దిభట్టు. సంస్కృత పండితుడు. మల్లినాథ 
సూరి వ్యాఖ్యానాలు ప్రపంచ ప్రఖ్యాతి చెందినయి. పాశ్చాత్యులు ఈయన వ్యాఖ్యానాల 
ఆధారంగానే సంస్కృత కావ్యాలను అధ్యయనం చేసారు. మల్లినాథసూరి సంస్కృత 
పంచమహాకావ్యాలకు వ్యాఖ్యానాలు వ్రాసాడు. ఈ పండితులను సర్వజ్ఞ సింగభూపాలుడు 
సన్మానించాడు. మల్లినాథుని వ్యాఖ్యానాలు అపూర్వమైనయి. ప్రపంచ విఖ్యాతమైనయి. 
అతని వ్యాఖ్యానాలన్నీ అచ్చయి లభిస్తున్నయి. ఇప్పటికీ పండితులకు సామాన్య 
పాఠకులకు పరిశోధకులకు ఉపయోగపడుతున్నాయి. వ్యాఖ్యానాల్లో అతని అవగాహన 
సామర్థ్యం వ్యాకరణ అలంకారాది శాస్త్రాల పాండిత్య గరిమ గొప్పది. వేదాలను 
అర్థం చేసుకోవటానికి పాశ్చాత్యులకు సాయణుని వ్యాఖ్యానాలు ఏ విధంగా 
తోడ్చడినాయో సంస్కృత కావ్యాలను అర్థం చేసుకోవటానికి వాళ్ళకు మల్లినాథుని 
వ్యాఖ్యానాలు ఆ విధంగా తోడ్చడినాయి. ఇంత గొప్ప పండితులు వ్యాఖ్యానకారులు 
తెలంగాణ బిడ్డలు కావటం గర్వించదగిన విషయం. బొమ్మకంటి హరిహరుడు 
మరో వ్యాఖ్యాత. అనర్హ రాఘవ నాటకానికి వ్యాఖ్యానం వ్రాసాడు. రాచకొండ రాజుల 


66 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కాలంలో నాగనాథుడు 'మదన విలాసి బాణం (ఒక నాటక భేదం) వ్రాసాడు. 


సాయణుడు 
ఇదే కాలంలో ఆంధ్రదేశంలో ధర్మపురిలో జన్మించాడని చెప్పబడే విద్యారణ్యుడు 
హరిహర బుక్కరాయల గురువుగా ఉన్నాడు. అతని తమ్ముడు సాయణడు నాలుగు 
వేదాలకు వ్యాఖ్యానాలు వ్రాసి ప్రసిద్ధుడైనాడు. ఇప్పుడు వేదాలు అర్ధమవుతున్నాయంటే 
ఆయన రచించిన వ్యాఖ్యానాల వల్లనే. పాశ్చాత్య పండితులకు వేదాధ్యయనానికి 
ఆయన వ్యాఖ్యానాలే ఆధారమయ్యాయి. 


తెలుగులోనూ విసృతంగా సాహిత్యం రేచెర్ల రాజుల కాలంలో సృజింపబడింది. 
నూతన కవి సూరన (1400-1480) “ధనాభిరామ” మనే తెలుగులో మొట్టమొదటి 
కల్పితకథతో కూడిన కావ్యాన్ని రచించాడు. వావిళ్లవారిచే ఇది ముద్రితం. ఎందరో 
తెలుగు కవులు జీవించివుండి ఈ కాలంలో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం 
చేసారు. రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుని ఆస్థానంలో వుండి పోతన భోగినీ దండకం 
వ్రాసాడు. సింగమనీడు వీరుడు సాహిత్యాభిమాని. అటువంటి సమర్థవంతుడైన రాజు 
కాలంలోనే గజపతుల, బహమనీల దండయాత్రలతో సింగభూపాలుని పాలన 
అంతమైంది. క్రీ.శ. 1475లో తెలంగాణ బహమనీల వశమైంది. కొంతకాలం 
వెలమ రాజులు దేవరకొండను ఆక్రమించి వున్నా నిస్తేజులై 16వ శతాబ్దాంతం 
వరకు పాలించారు. 


పోతన 
రేచర్ల రాజుల యుగంలో జీవించిన మహాకవి పోతన. భక్తకవిగా పేరు 
పొందాడు. పోతన పేరు చెప్పగానే భాగవతం గుర్తుకు వస్తుంది. అతని కాలం 
క్రీ.శ. 1420-1480 ప్రాంతం. 


భాగవతం వ్రాయకముందు పోతన రాచకొండనేలిన పద్మనాయక రాజు సర్వజ్ఞ 
సింగభూపాలుని ఆస్థానంలో వున్నాడని అంటారు. అక్కడున్నప్పుడే ఆ కవి భోగినీ 
దండకం వ్రాసాడు. భోగిని అనేవేశ్య గోపాలదేవోత్సవంలో సింగభూపాలుని చూచి 


67 ముదిగంటి సుజాతారెడ్డి 


ప్రేమించి విరహతప్తురాలై చివరకు తెగించివచ్చి ఆ రాజు కాళ్ళమీద పడ్డుంది. రాజు 
ఆమెను మన్నించి ప్రియురాలిగా గ్రహించి ఏనుగు మీద ఎక్కించుకొని ఊరేగిస్తూ 
తీసుకుపోతాడు. ఈ ఇతివృత్తాన్ని వర్ణిస్తూ పోతన ఈ లఘు కావ్యాన్ని వ్రాసాడు. 
వేశ్యను గురించి చెప్పే ఈ కృతి పరమభక్తుడైన పోతన వ్రాసి వుండడని కొందరు 
విమర్శకులు తలంచారు. కాని దీనిలోని శైలి భాగవత శైలిని పోలి వుంది. పోతన 
రామభక్తుడు కాక పూర్వం రాజాశ్రయంలో దీన్ని వ్రాసి వుంటాడు. ఎందరో భక్త 
కవులు మొదట భోగులుగా వుండి విరాగులుగా మారి రాజులను వాళ్ళిచ్చే ధన 
కనక వస్తు వాహనాదులను నిరసించారు. పోతన కూడా మొదట రాజాశ్రయంలో 
వుండి భోగినీ దండకాన్ని రాజుగారి ప్రీతికోసం వ్రాసి వుంటాడు. రామభక్తుడై భక్తి 
మతాన్ని ఆగశ్రయించాక భాగవతాన్ని వ్రాసి వుంటాడు. సింగభూపాలుడు భాగవతాన్ని 
తన కంకితమియ్యమని అర్థించాడనీ, పోతన నిరాకరించి రామాంకితం చేసాడని 
ఐతిహ్యం. 

పోతనకు పూర్వం నన్నయ, శ్రీనాథుడు మొదలైన కవులు తమ కావ్యాల్లో 
భగవంతుని స్తుతితో దండకాలను వ్రాసారు. దండకాలను స్వతంత్ర కృతిగా వ్రాసిన 
వాటిల్లో పోతన భోగినీ దండకం మొదటిది. సోమనాది శివకవులు శివస్తుతితో 
కూడిన గద్యాలు, రగడలు అనే లఘుకృతులు వ్రాసారు. పోతన నరస్తుతితో కూడిన 
దండకాన్ని వ్రాసాడు. నరస్తుతి చేసిన పోతన తర్వాత 'మనుజేశ్వరాధముల సేవించనని 
విముఖతను చూపాడు. పోతన తర్వాత నాయకరాజు విజయరాఘవుడు రాజగోపాల 
దండకం గణపవరపు వేంకటకవి విద్యావతీ దండకం మొదలయినయి 
రచింపబడినయి. ఇది దైవశ్ళంగార పరమైనయి కాగా పోతన దండకం లౌకిక 
శృంగారం వర్ణించేది. 


సంస్కృతంలో వున్న భాగవతాన్ని పోతన ఆంధ్రీకరించాడు. దాన్ని ఆంధ్రీకరిస్తూ 


ఒనరన్‌ నన్నయ తిక్ళనాది కవులీ యుర్విం బురాణావళుల్‌ 
తెనుగుం జేయుచు మత్ఫ్సురాకత శుభాధిక్యంబు దానెట్టిదో 


68 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


తెనుగుంజేయరు మున్న భాగవతమున్‌ దీనిం దెనిగించి నా 
జననంబున్‌ నఫలంబు జేసెద వునర్థన్మంబు లేకుండగన్‌ 


అని పోతన అంటాడు. 


క్రీశ. 12వ శతాబ్దంలో తమిళదేశంలో రామానుజాచార్యులు విష్ణు నారాయణ 
భక్తితో కూడిన వైష్ణవ మతాన్ని వైదికబద్ధం చేసి వ్యాపింపచేశాడు. రామానుజుల 
ప్రశిష్యుల్లో రామానందుడు దక్షిణదేశం నుంచి ఉత్తర భారతానికి పోయి అక్కడ 
రామభక్తిని ప్రచారం చేసాడు. తులసీదాసు, కబీరు మొదలయిన భక్త కవులు అతని 
రామభక్తి సంప్రదాయాన్ని అనుసరించిన వాళ్ళే. రామానందుడు దక్షిణదేశం నుంచి 
ఉత్తర భారతానికి పోతూ తోవలో వున్న ఆంధ్రదేశంలో రామభక్తిని ప్రచారం చేసి 
వుంటాడు. అట్లా ఆంధ్రదేశంలో రామభక్తి సంప్రదాయం ప్రవేశించిన తరుణంలో 
అంతకుముందు శైవులైన వాళ్ళెందరో రామభక్తులైనారు. పోతన, మొల్ల వంటి 
కవులిటువంటి వాళ్ళే. మొల్ల రామభక్తితో రామాయణం వ్రాయగా, పోతన వైష్ణవులకు 
పవిత్ర గ్రంథమైన భాగవతాన్ని ఆంధ్రీకరించాడు. ఆంధ్రదేశంలో తిక్కన కాలం 
నాటికి వైదిక కర్మల ప్రాధాన్యం నశించి శివ విష్ణుభక్తితో కూడిన అర్చనాదులతో 
ప్రత విధులతో కూడిన పౌరాణిక మతం క్రమంగా వ్యాపించసాగింది. శ్రీనాథుడు 
శివభక్తుడు కాగా పోతన విష్ణుభక్తుడైనాడు. శ్రీనాథుడు రాజుల ఆస్థానాలను సందర్శించి 
రాజులకు మంత్రులకు కావ్యాలనంకితంగా ఇచ్చి గౌరవ సన్మానాలనందుకోగా, పోతన 
మొదట రాజాస్థానంలో వున్నా తర్వాత రాజాశ్రయాన్ని నిరసించి తన భాగవతాన్ని 
రామునికంకితంగా ఇచ్చాడు. 'మన్నామాంకితంబుగా శ్రీ మహాభాగవతంబు తెనుగు 
సేయుము. నీకు భవబంధంబులు తెగునని రామచంద్రుడే ప్రత్యక్షమై ఆదేశించినట్లుగా 
పోతన చెప్పుకున్నాడు. శ్రీనాథ పోతనల భక్తిమార్గంలో జీవిత విధానంలో వున్న 
వైరుధ్యాన్ని పురస్మరించుకొనో లేదా శ్రీనాథునికి నిజంగానే దగ్గుపల్లి దుగ్గనతో పాటు 
పోతన పేరున్న బావమరిది వుండటం వల్ల నామసామ్యం చేతనో యేమో శ్రీనాథ 
పోతనలు బావమరుదులని చెప్పి కొన్ని కథలు లోకంలో ప్రచారంలో వున్నాయి. 
శ్రీనాథుడు దక్షిణ తీరాంధ్రంలో పుట్టి పెరిగినవాడు. పోతన తెలంగాణలో ఓరుగల్లు 


69 ముదిగంటి సుజాతారెడ్డి 


నివాసి. ఆ కాలంలో అంతంత దూరం సంబంధాలు చేసుకోవడం అసంభవంగా 
కన్పిస్తుంది. 

పోతన 'శ్రీమన్నారాయణ కథా ప్రపంచ విరచనాకుతూహలుండై' ఒక పౌర్ణమి 
రోజు చంద్రగ్రహణం రోజున గంగకు స్నానానికి పోయాడు. అక్మడ మహేశ్వర 
ధ్యానంతో అతడు అర్థనిమీలిత నేత్రుడై వుండగా శ్రీరాముడు ఎదురుగా ప్రత్యక్షమై 
కన్పించి భాగవతాన్ని వ్రాయమని ఆదేశించాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు పోతన 
ఏకశిలానగరం వచ్చి అక్కడి గురువృద్ధ బుధ బంధుజనానుజ్ఞాతుడై భాగవతాన్ని 
తెలుగులో రచించడానికి పూనుకున్నాడు. పోతన ఏకశిలానగరం అంటే ఓరుగల్లు 
(ఈనాటి వరంగల్లు) నగరంలో వుండి భాగవతాన్ని రచించినట్లు దీన్నిబట్టి తెలుస్తున్నది. 
అంతేగాక అతని గురు బంధుజనాదులు కూడా అక్కడే వుండేవారని తెలుస్తున్నది. 
పోతన వరంగల్లు ప్రాంతంలో జనగామ సమీపంలో వున్న బమ్మెరవాసి అయినా 
ఓరుగల్లులో నివాసమేర్చరచుకొన్నట్లుగా భాగవతం పీఠికను బట్టి తెలుస్తున్నది. ఒక 
చంద్రగ్రహణం రోజు గంగకు స్నానానికి వెళ్ళాడు. ఆ గంగ దక్షిణగంగ అని పిలువబడే 
గోదావరి నదియే కావాలె. తెలంగాణలో గోదావరిని ప్రజలు గంగ అని పిలవడం 
వుంది. వేములవాడ దగ్గరలో వున్న ధర్మపురి గోదావరి నదీ తీరంలో వుంది. ఈ 
ధర్మపురినే రెండో అరికేసరి పంపకవికి అగ్రహారంగా ఇచ్చాడు. ఇప్పటికీ ఈ క్షేత్రం 
పవిత్రంగా భావింపబడుతుంది. నరసింహ స్వామి అక్కడ వెలిశాడు. ప్రసిద్ధ వైష్ణవ 
క్షేత్రం. వేద పండితులకు నిలయమైన ధర్మపురి అప్పుడే వైష్ణవ క్షేత్రంగా అభివృద్ధి 
చెంది వుంటుంది. పోతన ధర్మపురిలోని గోదావరిలోనే స్నానమాడాడని చెప్పవచ్చు. 
ధర్మపురి వరంగల్లుకు దూరమేమి కాదు. మొత్తం మీద పోతన గోదావరి నదీతీరంలో 
వున్న ఏదో ఒక పుణ్యక్షేత్రానికి పోయి తిరిగి ఓరుగల్లుకు వచ్చి శ్రీరాముని 
ఆదేశానుసారంగా గురుబుధ బంధుజనాదుల అనుజ్ఞతో భాగవతాన్ని వ్రాయడానికి 
పూనుకున్నాడని భాగవతం పీఠికను బట్టి తెలుస్తున్నది. 


తెలుగులో భాగవతం రచించిన కవిగా పోతనకు పేరున్నా భాగవతాన్నంతా 
అతడొక్కడే తెనిగించలేదు. భాగవతంలోని 12 స్మంధాల్లో 5, 6, 11, 12 తప్ప 


70 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


మిగిలిన 8 స్మంధాలను పోతన రచించాడు. భాగవతంలో దశమ స్కంధంలో శ్రీకృష్ణుని 
చరిత్ర అంతా వర్ణింపబడింది. ఇది దీర్ధమైన స్కంధం. దశమ స్మంధాన్ని పోతన తన 
మధుర కవితా వైభవాన్ని భక్తి తత్పరతను ప్రకటిస్తూ రచించాడు. 5వ స్మంధాన్ని 
గంగన, 6వ స్మంధాన్ని ఏర్పూరి సింగన, 11, 12 స్మంధాలను వెలిగందల నారయ 
అనువదించారు. పోతన భాగవతంలో ఈ 4 స్మంధాలు శిథిలం కాగా ఈ ముగ్గురు 
కవులు రచించారని కూచిమంచి తిమ్మకవి సర్వ లక్షణ సారసంగ్రహంలో అన్నాడు. 
కాని దానిలో చారిత్రక సత్యం లేదని ఆధునిక విమర్శకులు తలస్తున్నారు. పోతన 
తన శిష్యులకు ప్రోత్సాహం ఇయ్యడానికే వాళ్ళ చేత ఆ భాగాలను రచింపచేసాడని 
అంటున్నారు. 


భాగవతం భక్తిమార్గాన్ని ప్రబోధించే పురాణం. సంసార దుఃఖాలను తొలగించి 
భక్తి పునర్జన్మ లేకుండా చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుందని భాగవతం చెప్తున్నది. శ్రీకృష్ణ 
భక్తి మహిమను వర్ణించేదిగా భాగవతం కాగా దేవీభక్తిని వర్ణించేది దేవీభాగవతం. 
అష్టాదశ పురాణాల్లో దేవీభాగవతం చేరింది. అది ప్రాచీన పురాణం అని కొందరు 
విమర్శకుల అభిప్రాయం. చారిత్రక దృష్టితో పరిశీలించే విమర్శకులు సంస్కృత 
భాగవతం దాదాపు క్రీ.శ. 10వ శతాబ్దంలో రచింపబడి వ్యాసవిరచితంగా ప్రచారం 
చేయబడిందని అంటున్నారు. శ్రీకృష్ణభక్తి వైష్ణవ మత ప్రచార వ్యాప్తులతో భాగవతానికి 
చాలా ప్రసిద్ధి లభించింది. నవరసాల్లో మొదట భక్తిరసం చేరలేదు. తర్వాత రూప 
గోస్వామి (క్రీ.శ. 1490-1563) భక్తికి రసస్థానాన్నిచ్చి నిలబెట్టాడు. అతనికన్నా 
ముందు బోపదేవ హేమాద్రులు తమ భాగవత ముక్తాఫలంలో భక్తిరసాన్ని పేర్కొని 
వున్నారు. దాన్నిబట్టి వైష్ణవభక్తి కృష్ణభక్తి భాగవత పురాణం - వాటి వ్యాప్తి తర్వాతనే 
భక్తికి రసస్థానం లభించింది. 

భాగవతంలో భక్తి రసస్ఫూర్తిని కలిగించే అనేక కథలున్నాయి. భాగవతంలో 
భాగవతమత ప్రాశస్త్యం దశవిధ భక్తిమార్గాలు వివరింపబడినాయి - 'తను హృద్భాషల 
సఖ్యమున్‌ శ్రవణమున్‌ దాసత్వమున్‌ వందనార్చనముల్‌ సేవయు నాత్మలో నెరుకయున్‌ 
సంకీర్తనల్‌ చింతనం, బను నీ తొమ్మిది మార్గములు”. భక్తికి అర్జున ప్రహ్లాద బీష్మాదుల 


71 ముదిగంటి సుజాతారెడ్డి 


వృత్తాంతాలతో పోతన వివరించాడు. భక్తులకు భగవంతుడు ఎంత సులభుడో భాగవత 
కథల్లో చెప్పబడింది. భక్తి ప్రపత్తి మార్గంలో భగవన్నామ స్మరణతో ప్రహ్లాదుని 
వంటి భక్తులు కష్టాలను అవలీలగా ఎదుర్కొని దుష్ట శిక్షణకు కారకులు కావడం, 
అంబరీషుని వంటి భక్తుల వ్రతానుష్థానాలు భాగవతంలో వర్ణింపబడినాయి. 
భీష్మనారదుల జ్ఞానభక్తి, రంతిదేవుని త్యాగభక్తి, దేవకీ యశోదల వాత్సల్యభక్తి, 
హనుమంతాదుల దాస్యభక్తి, ఉద్ధవార్డునాదుల సఖ్యభక్తి, గోపికల మధురభక్తి 
మొదలయిన భక్తిమార్గాలు సంస్కృత భాగవతంలో పురాణశైలిలో చెప్పబడినాయి. 
కాని పోతన సుమధుర శైలిలో లలితమైన పదాల కూర్చుతో శబ్దాలంకారాల రచనతో 
తెలుగు భాగవతానికి కావ్యగౌరవం తెచ్చాడు. సన్నివేశ వర్ణనలలో పాత్రల 
రూపకల్పనలోను పోతన ప్రావీణ్యం చూపాడు. పోతన స్వయంగా భక్తుడు. 
భక్యావేశంతో అతడు ప్రతి ఘట్టాన్ని భక్తి రసస్ఫోరకంగా వ్రాసాడు. పోతన భక్తిరసాన్నే 
కాక శృంగార వీర రసాలను చక్కగా పోషించాడు. సత్యభామ యుద్ధ వర్ణనలో ఆమె 
శృంగార వీర రూపాన్ని రమ్యంగా వర్ణించాడు. కృష్ణుడు రుక్మిణితో చేసిన యుద్దాన్ని 
సహజంగా కన్నులకు కట్టేట్లుగా వర్ణించాడు. పోతన యుద్ధ వర్ణనల్లోని వాస్తవికతవైపు 
విమర్శకుల దృష్టి ఎక్కువగా ప్రసరించలేదు. తెలుగులో యుద్ధ వర్ణనలను సహజంగా 
చేసిన కవులు తిక్కన తర్వాత పోతన - ఆ తర్వాత పెద్దన, కావ్యశైలి వల్లనే మూల 
భాగవతానికి లేని సాహిత్య గౌరవం పోతన భాగవతానికి కలిగింది. 


పోతన అనుసరించిన అనువాద మార్గం కవిత్రయం వారిదే. కొన్నిచోట్ల 
కథానువాదంగా కొన్నిచోట్ల శ్లోకభావానువాదంగా కొన్నిచోట్ల అమూలక కల్పనలను 
కూర్చడంగా భాగవతానువాద పద్ధతి నడిచింది. మూలభాగవతంలో లేని రూప 
కల్పనలు వర్ణనలు శబ్దాలంకారాల రమణీయకతలు పోతన భాగవతంలో చాలా 
కన్పిస్తాయి. పోతన కవితాప్రతిభకు అవి నిదర్శనాలు. పోతన కవిత్వం సుకుమారంగా 
నడిచింది. లలిత మధురమైంది. పోతన సహజ పాండిత్యం గలవాడు. అంటే 
పుట్టుకతోనే కవితా పాండిత్యాలు కలవాడని అర్ధం. అంటే సహజ ప్రతిభ గల కవి 
అని చెప్పాలె. పోతన మహాభక్తుడు. భక్యావేశంతో అతడు ఎన్నోచోట్ల ఘట్టాలను 
పెంచి వ్రాసాడు. పోతన లలిత మధురమైన పదాలను కూర్చడమే కాక వృత్యానుప్రాస 


72 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


యమకాలంకారాలను ప్రయోగించి అర్థధ్వనులను రసస్ఫోరకతలను సాధించాడు. 
రుక్మిణీ కళ్యాణం, నరకాసుర వధ, వామనావతారం, గజేంద్రమోక్షం, ప్రహ్లోదుని 
కథలెన్నో రసవంతమైన ఘట్టాలు పోతన భాగవతంలో వున్నాయి. పోతన పద్యాలు 
ధారాళంగా నడుస్తాయి. ప్రసన్న భావాలతో కూడి చదవగానే అర్థమవుతాయి. 
కఠినమైన పదాలను సమాసాలు లేవు. పరుషాక్షర ప్రయోగాలు లేవు. కవిత్వం 
కూడా కుంటుపడకుండా నడిచింది. 


పోతన మధుర ప్రసన్నమైన రచన పండిత పామరులను సమానంగా అలరింప 
జేస్తున్నది. పోతన భాగవతంలోని ఒక్క పద్యమైనా రాని తెలుగు వాడుండడంటే 
అతిశయోక్తి కాదు. పోతన అనగానే మనకు భక్తిరసం జ్ఞాపకానికి వస్తుంది. కాని 
పోతన భక్తితో సమానంగా శృంగార వీర రసాలను పోషించాడు. అతడు వర్ణించిన 
శృంగార స్త్రీ మూర్తులు శృంగార భావాలు కోమలంగా మృదుమధురంగా అందంగా 
వున్నాయి. భక్తి శృంగారాలు విరుద్ధ రసాలు. కాని పోతన భక్తి శృంగారాలను 
సమానంగా నడిపి తన ప్రతిభను చూపాడు. ఉదాహరణకు - మొసలి గజేంద్రుని 
కాలు పట్టుకొని లాగుతుంటె బాధతో దిక్కుతోచక తనను రక్షించమని విష్ణువుతో 
మొరపెట్టుకుంటాడు. ఆ మొర విన్న విష్ణువు వెంటనే బయలుదేరి రావడాన్ని పోతన 
ఇట్లా వర్ణించాడు. 


సిరికిం జెవ్చడు శంఖచక్రయుగముం జేదోయి నంధింవ డే 
వరివారంబునుజీర డభ్రగపతిం బన్నింవ దాకర్ణికాం 

తర ధమ్మిల్లము చకనొత్తడు వివాదప్రోత్డిత శ్రీకుచో 

వరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాపాయె 


విష్ణువు ప్రణయ కలహంలో లక్ష్మీదేవి చీరకొంగుపట్టి లాగుతున్న వాడు అట్లాగే 
చేతిలో చీరకొంగుతో పాటు లక్ష్మీదేవితో గజేంద్రుని రక్షించడానికి హుటాహుటిన 
వచ్చేసాడని పోతన వర్ణన. ఈ ప్రణయ కలహం చీరకొంగు లాగడం ఆ కొంగుతో 
లక్ష్మీదేవి రావడం వర్ణన మూలంలో లేదు. భక్తిరసం మధ్య ఈ శృంగార భావం 
పోతన స్వంత కల్పనే. అదే విధంగా యుద్ధరంగంలో వీర రసావేశంతో కూడిన 


78 ముదిగంటి సుజాతారెడ్డి 


సత్యభామను వర్ణించేటప్పుడు వీరంతో పాటు శృంగారాన్ని కూడా పోతన కలబోసి 
వర్ణించాడు. అది మూలంలో లేదు. ఆ పద్యంలోని శబ్బాలంకార సౌందర్యం కూడా 


పరుజూచున్‌ వరుజూచు నొంవనలరింవన్‌ రోషరాగోదయా 
విరత (భ్రూకుటి మందహానములతో వీరంబు శ్రంగారమున్‌ 
బరగం గన్నుల గెంవుసొంవుం బరగం జండాన్ర సందోహమున్‌ 
నరసాలోక సమూవామున్‌ నెరవుచుం జంద్రాన్య హేలాగతిన్‌ 


పోతన కవితా మాధుర్యం రసవంతమైన భావాలు ఆబాలగోపాలాన్ని ఆనందింప 
చేస్తాయి. తెలుగు సాహిత్యంలో పోతన కవిత్వం విలక్షణమైంది. పోతన ప్రయోగించిన 
శబ్దాలంకార వైచిత్రిని అంతకుముందు తెలుగు కవులెవరూ చూపలేదు. 


వెడవెడ నడకలు నడచుచు 

నెడనెడ నడుగిడగ నడరి యిల దిగబడగా 
బుడిబుడి నొడువులు నొడువుచు 

జిడిముడి తడబడగ వడుగు నేరెన్‌ రాజున్‌ 


ఈ పద్యంలో “డి కారవృత్తి పొట్టివాడైన బుడతడు వామనుని నడకలను 
స్ఫురింపజేస్తున్నది. ఇటువంటి వృత్త్యనుప్రాసాలంకారం పోతన కవిత్వంలో 
అడుగడుగునా కన్పిస్తుంది. 


కమనీయ శుభగాత్రు కంజాత దళనేత్రు 
వసుధాకళతు పావన చరిత్రు... 


అంత్యానుప్రాసతో పై పద్యం ప్రసన్న మధురంగా వుంది. పోతన కవిత్వంలో 
అనుప్రాసాది శబ్దాలంకారాలు అప్రయత్నంగా దొర్లినట్లు వుంటాయి. అవి కవిత్వంలో 
మాధుర్యాన్ని సాధించి భక్తిరస పోషణను చేశాయి. పోతన కవిత్వంలో అనుప్రాస 
భేదాలే కాక యమకం ముక్తపదగ్రస్తం వంటి శబ్దాలంకారాలు కూడా అప్రయత్నంగానే 
దొర్లినట్లు కన్పిస్తాయి. 


74 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


లేమా! దనుజుల గెలువగనీవేల 
లేమా, కడగి లేచితి విటురా 

లేమాను మానే నౌ 

లేమా విల్లంది కొనుము లీలం గేలన్‌ 


పై పద్యంలో యమకాలంకార సౌందర్యం భావ వైచిత్రితో పోటీ పడ్డున్నది. 


కొందరకు తెనుగు గుణమగు 

కొందరుకును సంస్కృతంబు గుణమగు రెండుం 

కొందరకు గుణములగు నే 

నందర మెప్పింతు కృతుల నయ్యె యెడలన్‌ 

అని పోతన ఆత్మవిశ్వాసంతో తన కవిత్వంలో తెనుగు సంస్కృత భాషల ప్రయోగం 
సమానంగా వుంటుందని ప్రకటించాడు. అదే విధంగా పోతన కవిత్వం ఒకచోట 
దేశి పదాల సొంపుతో మరోచోట సంస్కృత భూయిష్టంగాను నడిచింది. చాలాచోట్ల 
అతడు తిలతండుల న్యాయంగా తెలుగు సంస్కృత పదాలను కలబోసి రచన 
సాగించాడు. పోతన ఈ భాషా ప్రయోగంతో తర్వాత కవులకు తెలుగా, సంస్కృతమా 
అన్న సమస్య రాలేదు. తెలుగు సంస్కృత పదాలను పడుగ పేకల వలె కలబోసే 
తర్వాత కవులు భాషాశైలిని నడిపించారు. 


పోతన భాగవతంలో దక్షాధ్వరధ్వంస ఘట్టంలో శివనింద చేసిన పాప పరిహారం 
కోసం వీరభద్ర విజయం అనే కావ్యాన్ని వ్రాసాడని అంటారు. తన గురువు ఇవటూరి 
సోమశేఖరుని ప్రోత్సాహంతో పోతన ఆ కావ్యాన్ని వ్రాసాడని వుంది. దానిలో రచన 
పరిపక్వంగా లేదు. ఒకవేళ గురువుగారి ఆదేశంతో పోతన చిన్ననాడే కావ్యాన్ని 
వ్రాసాదేమో. రచన పరిపక్వంగా లేకపోయినా భాగవత పద్యాల పోలికలు వీరభద్ర 
విజయం పద్యాల్లో వున్నవని అది పోతన రచనే అని మల్లంపల్లి సోమశేఖరశర్మగారి 
అభిప్రాయం. భాగవతంలోని కవితా లక్షణాలు ఆ కావ్యంలో అసలే లేవని అది 
పోతన రచన కాదని పింగళి లక్ష్మీకాంతంగారి అభిప్రాయం. పోతన కొడుకు ప్రౌఢ 
కవి బిరుదంగల మల్లన తన రుక్మాంగద చరిత్రలో గానీ, పోతన మునిమనుమలు 


75 ముదిగంటి సుజాతారెడ్డి 


కేసనమల్లనలు తమ దాక్షాయణీ పరిణయంలోగాని పోతన వీరభద్ర విజయం 
గురించి చెప్పలేదు. పోతన సహజ పండితుడనని భాగవతంలో చెప్పుకున్నాడు. 
గురువు ఇవటూరి సోమనారాధ్యుడున్నట్లుగా పోతన చెప్పుకోలేదు. పోతన 
భాగవతంలో శ్రీరామప్రసాద లబ్ధి కవితావిలాసుడనని చెప్పుకున్నాడు. వీరభద్ర 
విజయంలో వీరభద్ర ప్రసాదం వల్ల కవిత్వం చెప్ప నేర్చినానని చెప్పుకున్నాడు. 
భాగవతంలోని పోతన వంశవర్ణన వీరభద్రవిజయంలోని వంశవర్ణనతో కలవడం 
లేదు. ఆ కారణాలన్నిటి చేత వీరభద్ర విజయం పోతన కృతి కాదని ఎవరో వ్రాసి 
అతని పేరు పెట్టారని కొందరు పండితులు అభిప్రాయపడినారు. ఒకవేళ వీరభద్ర 
విజయం కర్త పోతన -భాగవత కర్త పోతనకు సవతి తమ్ముడో లేదా అతని వంశంలోని 
వాడో అయి వుంటాడని మరికొందరు పండితులు అభిప్రాయపడినారు. పోతన 
మొదట వీరశైవుడని, అతడు వీరశైవుడుగా వున్నప్పుడు వీరభద్ర విజయం వ్రాసాడని 
అప్పుడతని గురువు ఇవటూరి సోమనారాధ్యుడని ఆ గురువు ప్రేరణతో ఆ కృతిని 
వ్రాసాడని చాలామంది అభిప్రాయం. ఆ కావ్యరచన నాటికి పోతనకవిత్వం శైలి 
స్థిరపడలేదని అందుకే దానిలో అతని కవిత్వం అపరిపక్వంగా వుందని అంటారు. 
పోతన మునిమనుమలైన కేసన మల్లనలు ఇవ్వటూరి పర్వతాలును తమ గురువుగా 
పేర్కొన్నారు. ఆ పర్వతాలు పూర్వజుడే పోతన గురువు సోమనారాధ్యుడు కావచ్చును. 
పోతన వీరశైవుడుగా వున్నప్పుడు అతని గురువు. అప్పుడు పోతన వీరభద్రుని 
కృపచేత కవిత్వం చెప్పాడు. దీనిలో అసహజమేమి లేదు. పోతన వంశజులు మొదట 
వీరశైవులని అతనికొడుకు మునిమనుమలు వ్రాసిన కావ్యాలను బట్టీ తెలుస్తున్నది. 
పోతన తర్వాత అతని కుటుంబీకులు వీరశైవులుగానే వున్నారు. పోతన మాత్రమే 
రామభక్తుడై విష్ణుభక్తితత్వాన్ని బోధించే భాగవతాన్ని వ్రాసాడని చెప్పవచ్చును. ఈ 
ఆధారాలను బట్టి వీరభద్ర విజయం పోతన చిన్ననాటి రచన అని తెలుస్తున్నది. 
భాగవతంలో శివనిందాపాపపరిహారం కోసం రచించాడనడం అది భాగవతం తర్వాత 
రచన అని అనడం తర్వాత పుట్టిన ఐతిహ్యం, 


మొల్ల 
పోతన లాగానే మొల్ల వీరశైవురాలైవుండి రామభక్తిని అనుష్టించింది. కాకతీయ 


76 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


సామ్రాజ్య పతనానంతరం ఓరుగల్లులో వెలసిన కవులు పోతన మొల్లలు. 
ఏకామ్రనాథుని ప్రతాపచరిత్ర (క్రీ.శ. 1550)ను బట్టి మొల్ల రెండో ప్రతాపరుద్రుని 
ఆస్థానంలో కవయిత్రి అని తాను వ్రాసిన రామాయణాన్ని ఆ రాజుకు అంకితమియ్యా 
లని అనుకున్నదని తెలుస్తున్నది. రెండో ప్రతాపరుద్రుడు ఢిల్లీ సుల్తాను చేతిలో ఓడిపోయి 
మరణించడంతో ఆమెకది సాధ్యం కాలేదేమో చెప్పలేము. కాని మొత్తం మీద వీరశైవ 
ప్రభావం నశించి రామభక్తి సంప్రదాయం ఆంధ్రదేశంలో ప్రవేశించిన తరుణం 
నాటిది మొల్ల. రామానుజుని ప్రశిష్యుల్లో ఒకడైన రామానందుడు రామభక్తి 
సంప్రదాయాన్ని బోధించాడు. రామానందుడు ఉత్తర భారతానికి పోతూ మార్గమధ్యంలో 
రామభక్తి సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ పోయి వుంటాడు. అట్లా రామభక్తి 
ఆంధ్రదేశంలో ప్రవేశించి వ్యాపించింది. ఆ కాలంలోనే పోతన మొదట వీరశైవుడుగా 
వుండి రామభక్తుడైనాడు. మొల్ల తన తండ్రి 'గురులింగజంగ మార్చన పరుడు” అని 
శివభక్తిరతుడు” అని చెప్పిందాన్నిబట్టి ఆమె వీరశైవ కుటుంబంలో పుట్టిందని 
తెలుస్తున్నది. పోతనలాగానే మొల్ల వీరశైవాన్ని విడిచిపెట్టి రామభక్తురాలై రామాయణ 
కావ్యాన్ని వ్రాసింది. వీరశైవ కుటుంబంలో పుట్టింది కాబట్టే కుమ్మరి కులంలో 
పుట్టిన మొల్లకు విద్యాబుద్ధులు అలవడినాయి. వీరశైవంలో స్త్రీ జ్ఞాన సముపార్దనకు 
అడ్డంకులు లేవు. తిక్కన తర్వాత దాదాపు పోతన కాలంలో క్రీ.శ. 1850-1400 
ప్రాంతంలో మొల్ల జీవించి వుంటుంది. తెలుగు సాహిత్యంలో మొల్లనే ప్రథమ 
కవయిత్రి. 


పోతన - 'పలికెడిది భాగవతమట, పలికించెడి వాడు రామభద్రుండట, ఇక 
నే పలికిన భవహరిమగునని చెప్పుకున్నట్లుగానే మొల్ల కూడా - “చెప్పమని 
రామచంద్రుడు సెప్పించిన పలుకుమీద చెప్పెద నేనెల్లప్పుడు నిహపరసాధన మిప్పుణ్య 
చరిత్ర తప్పులెంచకుడు కవుల్‌ అని చెప్పుకున్నది. పోతన తన కృతిని నరాంకితం 
చేయక రాజులను నిరసించినట్లుగానే మొల్ల కూడా నిరసించి ఇట్లా అన్నది. - 
రామనరపాలకుని స్తుతిసేయు జిహ్వకున్‌ చిల్లర రాజలోకమును జేకొని మెచ్చగ 
నిచ్చంబుట్టనే...” ఇద్దరిదీ ఒక్కలాంటి రామభక్తి మార్గమే. 


77 ముదిగంటి సుజాతారెడ్డి 


మొల్ల కంటె ముందు తెలంగాణలో తెలుగులో రామాయణాలను వ్రాసిన 
కవులున్నారు. కాని వాళ్ళెవ్వరూ రామభక్తులుగా ప్రసిద్ధికెక్కలేదు. మొల్ల భక్తి 
పరాయణతతో రాముని కథను గానం చేసింది. ఒక వారాంగన తన పెంపుడు 
చిలుకను శ్రీరాముని పేరుతో పిలిచి మోక్షం పొందింది. ఇకరాముని చరిత్రే వ్రాస్తే 
తనకు మోక్షసిద్ధి కలుగుతుందతన్న నమ్మకంతో భక్తురాలు మొల్ల రామాయణాన్ని 
వ్రాసింది. మొల్ల కవిత్వంలో పోతనంత భక్యావేశం పరుగులు తియ్యడం లేదు. ఆమె 
కవిత్వం సరళ గంభీరంగా వుంది. విజ్ఞానులను అజ్ఞానులను రాముడు కృపతో 
చూడడానికి భక్తియే కాని చదువు కారణం కాదని మొల్ల విశ్వాసం. “ఛందో 
విలక్షణములు కావ్య సంపద ప్రక్రియలు నిఘంటవుల క్రమా లేవి తను చదువుకోలేదని 
గోపవరం (ఆమె స్వగ్రామం కావచ్చును)లోని శ్రీకంఠ మల్లేశుని వరంచేత కవిత్వం 
చెప్పగలిగానని మొల్ల అంటుంది. దాన్నిబట్టి మొల్ల పెద్దగా చదువుకోలేదని భక్తిచేత 
డ్రేరేపితురాలై రామాయణాన్ని తన సహజ కవితా ప్రతిభతో వ్రాసిందనవచ్చును. 


మొల్ల రామాయణ కావ్యం పరిమాణంలో చిన్నది. కేవలం కథను మాత్రమే 
“కట్టె కొట్టె తెచ్చె అన్నట్లుగా సంగ్రహంగా చెప్పింది. ఆమెకావ్యం కథాకథనంలో 
గాని భావకల్పనలో గాని విశేషం లేదు. కాని మొల్ల కావ్యంలో చక్కని కథనాశైలి 
ఉంది. పద్యాలు ప్రసన్నమధురంగా వున్నాయి. సీత హనుమంతునితో శ్రీరామునికి 
పంపే సందేశ ఘట్టం హృదయాలను కదిలించే విధంగా వుంది. లఘురూపంలో 
వున్నరామాయణం బాగా ప్రచారంలో వుండి వుంటుంది. అందుకే కాలపు తాకిడులకు 
ఈనాటికీ నిలబడింది. 

మొల్ల రామాయణం అయోధ్యా పురవర్ణనతో ఆరంభమైంది. అక్కడక్కడ ప్రబంధ 
వర్ణనలు వున్నాయి. అందుచేత మొల్ల ప్రబంధ యుగానికి అంటే క్రీ.శ. 16వ 
శతాబ్దానికి చెందిందని అన్నారు. కాని తిక్కన, ఎర్రనలు కూడా పురవర్ణనలతో 
కావ్యారంభం చేసారు. ప్రబంధోచిత వర్ణనలు చేసారు. దాన్నిబట్టి మొల్ల రెండో 
ప్రతాపరుద్రుని కాలం నాటిదని చెప్పడానికి ఏమీ ఆటకంముండ కూడదు. రాజులకు 
ప్రియురాళ్ళుగా వుండి కొందరు స్రీలు కావ్యాలు వ్రాసారు. కాని సామాన్య స్ర్త్రీ 


78 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


అయిన మొల్ల ఏ రాజాశ్రయం లేకుండా తన కవిత్వాన్ని స్వచ్చంద మార్గంలో నడిపి 
కీర్తిని సంపాదించుకుంది. 


మొల్ల కవిత్వం సరళ సులభం. భావాలు సూటిగా వుంటాయి. అక్కడక్కడ 
చక్కని భావసందగల పద్యాలను మొల్ల చెప్పింది. ఉదా: గుహుడు రాముని పాదధూళి 
సోకి తన నావ ఏమౌతుందో అని రాముని పాదాలను కడిగి నావనెక్కనిస్తాడు. 
గుహుని భయాన్ని మూఢభక్తిని కవయిత్రి రమణీయంగా చెప్పింది. 


నుడిగొని రామపాదములు సోకిన ధూళి వపొంచి రాయి యే 
రృడనొక కాంతయయ్యెనట పన్నుగ నీతని పొదరేణు ని 

య్యెడ వడినోడ సోకనిది యేమగునోయని సంశయాత్ముడై 

కడిగె గువుందు రామపదకంజయుగంబు భయము పెంవునన్‌ 


మొల్ల చంపూ మార్గంలో తన రామాయణాన్ని వ్రాసింది. ఆమె వర్ణనలు సహజ 
సుందరంగా వున్నాయి. ఎక్కడా ఆమె కవితలో అతిశయోక్తి అన్నది లేదు. స్త్రీ 
సహజమైన మృదుమధుర వాక్కు ఆమెది. 

పిల్లలమర్రి పినవీరన 

పిల్లలమర్రి పినవీరన (క్రీ.శ. 1480 ప్రాంతం) శ్రీనాథునికి సమకాలికుడు. 
వయస్సులో అతని కన్నా చిన్నవాడు. శ్రీనాథుడు “బ్రాహ్మీదత్త వరప్రసాదుడనని 
చెప్పుకోగా పినవీరన “వాణి నారాణి' అని చెప్పుకున్నాడు. పినవీరన శృంగార 
శాంకుతలం, జైమిని భారతం కావ్యాలను వ్రాసాడు అవేకాక అవతార దర్పణం, 
నారదీయం, మాఘమాహాత్యం, మానసోల్లాసం అనే కృతులను రచించానని శృంగార 
శాకుంతలంలో పినవీరన చెప్పుకున్నాడు కాని అవి దొరకలేదు. 


శృంగార శాకుంతలానికి శకుంతలా పరిణయమని కవి పెట్టిన పేరు. శృంగార 
నైషధం వలె శృంగార రసప్రధానమైందని కావచ్చును. లోకంలో దానికి శృంగార 
శాకుంతలమని ప్రసిద్ధంగా పేరు వచ్చింది. అది నాలుగు ఆశ్వాసాల కావ్యం. 
పినవీరన మహాభారతంలోని శకుంతల కథను ప్రధానంగా తీసుకొని దానికి కాళిదాసు 


79 ముదిగంటి సుజాతారెడ్డి 


అభిజ్ఞాన శాకుంతుల నాటక క్రమాన్ని కొంత చేర్చి ఆ కావ్యాన్ని రచించాడు. బుషుల 
ప్రార్థన ననుసరించి వేటకు వచ్చిన దుష్యంతుడు కణ్వాశమానికి రావడం, శకుంతల 
తన సఖులు అనసూయా ప్రియంవదలతో కూడి వృక్ష జలసేచనం చేస్తుండగా 
దుష్యంతుడు చెట్టుచాటున వుండి వాళ్ళ మాటలు వినడం, అంగుళీయక వృత్తాంతం 
= వీటిని పినవీరన కాళిదాసు నాటకం నుంచి తీసుకున్నాడు. నాటకాన్ని అనుసరించి 
విదూషక పాత్రను ప్రవేశ పెట్టాడు. పుత్రవతి అయిన శకుంతల దుష్యుంతుని సభకు 
రావడం ఆకాశవాణి కథనం మొదలైన తర్వాత కథ మహాభారత కథననుసరించి 
వున్నది. 

పిన వీరన శృంగార శాకుంతలంలో సందర్భానుకూలంగా పుర మృగయా స్త్రీ 
సౌందర్య కథనాది ప్రబంధ వర్ణనలను సరసంగా చేసాడు. వేటను విశదంగా వర్ణించిన 
మొదటి కవి పినవీరన. పినవీరనను అనుసరించి నందిమల్లయ, ఘంట సింగయ, 
పెద్దన కవులు వేటను విశదంగా వర్ణించారు. ఇటువంటి సహజమైన వేట వర్ణనలు 
సంస్కృత కావ్యాల్లో లేవు. పిన వీరన రసభావాలను సన్నివేశాలను సంభాషణలను 
తర్వాత పెద్దనాది కవులు అనుసరించారంటే పినవీరన కవితావైభవ మెటువంటిదో 
తెలుస్తున్నది. 

పినవీరన చివరి రచన జైమిని భారతం. సంస్కృతంలో వ్యాస భారతాన్ని 
నలుగురు శిష్యులు ప్రచారం చేసారు. వాటిల్లో వ్యాసభారతమే ఎక్కువ ప్రచలితంగా 
వుండి మహాభారతం పేరుతో ప్రసిద్ధికెక్కింది. జైమిని ప్రచారం చేసిన మహాభారతంలో 
ఒక్క అశ్వమేధ పర్వమే దొరుకుతున్నది. దాన్నే పినవీరన తెలుగులోకి అనువదించాడు. 
అది 8 ఆశ్వాసాల కావ్యం. ధర్మరాజు అశ్వమేధయాగం చేయడం భీమార్జునులు 
అశ్వమేధాన్ని రక్షిస్తూ దిగ్విజయ యాత్ర చేయడం మొదలైన కథా ఘట్టాలు దానిలో 
వున్నాయి. దానిలో శ్రీకృష్ణుని మహిమ గొప్పగా చెప్పబడింది. ధర్మరాజులందరు 
కృష్ణభక్తులుగా కన్పిస్తారు. ప్రధాన కథతోపాటు దానిలో కుశలవోపాఖ్యానం, చంద్రహాస 
కథ, ప్రమీలార్జునీయం, బభ్రువాహన వృత్తాంతం, ఉద్దాలకుని చరిత్ర మొదలైన 
రమ్యమైన ఘట్టాలున్నాయి. జైమిని భారతంలో పినవీరన శైలి ప్రాఢంగా వుంది. 


80 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


అది శృంగార శాకుంతలమంత కీర్తిని సంపాదించిన కావ్యం కాదు. పినవీరన 
జైమిని భారతాన్ని విజయనగర రాజు సాళువ నరసింహ రాయల (క్రీ.శ. 1485- 
93)కు అంకితంగా ఇచ్చాడు. పినవీరన అన్న పెద వీరన సాళువ నరసింహరాయల 
దగ్గర ఉద్యోగి. 


పినవీరన తర్వాత క్రీ.శ. 1550 ప్రాంతం వాడైనా లక్ష్మీశుడనే కన్నడ కవి 
జైమిని భారతాన్ని షట్సదిలో వ్రాసాడు. లక్ష్మీశుడు పినవీరన భారతాన్ని చూసే 
వుంటాడని పండితుల అభిప్రాయం. కాని లక్ష్మీశుని కావ్యం కావ్యశైలిలో వీరరస 
ప్రధానంగా నడిచి అధిక ప్రచారాన్నందుకుంది. పినవీరన పురాణశైలి అతని కావ్యానికి 
ఎక్కువగా గౌరవం తేలేకపోయింది. పినవీరన తెలంగాణాలోని నల్లగొండ జిల్లాలో 
ప్రసిద్ధమైన పిల్లలమర్రి నివాసి. విజయనగరానికి పోయి అక్కడ రాజాదరణను 
సంపాదించి వుంటాడు. 


పశుపతి నాగ నాథుడు 


14వ శ. కవి. రేచర్ల రాజు మూడో అనపోత నాయని ఆస్థాన కవి. విష్ణుపురాణం 
రచించాడు. ఇది అలభ్యం. లాక్షణికులు దీనిలోనిదని ఒక పద్యాన్ని ఉదాహరించినారు. 


గౌరన 
ఈ కవి క్రీశ. 1380-1450 ప్రాంతం వాడు. నవనాథ చరిత్ర, హరిశ్చంద్రో 
పాఖ్యానం ఇతని కృతులు. రెండూ ద్విపద రచనలే. సంస్కృతంలో లక్షణ దీపిక అనే 
ఛందోగ్రంథాన్ని ఈ కవి వ్రాసాడు. గౌరన శివభక్తుడు. తాను శ్రీశైల భ్రమరాంబ 
అనుగ్రహం వల్ల కవిత్వం చెప్పానన్నాడు. తన కావ్యాలను శ్రీశైల మల్లికార్జునునికి 
అంకితమిచ్చాడు. గౌరన పెదతండ్రి పోతనామాత్యుడు రాచకొండరాజు మాదా 
నాయకుని (క్రీ.శ. 1861-84) మంత్రి. గౌరన కూడా రాచకొండ ప్రాంతంవాదే. 


నవనాథుల చరిత్రను ఇంతకు పూర్వమే శ్రీగిరి కవి చంపువులో వ్రాసాడు. 
దాన్ని అనుసరిస్తూ గౌరన ద్విపదలో ట్రాసాడు. శ్రీగిరి కవి కృతి ఇప్పుడు దొరకడం 
లేదు. నాథ సంప్రదాయమన్నది శ్రీ పర్వత ప్రాంతంలో అంటే ఈనాటి నాగార్జున 
కొండ శ్రీశైలంకొండ ప్రాంతంలో పుట్టి పెరిగింది. ఈ సంప్రదాయం బౌద్ధ సిద్ధ 


81 ముదిగంటి సుజాతారెడ్డి 


సంప్రదాయం నుంచి పుట్టింది. దీన్ని మత్వేంద్రనాథుడు ప్రవర్తింపచేసాడంటారు. 
అతని శిష్యుడు గోరఖ (గోరక్ష) నాథుడు ఈ సంప్రదాయాన్ని వ్యాపింప చేసాడు. 
నాథ సంప్రదాయం క్రీ.శ. 8-14 శతాబ్దాల్లో కన్యాకుమారి నుంచి నేపాల్‌ వరకు 
సింధు నుంచి అస్సాం వరకు భారతదేశమంతటా సామాన్య జనుల్లో వ్యాపించింది. 
ఈ సంప్రదాయంలో 9 మంది గురువులు నవనాథులన్న పేరుతో ప్రసిద్ధులు. ఈ 
నవనాథుల చరిత్రలే గౌరన కావ్యంలో కూర్చబడినాయి. నాథ సంప్రదాయంలో 
యోగానికి, యోగీశ్వరుడైన శివునికి ప్రాధాన్యముంది. మూఢవిశ్వాసాలను విగ్రహ 
పూజలను వీళ్ళు నిరసించి యోగతత్వ్వాన్ని బోధించారు. నవనాథ చరిత్రను గౌరన 
కథాకథన కౌశలంతో వ్రాసాడు. 


హరిశ్చంద్రోపాఖ్యానంలో హరిశ్చంద్రుని కథ వుంది. మార్కండేయ స్కాంద 
పురాణాల్లో వున్న హరిశ్చంద్రుని కథను గౌరన స్వంత కల్పనలను చేర్చి వ్రాసాడు. 
మంగళసూత్రాన్ని చూసి చంద్రమతి తన భార్య అని హరిశ్చంద్రుడు గుర్తించడం, 
చంద్రమతికి శిశుహత్యానింద రావడం, రాజదండనం, హరిశ్చంద్రుడు ఆజ్ఞా నిర్వహణ 
చేయడం మొదలయిన వృత్తాంతాలు గౌరన చేసిన కల్పనలు. కన్నడంలో ప్రసిద్ధ కవి 
రాఘవాంకుడు (క్రీ.శ. 1250-1800) “హరిశ్చంద్రకావ్యం” వ్రాసాడు. ఈ రచన 
ఉత్తమంగా సాగి రాఘవాంక కవికి కన్నడ కవి ్రేష్టుల్లో స్థానం దొరికింది. రాఘవాంకుని 
వలెనే హరిశ్చంద్రుడు శివభక్తుడు. నాటకీయ శైలిలో సరళసుందర శైలిలో 
రాఘవాంకుని కావ్యం సాగిందట. ఆ కవి తన కావ్యంలో నక్షత పాత్రను ప్రవేశ 
పెట్టాడు. గౌరన కూడా నక్షత్రక పాత్రను ప్రవేశ పెట్టాడు. వాళ్ళిద్దరి నక్షత్రక పాత్రకు 
మూలం సంస్కృతంలో క్షేమేశ్వరుడు (క్రీ.శ. 900) వ్రాసిన చండకౌశిక నాటకంలో 
వుంది. హరిశ్చంద్రుని కథను తీసుకొని కవి ఈ నాటకాన్ని వ్రాసాడు. రాఘవాంకుడు 
షట్సదిలో వ్రాస్తే గౌరన ద్విపదలో వ్రాసాడు. గౌరన శైలి ధారాళంగా నడిచింది. 
సరళ సుందరంగా వుంది. సహజ పాత్ర చిత్రణలున్నాయి. ప్రతిపాత్రను కవి కనులకు 
కట్టేట్టుగా వర్ణించాడు. గౌరనకు సరస సాహిత్య లక్షణ చక్రవర్తి బిరుదముంది. 
గౌరన ద్విపదలను పాఠకులకు విసుగు పుట్టించకుండా వైవిధ్యంతో నడిపాడు. ద్విపదలో 
తెలంగాణ కవులు గొప్ప కావ్యాలను రచించి దేశి ఛందస్సుకు గేయరూపంలో 


82 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


గానం చేయగల శైలికి ప్రాధాన్యం ఇచ్చారు. 


గౌరన లక్షణ దీపిక ప్రామాణిక ఛందశ్శాస్త్ర గ్రంథం 50 ప్రామాణిక గ్రంథాలను 
సంప్రదించి ఈ గ్రంథం వ్రాసాడు. 


మడికి సింగన 


సింగన క్రీ.శ. 1420 ప్రాంతం వాడు. తెలుగులో మొదటి పద్య సంకలన 
గ్రంథాన్ని కూర్చాడు. సకల నీతి సమ్మతమని దాని పేరు. కామందకం, పంచతంత్రం, 
నీతిసారం, ముద్రామాత్యం, నీతి తారావళి, బద్దెన నీతి, భారతం మొదలైన ఎన్నో 
గ్రంథాల నుంచి రాజనీతి సంబంధమైన శాస్త్రీయ యుక్తమైన పద్యాలను ఏరుకొని 
వాటిని పద్యాలను వర్గీకరించి కవి దీన్ని కూర్చాడు. దీన్ని కేశవేశ్వరుని కంకితమిచ్చారు. 
పద్మ పురాణోత్తర ఖండం, భాగవత దశమ స్కంధం, వాశిష్ట రామాయణం ఇతని 
ఇతర రచనలు. పద్మ పురాణోత్తర ఖండం 11 ఆశ్వాసాల (గ్రంథం. 


సింగన భాగవత దశమ స్మంధం పోతన భాగవతానికి పూర్వ రచన. ఇది 
ద్విపదలో సరసంగా సలలితంగా నడిచింది. శ్రీకృష్ణ చరిత్ర ఈ స్కంధంలో నిబద్ధింప 
బడింది. భాగవతంలో ఈ దశమ స్కంధం మణిపూస వంటిది. సింగన వాషిష్ట 
రామాయణంలో 5 ఆశ్వాసాలున్నాయి. దీన్ని కవి అహోబల నరసింహస్వామికి 
అంకితమిచ్చాడు. సంస్కృత జ్ఞానవాసిష్టానికి ఇది సంగ్రహానువాదం. సింగన తిక్కన 
సోమయాజి కొడుకు కొమ్మన కూతురు కట్టాంబిక కొడుకు. సింగన తండ్రి 
అయ్యలామాత్యుడు రాజమహేంద్రవరాన్ని పాలించిన తొయ్యేటి అనపోతానాయని 
మంత్రి. రాజు మరణానంతరం క్రీ, శ. 1853లో సింగన తండ్రి సబ్బినాటి రాజధాని 
రామగిరి (కరీంనగర్‌)కు వెళ్ళిపోయాడు. 'సింగన తన పద్మ పురాణం దశమ స్మంధాలను 
రామగిరికి రాజు ముప్పిడి నాయకుని మంత్రి వెలిగందల కందయామాత్యుని కంకిత 
మిచ్చాడు. మొత్తం మీద సింగన ప్రతిభగల కవి. 


కొరవి గోపరాజు 


రేచెర్ల రాజుల కాలంవాడు. అతని ఇద్దరు పెద తండ్రి కొడుకులు బాచన, 
సింగనలు రాచకొండ రాజు రేచెర్ల సింగమనాయకుని మంత్రులు. సింహాసన 


83 ముదిగంటి సుజాతారెడ్డి 


ద్వాత్రింశిక అతని కృతి పేరు. కథాకావ్యం. దీన్ని కవి హరిహరనాథుని కంకితమిచ్చాడు. 
కావ్యావతారికలో పినవీరన కవిని ప్రస్తుతించాడు. దీనిలో 12 ఆశ్వాసాలున్నాయి. 
భోజరాజు విక్రమాదిత్యుని సింహాసనాన్ని అధిరోహించడానికి వచ్చినప్పుడు దాని 
మెట్లమీద వున్న 32 (ద్వాత్రింశిక) బొమ్మలు చెప్పిన కథలు దీనిలో వున్నాయి. 
ఒక్కొక్క రోజు ఒక్కొక్క బొమ్మ కథ చెప్పి అతన్ని సింహాసన మెక్కనీయకుండా ఆపుతాయి. 
విక్రమాదిత్యుని సాహసౌదార్యాలకు సంబంధించిన కథను చెప్పి అట్లాంటి గుణాలుంటేనే 
ఈ సింహాసనాన్ని ఎక్కడానికి తగిన వాడవని బొమ్మలంటాయి. ముహూర్తం 
దాటిపోవడంతో ఆ రోజు భోజరాజు తిరిగి పోయి మరుసటి రోజు వస్తాడు. ఇట్లా 
32 రోజులు జరిగిపోతాయి. 

గోపరాజు తన కావ్యం సంస్కృతానువాదమని స్వయంగా చెప్పుకున్నాడు. 
సంస్కృతంలో వివిధ ప్రాంతాల్లో వివిధ సింహాసన ద్వాత్రింశిక కథల ప్రతులున్నాయి. 
గోపరాజు వాటిల్లో దేనిననుసరించాడో చెప్పడం కష్టం. గోపన శైలి ధారాళంగా 
సాగింది. అతనికి కథాకథన నైపుణ్యముంది. కథలను సరళంగా మధురంగా చెప్పాడు. 
కాని వర్ణనలతో అలంకార శైలితో జటిలం చేయలేదు. గోపరాజు కావ్యంలో సమకాలిక 
సాంఘిక విషయాలెన్నో ప్రతిబింబించాయి. వివిధ దేవతల పూజా విధానాలు, 
ఇంద్రజాలం, పురుడు పోసే పద్ధతి, సురతంత్రం, సాముల రకాలు, చేపల్లోని రకాలు, 
పాముల్లో భేదాలు, పక్షి వేట విధానం, పట్టుబట్టల్లో రకాలు, చోరశిక్ష రత్న పరీక్ష 
జూదం, ఇంద్రజాలం, చదరంగం మొదలయిన ఎన్నో విషయాలను గురించి గోపన 
చెప్పాడు. అతని కావ్యం ఒక విజ్ఞాన కోశంగా వుంది. గోపరాజుకు వివిధ విషయాలతో 
వున్న పరిచయానికి ఆశ్చర్యం కలుగుతుంది. “ఆంధ్రుల సాంఘిక చరిత్ర వ్రాయటానికి 
సురవరం ప్రతాపరెడ్డి గారికి ఉపయోగపడిన కావ్యాల్లో ఇది ఒకటి కావటం విశేషం. 
“రసభావములు ముప్పరిగొనునట్లు చెప్పెద (21-27) “తెనుంగు దేశియును 
దద్భవముంగలయంగ జెప్పెదన్‌...” (1-32) అన్న మాటను గోపరాజు 
నిలబెట్టుకున్నాడు. 


84 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఖైరవ కవి 
కవి గౌరన కుమారుడు. శ్రీరంగ మాహత్త్వం, రత్నశాస్త్రం, కవి గజాంకుశం 
ఇతని రచనలు (క్రీ. శ. 1420-1475). శ్రీరంగ మాహత్త్వం 5 ఆశ్వాసాల ప్రౌఢ 
ప్రబంధం. దీనిలో కవి చిత్ర కవిత్వం వ్రాసాడు. ప్రబంధ వర్ణనలు సందర్భానుసారంగా 
చేశాడు. కవి గజాంకుశము లక్షణ గ్రంథం. రత్న పరీక్ష నవరత్నాల గుణదోషాలను 
వివరించే గ్రంథం. దీనిలో 79 పద్యాలున్నాయి. 


ప్రథమంగా మానవల్లి వారు ప్రకటించిన శ్రీరంగమహత్తాన్ని 1980 లో 
ఆం.ప్ర.సాహిత్య అకాడమీ పరిష్కరించి ప్రకటించింది. 


85 ముదిగంటి సుజాతారెడ్డి 


కుతుబ్‌షాహీల యుగం 


బహమనీల రాజ్యం క్రీశ. 1347లో గుల్బర్లాలో ఏర్పడి బలపడినప్పట్నుంచి 
రాచకొండ బలహీనపడసాగింది. ఇంతకాలం రాచకొండ నాయకులు ముస్లింల 
దండయాత్రలను ఎదిరించి నిలిచారు. కాని ఒకవైపు గజపతుల, మరోవైపు బహమనీల 
దండయాత్రలను సర్వజ్ఞ సింగభూపాలుడు తట్టుకోలేకపోయాడు. క్రీ శ. 1475 నాటికి 
తెలంగాణ పూర్తిగా బహమనీల వశమైంది. రాచకొండ రాజ్యం అస్తమించింది. 
క్రీ.శ 1500లో బహమనీ రాజ్యం విచ్చిన్నమై చీలికలుగా మారి ఐదు స్వతంత్ర 
ముస్లిం రాజ్యాలు ఏర్పడ్డాయి. వాటిల్లో ఒకటి గోలకొండ రాజ్యం. గోలకొండ 
కాకతీయుల నాటికే బలమైన స్థావరం. దాన్ని రాజధానిగా చేసుకొని కుతుబ్‌షాహీల 
వంశపాలన తెలంగాణలో ఆరంభమైంది. గోలకొండ రాజ్యస్థాపకుడు సుల్తాన్‌ కులీ. 


సుల్తాన్‌ ఇరాన్‌ దేశం నుంచి వచ్చి బహమనీల ఆస్థానంలో సైన్యాధికారిగా 
చేరాడు. రాచకొండ రాజ్యమంతరించటంతో తెలంగాణలో చెలరేగిన అరాచకాన్ని 
అణచివేయటానికి సుల్తాన్‌ నియమింపబడ్డాడు. సుల్తాన్‌ కులీ రాచకొండ కోటను 
పటిష్టం చేసాడని దానికి ప్రతినిధిగా నియమింబడినాడు. క్రమంగా క్రీ.శ. 1518లో 
స్వతంత్రించాడు. ఓరుగల్లును గజపతుల సామంతుడుగా చితాబ్‌ఖాన్‌ (సీతాపతి) 
పాలిస్తున్నాడు. కులీ అతన్ని జయించి ఓరుగల్లు ప్రాంతాన్ని తన రాజ్యంలో 
కలుపుకున్నాడు. రాచకొండ అస్తమయం తర్వాత చెలరేగిన అరాచకం కాలంలోనే 
పోతన మొల్ల వంటి కవులు ఓరుగల్లులో నివసించి వుంటారు. సుల్తాన్‌ కులీ 
కృష్ణదేవరాయల మరణానంతరం విజయనగరంలో అంతఃకలహాలను ఆసరా చేసుకొని 
తెలంగాణ నంతటిని జయించాడు. కొండపల్లి కంబంమెట్టులను జయించుకున్నాడు. 


86 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఆఖరికి కృష్ణాగోదావరి డెల్టా భూములు గోల్కొండ రాజ్యంలో విలీనమయ్యాయి. 


సుల్తాన్‌ కులీ తర్వాత జంషీద్‌ రాజయ్యాడు. జంషీద్‌ క్రూరుడై ప్రజాదరణ 
పొందలేదు. జంషీద్‌ కాలంలో అతని సోదరుడు ఇబ్రహీం కుతుబ్‌షా పారిపోయి 
విజయనగరంలో ప్రవాసిగా తలదాచుకున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడే ఇబ్రహీంకు తెలుగు 
భాషా సాహిత్యాలతో పరిచయమైంది. స్వయంగా ఉర్జూ భాషలో కవి అయిన 
ఇబ్రహీం తెలుగు నేర్చుకున్నాడు. తర్వాత తెలుగు కవులనాదరించాడు. జంషీద్‌ 
మరణించిన తర్వాత ఇబ్రహీం క్రీ.శ. 1550లో రాజయి క్రీ.శ. 1580 వరకు 
పరిపాలించాడు. అతన్ని కవులు ఇభరాముడని కీర్తించారు. అతన్ని వర్ణిస్తూ ఎన్నో 
చాటువులు ప్రచారంలో ఉన్నాయి. ఇబ్రహీం హఠాత్తుగా మరణించాడని అంటారు. 
అతని మరణవార్త విని తట్టుకోలేక ఒకానొక కవి ఈ చాటువును చెప్పాడంటారు- 


రార విధాత! యోరి వినరా! తగురా! తలకొట్టమారి! ని 
స్ఫారవు లోభిరాజులను చంవక మల్సిభరామ భూవరున్‌ 
చారుయళోధనున్‌ నుగుణి చంవితివ అర్థుల కేమి దిక్కురా! 
చేరికనింత రాజును నృజింపగ నీ తరమా వసుంధరన్‌ 


అర్భులను ఆదరించే కవి పండితులను పోషించే రాజమరణం ఎంత దుఃఖం 
కలిగించిందో ఈ పద్యం చాలా కరుణాత్మకంగా వర్ణిస్తున్నది. అపూర్వమైన పద్యం. 


ఇబ్రహీం కుతుబ్‌షా ఉరూ భాషకు ఒక రూపమిచ్చిన కవి అంటారు. ఉర్దూలో 
దాన్ని దక్కనీ బోలీ అని పిలుస్తారు. ఉర్దూలో గజళ్ళు వ్రాసిన మొదటి కవి ఇం; 
ఉమర్‌షా మహమ్మద్‌ అంజూ, మహమూద్‌ షిరాజి, కులీ మీర్జా వంటి ఉర్దూ 
కవులెందరో అతని ఆస్థానంలో ఉన్నారు. అద్దంకి గంగాధరుడు, మరింగంటి 
సింగరాచార్యులు, కందుకూరి రుద్రకవి వంటి తెలుగు కవులను ఈ రాజు ఆదరించాడు. 


ఇబ్రహీం తర్వాత మహమ్మద్‌ కులీకుతుబ్‌షా (క్రీ.శ. 1580-1612) రాజయ్యాడు. 
ఇతడు 1592లో రాజ్య రాజధానిని గోలకొండ నుంచి హైద్రాబాదుకు మార్చాడు. 
ఇతడే చార్మినార్‌, జామా మసీద్‌లను, మాసాబ్‌ తటాకాన్ని నిర్మించాడు. మహమ్మద్‌ 
కులీ తర్వాత సుల్తాన్‌ మహమ్మద్‌ రాజయ్యాడు. ఈయన మంచి విద్యావంతుడు. 


87 ముదిగంటి సుజాతారెడ్డి 


మహ్మద్‌ కులీ దక్కనీ ఉర్దూ పారశీక భాషలను పోషించాడు. పారశీక భాష రాజభాష, 
ఆ భాషలో ఎన్నో శాస్త్ర గ్రంథాల రచన సాగింది. సుల్తాన్‌ తర్వాత అబ్బుల్లా కుతుబ్‌షా 
రాజయ్యాడు. ఇతని కాలంలోనే గోలకొండ రాజ్య క్షీణదశ ఆరంభమైంది. క్రీ.శ. 1672 
అతడు మరణించగా అబుల్‌ హసన్‌ తానీషా (క్రీ.శ. 1672-1687) రాజయ్యాడు. 
ఇతడు అబ్బుల్లా అల్లుడు. అబుల్‌ హసన్‌ జెరంగజేబుకు సామంతునిగా ఉంటానని 
అంగీకరించి కానుకలు పంపాడు. తానీషా హిందు ముస్లింల సఖ్యతను పొందిన 
రాజు. అతని మంత్రులు అక్కన్న మాదన్న అనే హిందువులు. బీజాపూరును జయించిన 
తర్వాత జెరంగజేబు 1687లో గోల్మండ మీద దండెత్తాడు. ఎనిమిది నెలలు పోరాడిన 
తర్వాత ఒక సేనాని ద్రోహంతో గోల్మొండను వశపరచుకున్నాడు. అబుల్‌ హసన్‌ 
తానీషా పట్టుబడి దౌలతాబాదు కోటలో బందీ అయ్యాడు. దీనితో కుతుబ్‌షాహీల 
దాదాపు 200 సంవత్సరాల పాలన అంతమైంది. 


కుతుబ్‌షాహీలు మతసామరస్యాన్ని పాటించి పాలించారు. ఉర్దూ పారశీలతో 
పాటు తెలుగును పోషించారు. దక్షిణాంధ్రయుగంలో తెలుగు సాహిత్యం అనేక 
ప్రక్రియలతో వికసించినట్లుగానే కుతుబ్‌షాహీల పాలనలో తెలుగు సాహిత్యం 
సర్వతోముఖంగా అభివృద్ధి చెందింది. కుతుబ్‌షాహీల కాలంలో జటప్రోలు, గద్వాల 
వంటి సంస్థానాలు ఏర్పడినాయి. ఆ సంస్థానాధీశ్వరులు స్వయంగా కావ్యాలు 
వ్రాయటమే కాక కవులను ఆదరించి కావ్యరచనలకు ప్రేరణ నిచ్చారు. 


కందుకూరి రుద్రకవి 
జనార్దనాష్టకము, సుగ్రీవ విజయమనే యక్షగానం, నిరంకుశోపాఖ్యాన కావ్యం 
రచించాడు. పై కావ్యాలే కాక బలవదరీ శతకం, స్మరదీపిక అనే కామశాస్త్రమును 
రచించాడని తెలుస్తున్నది. అవి అలభ్యం. 


జనార్దనాష్టకములో “కందుకూరి జనార్దనా” మకుటంతో ఎనిమిది 
పద్యాలున్నాయి. “అష్టకము” ప్రక్రియలో పాల్కురికి సోమన వృషభాష్టకము 
బసవాష్టకము, త్రివిధ లింగాష్టకము రచించాడు. మల్లికార్జున పండితారాధ్యుడు 
అమరేశ్వరాష్టకము రచించాడు. ఇవి సంస్కృత ప్రక్రియలో వ్రాసిన రచనలు. తెలుగులో 


88 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


రుద్రకవి జనార్దనాష్టకము మొదటిది. ఇది శృంగార రసభరితం. వర్ణనలు రమ్యంగా 
ఉన్నాయి. “దనుజ మర్దన కందుకూరి జనార్దన” మకుటంతో వుంది. మాత్రా 
ఛందస్సులో వ్రాయబడింది. ఆ తర్వాత తెలుగులో అష్టకాల రచన జరిగింది. రుద్రకవి 
రచన రమణీయంగా ఉంది. బాపు బొమ్మలతో జనార్దనాష్టకం అందంగా 
ప్రచురింపబడింది. దీనికి ఆరుద్ర పీఠిక వ్రాసాడు. 


సుగ్రీవ విజయం తెలుగులో మొట్టమొదట యక్షగానం. సీతాన్వేషణ నుంచి 
సుగ్రీవుని పట్టాభిషేకం వరకు రామాయణ వృత్తాంతం ఉన్నది. కరుణాది రసాలను 
బాగా పోషించాడు. దీనిలో పాటలు, ఏలలు, వచనాలు, ద్విపదలు ఉన్నాయి. 
సంగీత బద్ధం. యక్షగానం కాబట్టి సంవాద శైలికే ప్రాధాన్యం వుంది. దీన్ని రుద్రకవి 
కందుకూరి జనార్దన దేవునికి అంకితంగా ఇచ్చాడు. ఆ జనార్దనదేవుని వసంతోత్సవ 
సమయంలో ఈ యక్షగాన నాటకం ప్రదర్శింపబడి వుంటుంది. 


కందుకూరి రుద్రకవి విశ్వబ్రాహ్మణుడని చాటుపద్యాల వల్ల తెలుస్తున్నది. 
గోలకొండ రాజు మల్మిభరాముడు రుద్రకవికి నల్లగొండ జిల్లాలోని చింతలపాళెంను 
అ(గహారంగా దానమిచ్చినట్లు ఒక శాసనం (క్రీ.శ. 1558) వల్ల తెలుస్తున్నది. 
నిరంకుశోపాఖ్యానం శ్రీనాథుని కాశీఖండంలో గుణనిధి కథను పోలివుంది. 
నిరంకుశోపాఖ్యానంలో నాయకుడు నిరంకుశుడు. నిరంకుశుడు గుణనిధికన్నా 
దిగజారిన వాడు. అయినా చివరకు అతడు మోక్షం పొందడం ఇతివృత్తం. ఈ 
కృతిలో నిరంకుశుని భార్యను కవి వ్యక్తిత్వం గల పాత్రగా చిత్రించడం విశేషం. ఇది 
నాలుగు ఆశ్వాసాల కావ్యం. కందుకూరులో వెలసిన సోమేశ్వరునికి అంకితంగా 
ఇచ్చాడు. ఇది ప్రొఢశైలిలో ఉంది. వర్ణనలు రమ్యంగా ఉన్నాయి. కందుకూరు 
నల్లగొండ జిల్లాలో వుందని ప్రసిద్ధ చారిత్రకులు బి.ఎన్‌, శాస్త్రి అన్నారు. 


మరింగంటి కవులు 


మరింగంటి వంశంవారు శ్రీ వైష్ణవులు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ 
ప్రాంతవాసులు. వారు మొదట ఆసూరివారు. శ్రీరంగేశ్వరుని వాక్కుతో వారు 
మరింగంటి వారైనారు. సింగరాచార్యులు దశరథ రాజనందన చరిత్ర కావ్యంలో 


89 ముదిగంటి సుజాతారెడ్డి 


శ్రీరంగనాథుడు రామానుజులతో ఈ విధంగా అన్నట్లుగా పద్యం వ్రాసాడు. 


కంటిన్‌ లక్ష్మణ మునివరు 

కంటిన్‌ కూరేశ దేశిక స్వామి మణీం 

గంటి నదెవ్వరన మరిం 

గంటి మవోన్వయము దనరె గణ్యంబగుదున్‌ 


ఈ పద్యంలో “మరింగంటి” పదప్రయోగంతో ఈ వంశజులు మరింగంటి 

వారయ్యారు. 
మరింగంటి జగన్నాథాచార్యులు (క్రీ.శ. 1550-1580) 

శతావధాన శత లేఖినీ సార్వభౌమ బిరుదాంకితుడు. కలలో రంగనాథుడు 
ఆదేశించిన ప్రకారం ఈ కవి “శ్రీరంగనాథ విలాసము” అను ప్రబంధం వ్రాసాడు. 
పోతన రచనాశైలి ప్రభావం కన్పిస్తున్నది. అనేక సన్మానాలు పొందాడు. అగ్రహారాలు 
పొందాడు. 

సింగరాచార్యులు (క్రీ. శ. 1520-1590) 

సింగరాచార్యులు మరింగంటి కవుల్లో ప్రభ్యాతుడు. మల్మిభరాముని చేత వాడపల్లి 
అగ్రహారాన్ని పొందాడని తెలుస్తున్నది. ఆశు కవిత్వం చెప్పగలవాడు. ఈ కవి 
వరదరాజస్తుతి, శ్రీరంగ శతకం, రామకృష్ణ విజయమనే ద్వ్యర్థికావ్యం వ్రాసాడు. 
దశరథ రాజనందనచరిత్రమనే నిరోస్ట్రకావ్యం రచించాడు. పదహారేండ్ల వయస్సులో 
నలయాదవ రాఘవపాండవీయమనే నాలుగర్భాల కావ్యం వ్రాసాడు. దశరథ 
రాజనందన చరిత్ర, సీతాకళ్యాణం అతని రచనలు మాత్రం ముద్రితమయ్యాయి. 
ఇంకా అనేక కావ్యాలు రచించి ప్రసిద్ధి చెందాడు. 

మొదటి వేంకట నరసింహాచార్యులు (క్రీ. శ. 1600) 

బహుగ్రంథకర్త శ్రీకృష్ణ శతానందీయము, చిలువపడగ రేని పేరణము, 
క్షతబంధొపాఖ్యానము, రామానుజాభ్యుదయము మొదలయిన కావ్యాలు వ్రాసిన 
ప్రసిద్ధ కవి. “చిలువ పడగరేని పేరణము” అచ్చ తెనుగు కావ్యం. 


90 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఈ వంశకవులు మరికొందరు రచించిన గ్రంథాలు కలవు, వీరిని గూర్చి 
విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసినారు. 


హరిభట్టు (క్రీ. శ. 1475-1550) 


ఈ కవి వరాహ పురాణం, నారసింహ పురాణం (ఉత్తర భాగం) మత్స్య 
పురాణం, భాగవతం షష్ట ఏకాదశ ద్వాదశ స్మంధాలు రచించాడు. హరిభట్టు 
వరాహ పురాణం నందిమల్లయ ఘంట సింగయ కవుల వరాహ పురాణం కన్నా 
భిన్నమైంది. ఈ కవి వరాహావతార కథను విస్తారంగా రచించాడు. మత్స్యపురాణాన్ని 
శ్రీరంగనాథుని కంకితంగా ఇచ్చాడు. వరాహ పురాణం పూర్వభాగం 8 ఆశ్వాసాల 
గ్రంథం. దీన్ని కవి నైజాంలోని కంబంమెట్టు గ్రామకరణం కొలిపాక ఎర్రయామాత్యునికి 
అంకితంగా ఇచ్చాడు. ఉత్తర నరసింహ పురాణంలో ప్రహ్లాదుడు యవ్వనంలో శృంగార 
రక్తుడై వామనాసురుని దుర్చోధతో వైకుంఠంపై దాడిచేసి విష్ణుమాయ తొలగిపోగా 
విష్ణుభక్తుడైన వృత్తాంతం చోటు చేసుకుంది. ఈ కవి ఈ కావ్యంలో అష్టాదశ ప్రబంధ 
వర్ణనలు సందర్భానుకూలంగా చేసాడు. “అష్టఘంటావధాన” బిరుదాంకితుడు. తర్వాత 
కాలంలో హరిభట్టు పోతనవలె నరాంకితం చేయటానికి ఇష్టపడక దైవాంకితం 
చేసాడు. 


ఏకామ్రనాథుడు 

ఏకామైనాథుని “ప్రతాపచరిత్ర” తెలుగులో మొట్టమొదటి వచన కావ్యం 
(1550). దీనిలో ఆ కవి కాకతీయ రాజుల చరిత్రను గ్రంథస్థం చేసాడు. కాని 
రుద్రమదేవి గణపతిదేవుని భార్య అని చారిత్రక అసత్యాన్ని చెప్పటం వంటి దోషాలు 
ఈ కృతిలో ఉన్నాయి. ఏకామ్రనాథుని వచన రచన ఆనాటి రాజకీయ వ్యవహార 
వచన రచనను పోలి వుంది. రాయవాచకంలోను అదే శైలి కన్పిస్తుంది. 

కాసె సర్వప్ప 

క్రీ.శ. 1600 వాడైన కాసె సర్వప్ప “సిద్ధేశ్వర చరిత్ర” పేరుతో కొంత ద్విపదలో, 

మరికొంత వచనంలో ఓరుగల్లు కాకతీయరాజుల చరిత్రను వ్రాసాడు. ఏకామ్రనాథుని 


91 ముదిగంటి సుజాతారెడ్డి 


“ప్రతాప చరిత్రను ద్విపదగా కాసె సర్వప్ప రచించాడు. ప్రతాప చరిత్రను కూచిమంచి 
జగ్గకవి (18వ శ) “సోమదేవ రాజీయం” అనే పద్య కావ్యంగా రచించాడు. ఇది 
17వ శతాబ్ది రచన అని పండితుల అభిప్రాయం. రెండో ప్రతాపరుద్రుడు తురుష్ముల 
చేతిలో బందీయై ఢిల్లీకి తీసుకుపోతుంటే మార్గమధ్యంలో నర్మదానదిలోకి దూకి 
మరణించాడన్న వృత్తాంతం సిద్ధేశ్వర చరిత్రలోనే ఉంది. కాకతీయుల తటాక, 
దేవాలయాల నిర్మాణం పరిపాలనా విధానం గురించి సర్వప్ప విశదంగా వ్రాసాడు. 
హనుమకొండ మీద వెలసిన శివునికి సిద్ధేశ్వరుడని పేరు. శివపార్వతుల వివాహ 
వర్ణన చేసాడు. దీనికి సిద్ధేశ్వర మాహాత్యమని కూడా పేరున్నది. దీనిలో అప్రౌఢమైన 
దోషపూరితమైన భాష కన్పిస్తున్నది. అయినా కాకతీయుల నాటి సాంఘికాచారాలను, 
మతం, సంప్రదాయాలను వర్ణించటం చేత చరిత్ర గ్రంథంగా విలువ కలిగి వున్నది. 


పోశెట్టి లింగ కవి 

క్రీ.శ. 15వ శతాబ్దం కవి. కుమ్మరి కులం వాడని ప్రసిద్ధి. గార్లపాటి లక్ష్మణ 
కవి శిష్యుడు. నవ చోళ చరిత్ర, మల్బణ చరిత్ర, శంకర దాసమయ్య చరిత్ర, 
సంగమయ్య చరిత్ర, శిష్య ప్రబోధము ద్విపద కావ్యాలను రచించాడు. ఇతని కావ్యాల్లో 
కైకిలి, మోటు, తునక వంటి తెలంగాణ పదాలు కన్పిస్తాయి. పాల్కుర్కి సోమనను 
గురుమూర్తిగా స్తుతించాడు. “నవచోళ చరిత్ర” ముద్రింపబడింది. ఐదు ఆశ్వాసాల 
గ్రంథం. తొమ్మిదిమంది శివభక్తుల కథలున్నాయి. నవచోళుల్లో కరికాల చోళుని 
చరిత్ర ఉంది. 


ఎలకూచి బాలసరస్వతి 


క్రీ.శ. 1600-1650 నాటి కవి. జటప్రోలు సంస్థాన ప్రభువు. సురభి 
మాధవరాయల ఆశ్రయంలో ఉన్నాడు. 1610లో ఆంధ్ర శబ్ద చింతామణికి తెలుగు 
టీకను వ్రాసాడు. సంస్కృతంలో ఆంధ్రశబ్ద చింతామణి లఘుకృతి. అది నన్నయ 
కృతమని ప్రసిద్ధి. దానికి బాలసరస్వతి రెండు పరిచ్చేదాల్లో టీకను వ్రాసాడు. 
బాలసరస్వతి అసలు పేరు ఎలకూచి వెంకట కృష్ణయ్య మహామహోపాధ్యాయ 
బిరుదాంకితుడు. తర్వాత బాలసరస్వతి “చంద్రికాపరిణయం” ప్రౌఢ ప్రబంధం వ్రాసి 


92 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


సరస్వతికి అంకితమిచ్చాడు. “మల్లభూపాలీయం” రచించి బాలసరస్వతి సురభి 
మాధవరాయల తండ్రి మల్లభూపాలునికి అంకితం ఇచ్చాడు. అన్నిటికన్నా అతని 
రచనల్లో పేర్మొనదగింది, అతనికి కీర్తిని తెచ్చిపెట్టింది - భర్తృహరి త్రిశతి” అనువాదం. 
ఇతని తర్వాత పుష్పగిరి తిమ్మన, ఏనుగు లక్ష్మణ కవి, భర్తృహరి శతకాలను 
అనువదించారు. కాని సరళమైన శైలిలో వున్న బాలసరస్వతి అనువాదం ప్రసిద్ధమైంది. 
వ్యాప్తిలో ఉంది. దీన్ని వావిళ్ళ వారు ముద్రించారు. 


“బాలసరస్వతి యాదవరాఘవ పాండవీయ”మనే త్ర్యర్థికావ్యాన్ని రచించి 
వేంకటేశ్వర స్వామికి అంకితంగా ఇచ్చాడు. ఇంతకుముందు ద్వ్యర్థి కావ్యాలు తెలుగులో 
వచ్చాయి. కాని (్ర్యర్థి కావ్యాల్లో ఇదే మొట్టమొదటి కావ్యం. అముద్రితం. 
కార్తికేయాభ్యుదయం, వామన పురాణం మొదలైన రచనలు చేసాడు. కాని అవి 
అలభ్యం. 

కాకునూరి అప్పకవి 

పాలమూరు జిల్లా కల్వకుర్తి తాలుకా ప్రాంతాలకు చరిగొండ సీమ అని పేరు. 
అప్పకవి తాత సోమన కాకునూరును అగ్రహారంగా పొందాడు. నవదళ పురి (తొమ్మిది 
రేకుల) దానికి దగ్గరలోనే ఉంది. తొమ్మిది రేకుల అప్పకవి నివాస గ్రామం. దాన్ని 
సంస్కృతీకరించి నవదళపురి అన్నాడు. సోమన కాశిలో చదువుకొని వచ్చాడు. 
“కాకునూరింటి వాడని ఘనత గాంచి”నాడని చెప్పుకున్న పండితుడు (1600- 
1660). అప్పకవి స్పష్టంగా తెలంగాణ వాడని తెలుస్తున్నా అతని జన్మస్థలం గురించి 
వాగ్వివాదాలు జరిగాయి. ఇప్పుడు అప్పకవి తెలంగాణవాడు పాలమూరు జిల్లా 
వాడన్న అభిప్రాయం స్థిరపడింది. 

అప్పకవి “అప్పకవీయం' పేరుతో ఆంధ్రశబ్ద చింతామణికి పద్యగద్యాత్మకమైన 
వ్యాఖ్యానాత్మకమైన అనువాదం చేసాడు. 82 ఆర్యలుగా ఈ గ్రంథం విభజింపబడింది. 
ఐదు పరిచ్ళేదాలున్నాయి. ఎనిమిది ఆశ్వాసాలుగా ప్రణాళికలేసుకున్నాడు. కాని 
ఐదు ఆశ్వాసాలు లభించాయి. దీనిలో భాష అలంకార శాస్త్ర విషయాలు, కావ్య 
వ్యవహారిక భాషా స్వరూప నిర్ణయం, ఛందస్సుల వివరణలు, యతిప్రాసల ప్రామాణిక 


93 ముదిగంటి సుజాతారెడ్డి 


వివేచనలు ఉన్నాయి. ఇవి ఛందోవిషయాలను విశదంగా చర్చించటం చేత 
ఛందోగ్రంథంగా చెప్పబడుతున్నదది. 1602 పద్యాల్లో అప్పకవి సంజ్ఞాసంధి 
పరిచ్చేదాలను వివరించాడు. వచనరూప వివరణలు ఉన్నాయి. ఈ గ్రంథం వివరణల్లో 
వ్యవహారిక భాష ప్రయోగం కన్పిస్తున్నది. 


అప్పకవి ప్రాచీన సాహిత్యం నుంచి 23 మంది కవుల చాటు పద్యాలను, 173 
కావ్యాలను, 42 లక్షణ గ్రంథాలను, 339 పద్యాలను ఉదహరించడం అతని పాండిత్య 
పటిమను తెలియజేస్తున్నది. అప్పకవి కొన్నిచోట్ల తాను రచించిన పద్యోదాహరణలు 
కూడా ఇచ్చాడు. అనంతరం కవి పండితులు దీన్ని ఒక ప్రామాణిక గ్రంథంగా 
స్వీకరించారు. ప్రతిభగలవాడన్నారు. కొన్నిచోట్ల అప్పకవి పదాలకు వ్యుత్పత్తి అర్థాలు 
చెప్పటం విశేషం. ఊచేటి-ఎల = ఉయ్యెల అని చెప్పాడు. లాలి పాటలను, పెండ్లి 
పాటలను దేశికవితకు ఉదాహరణలుగా ఇచ్చాడు. లాలిపాట, పెండ్లిపాట, సువ్వాల 
పాటలకు అప్పకవి లక్షణాలు చెప్పాడు. ఇంతకుముందు లాక్షణికులు ప్రబంధంలో 
అష్టాదశ వర్ణనలు ఉండాలని చెప్పగా అప్పకవి 22 వరకు పెంచాడు. కవులను 
వాళ్ళ ప్రతిభను బట్టి ఏడు రకాలుగా చెప్పాడు. కావ్యంలో రసపోషణ ప్రాధాన్యాన్ని 
గుర్తించాడు. కాని అప్పకవి ఆనాటి ఛాందసభావాలతో “అం[ఘ్రిభవుని కావ్యము 
గ్రాహ్యము కాదం”టూ చెప్పాడు. ఇటువంటి అభిప్రాయాలు పండితలోకంలో వుండటం 
చేతనే శ్రీకృష్ణదేవరాయలు, రామరాజభూషణుని వంటి కవుల కావ్యాలకు వాళ్ళ 
ప్రతిభకు గుర్తింపు రాలేదు. ఆధునిక కాలంలో జరిగిన పరిశోధనల వల్ల వాళ్ళకు 
రావలసిన గుర్తింపు వచ్చింది. 

అప్పకవి “సాధ్వీజనధర్మం, శ్రీశైలమల్లికార్డున శతకం, అంబికా సంవాదమనే 
యక్షగానం, కవి కల్పకమనే లక్షణ గ్రంథం, ఆపస్తంభధర్మ నిబంధనమ్‌ (సంస్కృతం) 
మొదలైన గ్రంథాలు రచించాడు. కాని అవేవి లభ్యం కావటం కాలేదు. అతని 
కీర్తిస్తంభంగా అప్పకవీయం నిలిచింది. కొన్నిచోట్ల కొన్ని పొరపాట్లు దొర్లినా ముఖ్యంగా 
కవులను గురించి చెప్పిన అంశాల్లో చారిత్రక దోషాలు దొర్లినా అప్పకవీయం 
అద్వితీయమైన ఛందో గ్రంథం. అప్పకవీయం ప్రాశస్త్యాన్ని కవి ఇట్లా చెప్పుకున్నాడు- 


94 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


“ఇది చదివిన పిమ్మట మరియేదియేనియు చదువబుద్ధియేలా పొడమున్‌ బదపడి 
గ్రంథములన్నియు, వెదకివెదకి సారమెల్ల వివరింపంగన్‌ (1-7)”. 


అద్దంకి గంగాధరుడు 
ఈ కవి తపతీ సంవరణోపాఖ్యామనే ప్రబంధాన్ని వ్రాసి గోలకొండ సుల్తాను 


ఇబ్రహీం కుతుబ్‌షాకు (క్రీ.శ. 1550-1580) అంకితమిచ్చాడు. ఇబ్రహీం కుతుబ్‌ 
షాను తెలుగు కవులు మల్మిభరాముడని కీర్తించారు. 


గంగాధరుని ప్రబంధానికి పూర్వం ఈ రాజు పెక్కు కృతులను అంకితంగా 
పొందినట్లు పీఠికను బట్టి తెలుస్తున్నది. 

మహాభారతం ఆదిపర్వంలోని తపతి సంవరణుల కథను తీసుకొని 5 ఆశ్వాసాల 
ప్రబంధంగా గంగాధర కవి వ్రాసాడు. కవి కల్పనలు వర్ణనలు చక్కగా ఉన్నాయి. 
శైలి ధారాళంగా వుంది. శబ్దాలంకారాలు రమ్యంగా వున్నాయి. నన్నయ తెలుగు 
భారతంలో తపతి సంవరణుల కథను 23 పద్యగద్యాల్లో చెప్పాడు. అంత చిన్న 
కథను తీసుకొని గంగాధర కవి పెంచి శృంగార ప్రధానమైన ప్రబంధంగా రచించాడు. 
గంగాధర కవి చాలా విషయాల్లో రామరాజభూషణుని వసుచరిత్రను అనుకరించాడు. 
శృంగార నైషధంలో హంసరాయబారం నడుపుతుంది. గంగాధరుని కావ్యంలో నాయికా 
నాయకులు తపతీ సంవరణుల మధ్య రాయబారాన్ని ఒక చిలుక నడుపుతుంది. ఈ 
ఘట్టాన్ని గంగాధర కవి రమ్యంగా చిత్రించారు. అష్టాదశ వర్ణనలను రమ్యంగా 
చేశాడు. వసు చరిత్రకన్నా ఒకటి రెండు సంవత్సరాలు ముందే రచింపబడిందని 
అంటారు. కాని ఇబ్రహీం కుతుబ్‌షా విజయనగరంలో వున్నప్పుడే అళియ రామరాజు 
జీవించి వున్నప్పుడే వసుచరిత్ర వ్రాయబడింది. కాని రాజకీయ అల్లకల్లోలాలతో 
తాళికోట యుద్ధం తర్వాతనే వసు చరిత్ర పెనుగొండలో అళియ రామరాజు తమ్ముడు 
తిరుమల రాయలకు అంకితంగా ఇయ్యబడింది. ఆ విధంగా అద్దంకి గంగాధరుడు 
ఇబ్రహీ కుతుబ్‌షా వెంట విజయనగరంలో వుండి వసు చరిత్రను గురించి తెలుసుకొని 
దానిలోని కవిత్వాన్ని విని వుంటాడు. వసుచరిత్ర వంటి రమ్యమైన ప్రబంధాన్ని 
రచించి తననాదరించిన కుతుబ్‌షాకు అంకితంగా ఇచ్చి వుంటాడు. 


95 ముదిగంటి సుజాతారెడ్డి 


పొన్నగంటి తెలగన 

ఈ కవి యయాతి చరిత్రను రచించి అమీనుఖాను అనే ఇబ్రహీం కుతుబ్‌షా 
సామంతరాజుకు అంకితంగా ఇచ్చాడు. అమీనుఖాను మెదక్‌ జిల్లాలోని పొట్లచెర్వు 
(నేటి పటాన్‌ చెరువు) పాలకుడు. యయాతి చరిత్ర అచ్చతెనుగు కావ్యం. క్రీ.శ. 
1576-80 రచనా కాలం. ఇదే తెలుగులో మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం. 
సంస్కృత భాషా పదాలను వాడకుండా దేశి తద్భవ పదాలను మాత్రమే వాడి కవి 
ఈ కావ్యాన్ని రచించాడు. కొన్ని సంస్కృత పదాలను కవే స్వయంగా అనువదించి 
దేశిపదాలను తయారు చేసుకున్నాడు కూడా. ఉదా॥ పంచవదనుడు = ఐదు మోముల 
వేల్పు. హిరణ్యగర్భుడు=కడుపు బంగారు బొక్కసము చేసిన మేటి. వాల్మీకి= కనువినుకలి 
తావు చూలి. బ్రహ్మ = నీటి పుట్టుగు పట్టి, పక్కడాల్‌ వేలుపు, పొక్కిలి పసిబిడ్డ. 
హిమవంతుడు = మరుమేపుకందొక మామగారు. కవి అష్టాదశ వర్ణనలు చేశాడు. 
అచ్చతెనుగులో ఒక్క పద్యం వ్రాయటమే కష్టం. అటువంటిది మొత్తం కావ్యాన్ని 
వ్రాయటం అద్భుత కార్యమే. కవి దాన్ని ఇట్లా చెప్పుకున్నాడు- 

మున్నెవ్వరు నొడవని యీ తెన్నుడి కడుమీరి యచ్చ తెనుగుంగబ్బం 

బెన్నిక మీరగజెప్పిన నిన్నుం బొగదంగ గలదె నెలతాల్పయినన్‌ 


అచ్చతెనుగులో సోమన ఒక్క పద్యం వ్రాసాడు. కాని కావ్యాన్నే అచ్చతెనుగులో 
వ్రాయాలనే ఆలోచన తెలగనకు ఎందుకు వచ్చిందో తెలియదు. అతని పేరే “తెలగన్న” 
అంటే అచ్చ తెనుగు కావ్యం వ్రాయటం వల్ల అతనికా పేరు వచ్చిందా? తెలియదు. 
అచ్చ తెనుగు కావ్యంవ్రాసి ఒక ముస్లింకు అంకితంగా ఇయ్యటం ఒక వింత 
సంయోగంగా కన్పిస్తున్నది. తరువాత కాలంలో ఇటువంటి అచ్చ తెనుగు కావ్యాలు 
చాలా వ్రాయబడినాయి. 


సారంగు తమ్మయ 


తమ్మయ్య వైజయంతి విలాసమనే శృంగార ప్రబంధాన్ని వ్రాసాడు. దీనికి 
విప్రనారాయణ చరిత్ర అని కూడా పేరు. ఇది 4 ఆశ్వాసాల ప్రబంధం. ఈ కవి 


96 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


గోలకొండ సుల్తాను మహమ్మదు కుతుబ్‌షా (క్రీ.శ. 1581-1611) కాలంలో 
గోలకొండ కరణంగా పని చేసాడు. ఈ కవి తన కావ్యాన్ని తన ఇష్టదైవం శ్రీరాముని 
కంకితంగా ఇయ్యడం విశేషం. తమ్మయ సంస్కృతంలో వున్న దివ్యసూరి చరితము 
ననుసరించి విప్రనారాయణుని కథను వ్రాసాడు. ఇతని కవిత్వం సరసంగా వుంది. 
అక్కడక్కడ జెచిత్యాన్ని మించిన శృంగార వర్ణనలున్నాయి. పాత్రచిత్రణలను కవి 
సహజంగా చేసాడు. తమ్మయ్య విశిష్టాద్వైత మతానుయాయి. వైష్ణవ సంప్రదాయాలను 
అక్కడక్కడ వర్ణించాడు. 
చరిగొండ ధర్మన 

ధర్మన క్రీ.శ. 1504 ప్రాంతంలో ఓరుగల్లును పాలించిన చిత్తాపుఖాను 
కాలంవాడు. ఈ కవి 8 ఆశ్వాసాల చిత్రభారతం వ్రాసి చిత్తాపుఖాను మంత్రి ఎన్ములపల్లి 
పెద్దామాత్యునికి అంకితమిచ్చాడు. కవి చిత్రభారత కథను బ్రహ్మాండపురాణం నుంచి 
తీసుకున్నాడు. పేరుకు తగినట్లుగానే ఈ కథ చిత్రంగా వున్నది. శ్రీకృష్ణునికి అర్జునునికి 
మధ్య చతుర్భునరాజు వల్ల యుద్ధం సంభవిస్తుంది. కృష్ణార్జునుల యుద్దాన్ని కవి 
మహాభారత యుద్ధరీతిలో వర్ణించాడు. ఈ యుద్ధం కూడా 18 రోజులు జరిగిందట. 
ధర్మన కవిత్వం వీరరస స్ఫోరకంగా వుంది. చిత్రకవిత్వంలో తనకున్న ప్రవేశాన్ని 
చూపించాడు. చిత్రభారతం కథను నాదిండ్ల గోపమంత్రి “కృష్ణార్జున సంవాదం”గా 
(1522) రచించాడు. ఆయన చతుర్ధన రాజు స్థానంలో గయున్ని ప్రవేశ పెట్టాడు. 
ఆధునిక కాలంలో చిలకమర్తి ఈ కథను తీసుకొని “గయోపాఖ్యానం” నాటకం 
వ్రాసాడు. చాలా ప్రసిద్ధమైంది. ఆ విధంగా ధర్మన రచించిన చిత్రభారతం కథ 
తర్వాత కాలంలో నాటకానికి మూలమై చాలా ప్రాచుర్యాన్ని పొందింది. 

కామినేని మల్లారెడ్డి 

(క్రీశ. 1580-1590) ఈ కవి మెదకు దుర్గానికి సమీపంలోని బిక్కనవోలును 
రాజధానిగా గోలకొండ సుల్తానుల కింద సామంతుడుగా పాలించిన రాజవంశంలోని 
వాడు. ఈ కవి ఇబ్రహీం కుతుబ్‌షా కాలం వాడని చాటు పద్యాల వల్ల తెలుస్తున్నది. 
ఆ రాజు చేత గౌరవ సత్మారాలు పొందాడు. మల్లారెడ్డి షట్పక్రవర్తి చరిత్ర, శివధర్మోత్తర 


97 ముదిగంటి సుజాతారెడ్డి 


కృతులను వ్రాసాడు. శివధర్మోత్తర కావ్యేతివృత్తాన్ని స్మందపురాణం నుంచి కవి 
తీసుకున్నాడు. శైవ ధర్మాలను వివరించిన గ్రంథం. దీనిలో కవి శైలి సరళంగా 
వుంది. కాని షట్చక్రవర్తి చరిత్రలో కవి రామరాజభూషణుని వసుచరిత్ర శైలిని 
అనుసరించాడు. హరిశ్చంద్రాది ఆర్లురు చక్రవర్తుల కథలను శృంగార రసప్రధానంగా 
ప్రబంధ వర్ణనలను చేర్చి చక్కని కల్పనలతో రచించాడు. రామరాజభూషణుని వలెనే 
శ్లేష శబ్దాలంకార వైచిత్రిని కవి ప్రదర్శించాడు. ఈ కవి మరో రచన పద్మపురాణం. 
దీనిలో కవి రామాయణ కథను చక్కని శైలిలో రచించాడు. శివాభిమాని అయిన 
ఈకవి శైవ ధర్మాలను వివరిస్తూ శివధర్మోత్తరం కృతి రచించాడు. 
సురభి మాధవరాయలు 

ఈ కవి పాలమూరు జిల్లాలోని జటప్రోలు పాలకుడు. క్రీ.శ. 1650 ప్రాంతం 
వాడు. జటప్రోలు జీర్ణ కర్ణాటరాజ్యంలో ఒక సంస్థానం. సాహిత్య పోషణకు ప్రసిద్ధమైన 
సంస్థానం. మాధవరాయల రచన చంద్రికాపరిణయం ప్రబంధం. దీనిలో చంద్రిక 
సుచంద్రుల ప్రేమ వివాహ కథ వుంది. కథ కల్పితం. కథ వసుచరిత్ర కథను పోలి 
వుంది. వర్ణనల్లోనూ వసుచరిత్రను పోలి వుంది. వసుచరిత్రలో వలెనే మాధవరాయలు 
శ్లేష యమక చమత్కారాన్ని ప్రదర్శించాడు. ఇది ప్రబంధయుగానంతరం వచ్చిన 
అనేక పిల్ల వసుచరిత్రలలో ఒకటి. వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రి 
ఇద్దరూ కలిసి చంద్రికాపరిణయానికి 'శరదాగమనంి బృహత్‌వ్యాఖ్యానం వ్రాసారు. 
చాలాకాలం నాడు జటప్రోలు సంస్థానంవారు దీన్ని ముద్రించినారు. తరువాత 
కేశవ పంతుల నరసింహశాస్త్రి విపుల పీఠికతో ఈ కావ్యాన్ని ముద్రించారు. 2001 
సంవత్సరంలో తెలుగు విశ్వవిద్యాలయం దీన్ని ముద్రించింది. 

రామదాసు 

రామదాసు అసలు పేరు కంచెర్ల గోపన్న. క్రీ.శ. 1620-80 మధ్యకాలంలో 
వున్నాడు. అక్కన్న మాదన్నలు అతని మేనమామలు అంటారు. గోల్కొండ ప్రభువు 
అబుల్‌ హసన్‌ తానీషా (క్రీ.శ. 1658-87) దగ్గర వాళ్ళు మంత్రులుగా వున్నారు. 
వాళ్ళ ప్రభావంతోనే గోపన్న భద్రాచలం తాసీల్దారుగా నియమింపబడి వుంటాడు. 


98 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


అతడు చిన్ననాటి నుంచి రామభక్తి కలవాడు. రఘునాథ భట్టరాచార్యుల గురుత్వంలో 
అతని రామభక్తి ఇనుమడించి రామదాసుగా ప్రసిద్ధి చెందాడు. రామదాసు పూర్వజులు 
శైవులని అంటారు. ఇతడు రామభక్తుడయ్యాడు. భక్తి భగవత్‌ కైంకర్యం అతిథి 
పూజలతో అతని ఆస్తి కరిగిపోయింది. అది పోగా సర్మారు ఖజానా డబ్బునుకూడా 
ఖర్చు చేశాడు. ప్రభువు దానికి కోపించి అతన్ని బంధిఖానాలో వేసాడు. రామలక్ష్మణులు 
స్వయంగా వచ్చి సుల్తానుకు డబ్బు చెల్లించి రామదాసును విడిపించారని ప్రభువు 
అతని భక్తి మహిమను తెలుసుకొని అతన్ని బాధించినందుకు పశ్చాత్తాప పడినాడని 
ఐతిహ్యం. రామదాసు కీర్తి దక్షిణాన త్యాగయ్య వరకూ వ్యాపించింది. త్యాగయ్య 
రామదాసును ఎన్నోసార్లు స్మరించాడు. రామదాసు భక్తి పారవశ్యంతో జైలులో 
ఎన్నో కీర్తనలను వ్రాసాడు. “దాశరథీ కరుణాపయోనిధి, భద్రగిరి దాశరథ 
కరుణాపయోనిధీ” మకుటంతో దాశరథి శతకాన్ని వ్రాసాడు. ప్రతియేటా రామకోటి 
వ్రాసి భద్రాచలం రామునికి అర్చించేవాడట. రామదాసు బందీఖానాలో 12 ఏండ్లు 
ఉన్నాడు. అప్పుడు రామున్ని భక్తితో తనను రక్షించమని మొరపెట్టుకున్నాడు. ఒకొకసారి 
రాముని మీద అలుగుతూ కోపగిస్తూ అనుననయిస్తూ చెప్పిన కీర్తనలు నిసర్గ భావాలతో 
కూడి వున్నాయి. భాష సరళంగా భావాలు నిరాడంబరంగా వుండి శ్రోతలను 
ఆకట్టుకుంటాయి. 


రామదాసు తెలుగే కాక ఆనాడు రాజభాషయిన ఉర్దూ, పారశీక భాషలను 
నేర్చాడు. అతడు పండితుడైనా అతని కీర్తనలు సరళమైన నిత్య వ్యవహారానికి దగ్గరైన 
తెలుగులో వున్నాయి. రామదాసు మొత్తం ఎన్ని కీర్తనలు వ్రాసాడో చెప్పలేము. కాని 
నూరో, నూట యాభయ్యో వుంటాయని పండితుల అభిప్రాయం. అతడు వ్రాసిన 
కీర్తనలు తక్కువే అయినా సరళ భక్తిభావాలతో కూడి తెలుగు నుడికారంతో వుండి 
అలరిస్తున్నాయి. దాశరథి శతకం కూడా సరళమైన భాష, భావాలతో వుంది. అతని 
ఆర్తి శరణాగతి దాస్యభక్తి ఇందులో కనిపిస్తాయి. భావతీవ్రత అతని కీర్తనల్లో బాగా 
చోటు చేసుకుంది. 


గోల్కొండను జెరంగజేబు ఆక్రమించుకొని బందీలను విడిచిపెట్టాడని అందులో 
రామదాసు కూడా వున్నాడని చారిత్రకుల అభిప్రాయం. 


99 ముదిగంటి సుజాతారెడ్డి 


క్షేత్రయ్య 

క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. తిరుపతి, కంచి, శ్రీరంగం క్షేత్రాలనెన్నిటినో 
దర్శించటం వల్ల అతని పేరు క్షేత్రయ్య అయ్యింది. కృష్ణా జిల్లాలోని మొవ్వ అతని 
స్వగ్రామం. మొవ్వగోపాలస్వామి భక్తుడు. ఆ దేవున్ని నాయకునిగా చేసి శృంగార 
పదములు రచించాడు - అతని పదాలు, భావాల కూర్చులూ గజళ్ళను తలపింప 
జేస్తాయి. క్షేత్రయ్య తంజావూరును దర్శించి రఘునాథ నాయకుని చేత సన్మానాలందు 
కున్నాడు. సంగీతం, సాహిత్యం అభినయాలకు నిలయమైన ఆయన పదములు 
చాలా ప్రసిద్ధి చెందినయి. క్షేత్రయ్య అబ్బుల్లా తానీషా ఆస్థానాన్ని సందర్శించి 
సన్మానింపబడినాడు. అబ్బుల్లాపైన వేయి పదాలు చెప్పాడంటారు. క్షేత్రయ్య రసమంజరి 
అనే నాయికానాయక భేదాలను చెప్పే లక్షణ గ్రంథం కూడా రచించాడు. 

రెడ్రెడ్డి మల్లారెడ్డి (1650-1700) 

“గంగాపుర మాహాత్యం” అనే స్థల పురాణాన్ని వ్రాసాడు. ఈ కవి పెదతాత 
మల్లారెడ్డి కుతుబ్‌షా రాజు నుంచి బూర్గుల గ్రామాన్ని దానంగా పొందాడు. 
గంగాపురంలోని చెన్నకేశవస్వామి మహిమలను వర్ణిస్తూ ఈ కావ్యం రచించాడు. 
సురవరం ప్రతాపరెడ్డి ఈ కావ్యాన్ని పరిష్కరించి విపులమైన పీఠికతో విజ్ఞాన వర్ధినీ 
పరిషత్తు ఐదవ ప్రచురణగా 1946లో ప్రచురించారు. కవి ప్రబంధ శైలిలో వ్రాసాడు. 
వర్ణనలు చమత్మార పూర్ణంగా ఉన్నాయి. 

బిజ్జల తిమ్మభూపాలుడు (1675-1725) 

సంస్కృతంలో మురారి రచించిన ప్రసిద్ధ నాటకం “అనర్లరాఘవం”ను కావ్యంగా 
రచించాడు. పండిత కవి. బిజ్జల తిమ్మభూపాలుడు అలంపూరు రాజధానిగా 
ప్రాగటూరు ప్రాంతాన్ని పరిపాలించాడు. బీజాపూరు రాజు నుంచి ఇనాం పొందాడు. 
అనర్భ రాఘవం ఐదు ఆశ్వాసాల కావ్యం. వీరరస ప్రధానమైంది. ఆంధ్రప్రదేశ్‌ 
సాహిత్య అకాడమీ వారు కేశవ పంతుల నరసింహ శాస్త్రి విపుల పీఠికతో 1977లో 
ప్రచురించారు. 


100 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


పెదసోమభూపాలుడు (1663-1712) 
గద్వాల కోటను నిర్మించి రాజధానిని పూడూరు నుంచి గద్వాలకు మార్చాడు. 
జానపదులు ఇతన్ని నల్లసోమనాద్రిగా పాటలు కట్టి అతని శౌర్యాన్ని కీర్తిస్తూ పాడుతారు. 
ఇతడు జయదేవుని అష్టపదులకు విపుల వ్యాఖ్యానం వ్రాసినట్లు తెలుస్తున్నది. 
సంస్కృతాంధ్రంలో రెండు భాషల్లో వ్యాఖ్యానం వ్రాయటం విశేషం. ఇది అముద్రితం. 


కాణాదం పెద్దన సోమయాజి (1752-1798) 
అభినవ భోజుడుగా ప్రసిద్ధి చెందిన ఇతడు గద్వాల చినసోమభూపాలుని 
ఆస్థాన కవి. అభినవ అల్లసానిగా కూడా కీర్తింపబడినాడు. మత్స్యపురాణాన్ని 
అనువదించాడు. రామాయణానికి సంస్కృతంలో టీక వ్రాసాడు. ఇవి అలభ్యాలు. 
ఇతని రచన బాలకాండ తాత్పర్యము, ఆధ్యాత్మ రామాయణము, ముకుంద విలాసము 
లభిస్తున్నాయి. గద్వాల వారి ప్రెస్సులో అచ్చయ్యాయి. ఈ కవి కవిత్వం రమ్యమైనది. 
వర్ణనలు రసవంతంగా ఉన్నాయి. ' 
చినసోమ భూపాలుడు (1762-1793) 
గద్వాల సంస్థాన చరిత్రలో చినసోమభూపాలుని పాలనా కాలం స్వర్ణయుగం 
అంటారు. ఇతడు కవి పండిత పోషకుడే కాక స్వయంగా కవి. హరిభట్టు రత్న 
శాస్త్రాన్ని అనువదించాడు. అష్టపదులను యక్షగానంగా వ్రాసాడు. 


పరశురామ పంతుల లింగమూర్తి (1710-1800) 
వరంగల్లు వాసి. “సీతారామాంజనేయ సంవాదము” ఇతని వేదాంత గ్రంథం. 
ఇతని రతీమన్మథ విలాసము, మానస శతకము, సీతపాట ముద్రితమై లభిస్తున్నాయి. 
ఇతని “సీతారామాంజనేయ సంవాదము” మూడాశ్వాసాల గ్రంథం. వేదాంత 
జిజ్ఞాసువులకు గొప్ప గ్రంథం. 


ఇంకా ఈ కాలంలో మాహాత్యకావ్యాలు, శతకాలు, వేదాంత తాత్త్విక గ్రంథాలు 
వ్రాసిన కవులెందరో ఉన్నారు. సంస్కృత కావ్య నాటకాలను ప్రబంధాలుగా రచించిన 


101 ముదిగంటి సుజాతారెడ్డి 


కవులున్నారు. జయదేవుని అష్టపదులు ఈ నాటి కవులను బాగా ఆకర్షించాయి. 
వాటిని చాలా మంది కవులు అనువదించారు. వ్యాఖ్యానాలు వ్రాసారు. కుతుబ్‌షాహీల 
యుగం దక్షిణాంధ్రంలో తంజావూరు నాయకరాజుల మధుర నాయక రాజుల 
జింజి రాజుల కాలంలోని సాహిత్య వాతావరణాన్ని తలపింప జేస్తున్నది. రాజుల 
ఆదరణలో ఎందరో కవులు ఎన్నో రచనలు చేసి దక్షిణాంధ్రంలో వలెనే ప్రభువుల 
ఆదరణ పొందారు. తర్వాత ఇంగ్లీషు వాళ్ళు క్రమక్రమంగా భారతదేశాన్ని 
ఆక్రమించుకోవడంతో సాహిత్య వాతావరణం ఆధునికత ప్రవేశించి ప్రకియల్లో మార్పు 
రావటం మొదలైంది. ఆ మార్పును మనం అసఫ్‌జాహీల కాలంలో చూడవచ్చును. 


102 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


అసఫ్‌జాహీల యుగం 


కుతుబ్‌షాహీలను జయించిన తర్వాత తెలంగాణను మొఘలు రాజులు- 
బెరంగజేబు కొడుకులు ఒకరి తర్వాత ఒకరు పాలించారు. దాదాపు 40 సంవత్సరాల 
వాళ్ళ పాలనలో తెలంగాణ అల్లకల్లోలంగా ఉంది. సర్వాయి పాపన్న వంటి వాళ్ళు 
తిరుగుబాటు చేసి తమ రాజ్యాన్ని స్థాపించాలని ప్రయత్నించారు. కాని ఢిల్లీ బాదుషా 
బలం ముందు నిలువలేక వీరమరణం చెందారు. ఇదే సమయంలో గోండులు 
గోండ్వానా రాజ్యస్థాపనకు పూనుకున్నారు. గోండులు గోదావరి చంబల్‌లోయ 
ప్రాంతాలనేలారు. కాని మరాఠా రాజులు వాళ్ళను జయించారు. ఆ తర్వాత గోండుల 
రాజ్యం నిజాం రాజ్యంలో భాగమైంది. 

మొఘల్‌ బెరంగజేబు తర్వాత చక్రవర్తి అయిన షా ఆలం గోలకొండలో పరిస్థితులు 
చూసి నిజాం ఉల్‌ముల్మును సుబేదారుగా నియమించాడు. నిజాం ఉల్‌ ముల్కు 
(1724-1748) నామమాత్రంగా ఢిల్లీ సామంతునిగా ఉండి 1724 నుంచి స్వతంత్ర 
పాలన సాగించాడు. అప్పట్నుంచి 1948 వరకు అసఫ్‌ జాహీల పాలన సాగింది. 
నిజాం ఉల్‌ ముల్క్‌ తన రాజధానిని బెరంగాబాదు నుంచి హైదరాబాదుకు మార్చాడు. 
నిజాం విజయాన్ని గుర్తించి ఢిల్లీ చక్రవర్తి అతనికి “అసఫ్‌ జా” అని బిరుదాన్నిచ్చాడు. 
అదే వాళ్ళ వంశనామమైంది. క్రీ.శ. 1724లో నిజాం రాజ్యం ఉద్భవించింది. 
నిజాం ఉల్‌ ముల్కు రాజనీతిజ్ఞుడు. కవిపండిత పోషకుడు. నిజాం ఉల్‌ ముల్కు 
తర్వాత అతని రెండో కుమారుడు నాసర్‌జంగ్‌ రాజయ్యాడు (1748-51). తర్వాత 
నిజాం మూడో కొడుకు సలాబత్‌ జంగ్‌, ఆ తర్వాత బ్రిటిష్‌ వాళ్ళ సహాయంతో 


103 ముదిగంటి సుజాతారెడ్డి 


నాలుగో కొడుకు నిజామలీఖాన్‌ (1761-1803) రాజయ్యాడు. తర్వాత సికిందర్‌ 
జా (1803-1829) రాజయ్యాడు. ఇతని కాలంలోనే బ్రిటిషు రాజ ప్రతినిధికి 
కోఠిలో భవ్య భవనం నిర్మింపబడింది. అది రెసిడెన్సీగా ప్రసిద్ధిచెందింది. ఇక్కడ 
నుంచి బ్రిటిషు ప్రభుత్వం నిజాంను నడిపించే వాళ్ళు. ఆ తర్వాత నాసిరుద్దాలా 
(1829-1857) రాజయ్యాడు. నాసిరుద్దౌలా నాలుగో అసఫ్‌ జాహీ బిరుదంతో 
గద్దెనెక్కాడు. ఇతని కాలంలో చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి, ఎడ్వర్డ్‌ మెమోరియల్‌ దవాఖానా 
నిర్మింపబడ్డాయి. ఈ దవాఖానా తర్వాత గాంధీ దవాఖానాగా మారింది. నాసిరుద్దాలా 
కాలంలోనే “వహబీ ఉద్యమం” పంజాబ్‌లో సిక్కులు నడిపారు. ఇంగ్లీషు వాళ్ళ 
ప్రభుత్వాన్ని అంతం చేయటం దీని లక్ష్యం. నాసిరుద్దాలా సోదరుడొక్కడు ముబారిజ్‌ 
ఉద్దౌలా హైద్రాబాదులో ఆ ఉద్యమాన్ని నడిపాడు. 1857లో జరగబోయే సిపాయిల 
ఉద్యమానికి ముందలి ప్రకంపనలు ఇవి అని చెప్పాలె. నాసిరుద్దాలా కాలంలోనే 
తురాబ్‌ అలీఖాన్‌ సాలార్‌జంగ్‌ 1853లో (ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుల్లో 
కూరుకుపోయిన నిజాం రాజ్యాన్ని రక్షించటానికి సంస్కరణలు చేపట్టాడు. 1858 
నుంచి మొఘలు నమూనా నాణాలు కాక హాలీ సిక్కా పేరుతో అసఫ్‌జాహి సిక్కాలు 
ముద్రింపబడినాయి. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహమిచ్చాడు. పారిశ్రామిక ప్రదర్శన 
ఏర్పాటు చేశాడు. నైజాంలో ఆధునికీకరణం అభివృద్ధికి ఇదే నాంది. 
నాసిరుద్దాలా తర్వాత అతని కొడుకు అప్టలుద్దౌలా (క్రీ శ. 1857-1869) 
రాజయ్యాడు. సిపాయిల తిరుగుబాటు జరుగుతున్న కాలంలో గద్దెనెక్కాడు. 
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నిజాం రాష్ట్రంలో మౌల్వీ ఇబ్రహీం తుగ్రే బాజ్‌ఖాన్‌, 
మౌల్వీ అల్లా ఉద్దీన్‌ రోహిల్లాలు విప్లవకారులకు నాయకత్వం వహించి తిరుగుబాటు 
ఉద్యమం నడిపారు. కోఠిలోని రెసిడెన్సీ భవనాన్ని ముట్టడించారు. అల్లాఉద్దీన్‌ మౌల్వీని 
బంధించి అండమాన్‌కు పంపించారు. 1857 సంవత్సరంలో ఉత్తర భారతంలో 
తిరుగుబాటు వార్తను వినగానే హైద్రాబాదులో తీవ్రమైన అలజడి చెలరేగింది. 
ఎంతోమంది సైనికులను ఉరితీసారు. రోహిల్లాలకు నాయకత్వం వహించిన 
తుగ్రేబాజ్‌ఖాను బ్రిటిషు రెసిడెన్సీ మీద దాడి చేసాడు. తుర్రెబాజ్‌ఖాన్‌ను బంధించి 
1859లో చంపారు. రెసిడెన్సీ బయట ద్వారానికి ఆయన శవాన్ని వేలాడదీసారు. 


! 
| 
| 


104 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


మంత్రి సాలార్‌జంగ్‌ గట్టి రక్షణ ఏర్పాట్లతో 1857 నాటి తిరుగుబాటు దారులు 
ఎందరో బంధింపబడినారు. అండమాన్‌ జైలు పంపబడినారు. గోండులు రాంజీ 
నాయకత్వంలో (బ్రిటిషు వాళ్ళనెదిరించారు. రాంజీగోండును నిర్బంధించి నిర్మల్‌లో 
చెట్టుకు వేలాడదీసారు. ఇప్పటికీ ఆ చెట్టును రాంజీగోండు చెట్టు అని అంటారు. 
నైజాం రాజ్యంలో 1857లో తిరుగుబాటు విప్లవం తీవ్రంగా జరిగి ఎందరో 
చనిపోయారు. అండమాన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధింపబడి పంపబడినారు. 
ఇదంతా ఏదీ చరిత్రకు ఎక్కలేదు. భీమ్‌రావు దేశాయి కొబ్బల్‌ దుర్గమును స్వాధీనం 
చేసుకొన్నాడు. భీమ్‌రావు వీరమరణం చెందాడు. ఆ కాలంలో తాంతియాతోపే 
వార్తాహరులు హైదరాబాదుకు వచ్చి సలహాలిచ్చేవారు. రాయెరాయ్‌ రాయాన్‌ 
జాగీరుదారు అతని దగ్గర ఉద్యోగిగా ఉన్న సోసాజీపండిత్‌, 1857లో నానాసాహెబ్‌ 
పేష్వాకు ఉత్తరం పంపారు. ఈ విధంగా నానాసాహెబ్‌ పేష్వా, తాంతియాతోపే 
వంటి తిరుగుబాటు దారులతో సంబంధం పెట్టుకొని నిజాం రాష్ట్రంలో 1857 నాటి 
ఆంగ్లేయులకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాలు జోరుగా సాగాయి. సురపురం 
సంస్థానాధిపతి వెంకటయ్య నాయక్‌ను జైలుకు పంపారు. తిరుగుబాటులో పాల్గొన్న 
మోర్తాడ్‌ భూస్వామి రుక్కారెడ్డిని జైలుకు పంపారు. రాజాదీప్‌సింగ్‌ కౌలాస్‌ కోటను 
గెరిల్లా శిక్షణా కేంద్రంగా చేసాడు. కౌలాస్‌ పట్వారీ రంగారావును అండమాన్‌కు 
1867లో పంపారు. సంస్థానాధిపతి రాంరావును అండమాన్‌కు పంపారు. దాంతో 
నిజాం రాష్ట్రంలో జరిగిన సిపాయి తిరుగుబాటు అంతమొందింది. 


అప్టలుద్దాలా తర్వాత అతని కొడుకు మహబూబు అలీఖాన్‌ (1869-1911) 
రాజయ్యాడు. ఇతని కాలంలో విద్యావ్యాప్తికి కృషి జరిగింది. పాశ్చాత్య విద్య విజ్ఞానాలు 
సంస్కృతి ప్రభావాలతో ఆధునికత కొంతవరకు నిజాం రాష్ట్రంలో ప్రవేశించింది. 
1871లో తంతి తపాలా శాఖ ఏర్పడింది. వాడి సికింద్రాబాదు రైల్వే మార్గం 1874లో 
పూర్తయింది. సికింద్రాబాదు విజయవాడ రైలు రాకపోకలు మొదలయ్యాయి. కోర్టులు 
వెలిసాయి. పనుల పద్ధతి సంస్కరింపబడింది. పాలనా సౌలభ్యానికి వేరువేరు శాఖలు 
ఏర్పడినాయి. 1885లో విద్యావ్యాప్తికి సిటి హైస్కూలు చాదర్శాటు హైస్కూలు 
స్థాపించబడింది. క్రిస్టియన్‌ మిషనరీలకు స్కూళ్ళు స్థాపించే అనుమతి లభించింది. 


105 ముదిగంటి సుజాతారెడ్డి 


ఎన్నో స్కూళ్ళు కాలేజీలు స్థాపించబడినాయి. 1864లో మొట్టమొదట ఇంగ్లీషు 
పత్రిక దక్కన్‌ టైమ్స్‌ ప్రారంభమైంది. 1885లో దాదాపు 25 ఇంగ్లీషు ఉర్జూ పత్రికలు 
వచ్చాయి. షౌకతుల్‌ ఇస్లాం వంటి వాళ్ళు పత్రికా స్వాతంత్ర్యానికి పోరాటం చేసారు. 
ఇంతవరకు పార్శీ రాజభాషగా ఉండేది. 1884లో ఉర్దూ రాజభాషగా చేయబడింది. 
బ్రిటిషు పాలిత ప్రాంతాల్లో జరిగే స్వాతంత్ర్య ఉద్యమ ప్రభావాలు నిజాం రాష్ట్రంలో 
ప్రవేశించసాగాయి. శాంతియుత పోరాటాలు జరిపేందుకు కోరట్‌కర్‌, వామన 
నాయక్‌, మాడపాటి హనుమంతరావులు నడుం కట్టారు. అఘోరనాథ ఛటోపాధ్యాయ, 
ముల్లా అబ్బుల్‌ ఖయూం, రామచంద్రపిళ్ళై వంటి వాళ్ళు 1885లో జరిగిన జాతీయ 
కాంగ్రెసు స్థాపనను సమర్ధించారు. హైద్రాబాదు వాసి ప్రసిద్ధ కవయిత్రి సరోజినీదేవి 
నాయుడు గాంధీజీతో భుజం కలిపి జాతీయోద్యమంలో పాల్గొన్నది. హ్యుమనిటేరియన్‌ 
లీగ్‌ను స్థాపించి భాగ్యరెడ్డి వర్మ హరిజనోద్ధరణకు కృషి చేసాడు. తెలంగాణలో 
పునరుజ్జీవనానికి నాందిగా గ్రంథాలయోద్యమం ఆరంభమైంది. పుస్తకపఠనం అందులో 
తెలుగును చదవటం వ్రాయటం నేర్చుకొని విద్యావంతులు విజ్ఞానవంతులై ప్రజలు 
చైతన్యం పొందాలని గ్రంథాలయోద్యమం సాగింది. 1901లో కొమర్రాజు 
లక్ష్మణరావు, మునగాల, రాజా నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావులు 
సుల్తాన్‌ఐజారులో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. ఇప్పటికీ 
నడుస్తున్నది. 1904లో హనుమకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం, 
1905లో సికింద్రాబాదులో ఆంధ్ర సంవర్ధని గ్రంథాలయం స్థాపించబడినాయి. 
1911-1920 మధ్యకాలంలో ఏడు గ్రంథాలయాలు కొమర్రాజు ప్రేరణతో వచ్చాయి. 
1906లో కొమర్రాజు లక్ష్మణరావు, నాయని వెంకటరావు పుస్తక ప్రచురణల కోసం 
రచనలకు ్రేరణనిస్తూ రచనల పోటీలను పెడ్తూ విజ్ఞాన చంద్రికా గ్రంథమండలిని 
స్థాపించారు. ఆ విధంగా ప్రజలను ముందుగా చైతన్యవంతులను చేసే కార్యక్రమాలు 


జరిగాయి. 

మహబూబ్‌ అలీఖాన్‌ తర్వాత అతని కొడుకు ఉస్మాన్‌ అలీఖాన్‌ (1911- 
1948) ఏడో నిజామయ్యాడు. ఆ నిజాం 1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని 
స్థాపించి నిజాం రాష్ట్రంలో విశ్వవిద్యాలయం లేని కొరత తీర్చాడు. ఆధునిక శిక్షణ 


106 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వైపు దృష్టిని సారించాడు. కాని ఈ విశ్వవిద్యాలయంలో రాజభాష ఉర్దూ మాధ్యమంగా 
ఉండేది. ఉస్మాన్‌సాగర్‌, నిజాం సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ వంటి చెరువులను 
తవ్వించాడు. నీటిపారుదల సౌకర్యం కల్పించాడు. సిర్పూర్‌ కాగితం మిల్లు, బోధన్‌ 
చక్కర మిల్లు, అజంజాహీ బట్టల మిల్లు, సింగరేణి బొగ్గుగనుల తవ్వకాలు, చార్మినారు 
సిగరెట్‌ ఫ్యాక్టరీ ఆ విధంగా ఎన్నో పరిశ్రమలు స్థాపించబడినాయి. 1914లో 
పురావస్తు శాఖను ఏర్పాటు చేసి అజంతా ఎల్లోరా రామప్ప వంటి చారిత్రక 
ప్రదేశాలను సంరక్షించాడు. 1927లో ఉస్మానియా దవాఖానా 1919లో హైకోర్టు, 
రోడ్డు రవాణా సంస్థ 1942లో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ హైద్రాబాదు స్థాపించబడినాయి. 
నిజాం రాష్ట్రం ఆధునికతవైపు ఇంకా ముందుకు పయనించింది. 

కాని ప్రజలు నిజాం రాజు పాలనలో కాక దొరల, దేశముఖ్‌ల, జాగీర్‌దార్ల 
సంస్థానాధీశుల కింద బానిస బతుకులు బతికారు. ఎటువంటి స్వాతంత్ర్యం లేకుండా 
పన్నుల విధింపులో లెవీధాన్యం చెల్లింపుతో కౌలుధాన్యం కొలవటంతో పేదరికంతో 
రైతులు మగ్గిపోయారు. దొరల అధికారుల దౌర్జన్యాలు, వెట్టి చాకిరితో కింది కులాల 
వాళ్ళు కృశించిపోయారు. నోరెత్తి మాట్లాడే అధికారం లేదు. (ప్రజలు విజాతీయ 
సంస్కృతి భాషలతో బానిసల బతుకు బతికారు. నాలుగు శాతం అక్షరాస్యతతో 
అజ్ఞానాంధకారంలో ఉండిపోయారు. తమ భాషా సంస్కృతులకు సాహిత్యానికి 
దూరమయ్యారు. 


1921 నవంబరు 12వ తారీఖున వివేకవర్ధని ప్రాంగణంలో కర్వే పండితుని 
అధ్యక్షతలో సంఘసంస్మరణ సభ జరుగుతుండగా ఆ సభలో న్యాయవాది ఆలంపల్లి 
వెంకట రామారావు తన ఉపన్యాసాన్ని తెలుగులో ఆరంభించగా సభలోని సభ్యులు 
చప్పట్లతో హేళన చేసారు. అప్పుడు అవమానంగా భావించిన తెలుగువాళ్ళు అదే 
రాత్రి టేకుమాల రంగారావు ఇంట్లో సమావేశమై “నిజామాంధ్ర జనసంఘం” 
స్థాపించారు. అదే నిజాం ఆంధ్రోద్యమంలో మహత్తరమైన సంఘటనగా చరిత్రలోకి 
ఎక్కింది. ఆంధ్ర జనసంఘం స్థాపన జరిగిన సభలో మాడపాటి హనుమంతరావు, 
బూర్గుల రామకృష్ణారావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైన పెద్దలున్నారు. ఆ 


107 ముదిగంటి సుజాతారెడ్డి 


సభలో నూరుగురు సభ్యులు చేరారు. 1922లో కొండా వెంకటరంగారెడ్డి అధ్యక్షతలో 
ఆంధ్ర జనసంఘం నియమావళిని రూపొందించారు. ఈ ఆంధ్ర జనసంఘానికి 
తెలంగాణ జిల్లాలన్నిటిలో శాఖలేర్పడ్డాయి. ఇదే సమయంలో తెలుగులో తెనుగు, 
నీలగిరి పత్రికలు స్థాపించబడినాయి. ఆంధ్ర జనసంఘం తెలుగు భాషా ప్రచారం, 
గ్రంథాలయాల స్థాపన, విద్యార్థులకు సహాయం, తాళపత్ర గ్రంథాలను సేకరించటం, 
పండితులకు సన్మానం, అనాథలకు సహాయం వంటి ఆదర్భాలతో ఏర్పడింది. సభలు 
పెట్టుకోవటానికి అనుమతి దొరకటమే కష్టంగా వుండేది. ఇక నిజాం పాలనలో 
రాజకీయ విషయాలను చర్చించటం నిషేధం. క్రమంగా ఆంధ్రజనసంఘం 1980లో 
ఆంధ్రమహాసభగా మారింది. 1930 నుంచి 1946 వరకు పదమూడు ఆంధ్ర 
మహాసభా సమావేశాలు జరిగాయి. వాటితో పాటు సమాంతరంగా పది మహిళా 
సభలు జరిగాయి. స్త్రీలలో చైతన్యం తేవటానికి ఈ మహిళా సభలు చాలా దోహదం 
చేసాయి. పర్ణా నిషేధం, ప్రీ విద్య కావాలి, బాల్య వివాహాల నిర్మూలనం వంటి 
చైతన్యాన్ని సమాజంలో ఈ సభలు తీసుకువచ్చాయి. 


1926లో గోలకొండ పత్రిక స్థాపించబడింది. ఆంధ్ర మహాసభకు అండగా 
నిలిచింది. రైతుల సమస్యలను, వ్యవసాయ పశు చికిత్సలను ఆదర్శంగా తీసుకొని 
క్రమంగా 1937లో నిజామాబాదులో జరిగిన ఆంధ్ర మహాసభలో నిజామాంధ్రులకు 
బాధ్యతాయుత ప్రభుత్వం ఆదర్శమని ప్రకటించబడింది. అప్పట్నుంచి మహాసభ 
రాజకీయ సంస్థగా మారింది. 1944 మహాసభ కాంగ్రెసుగా (మితవాద) కమ్యూనిస్టు 
(అతివాద)గా చీలిపోయింది. 1938లో కాంగ్రెసు పార్టీ ఏర్పడింది. 1942లో క్విట్‌ 
ఇండియా ఉద్యమం తెలంగాణలో జరిగింది. చాలామంది అరెస్టయి జైలుకు పోయారు. 
1946లో కడివెండిలో దొడ్డి కొమరయ్య వీరమరణం కమ్యూనిస్టు సాయుధ పోరాటం 
రూపం ధరించింది. దళాలుగా ఏర్పడి కమ్యూనిస్టులు సాయుధులై నిజాం పోలీసులను 
మిలిటరీని రజాకార్లను ఎదిరించి వీరోచితంగా పోరాడారు. స్త్రీలు సైతం వీరనారులై 
పోరాడారు. ఖాసిం రజ్వీ నాయకత్వంలో “రజాకార్లు” అనే వాలంటీర్ల దళం ఏర్పడి 
నిజాం పాలనను సమర్థించింది. మత మార్పిడులను అడ్డగించేందుకు ఉత్తర భారతం 
నుంచి వచ్చిన ఆర్యసమాజం వారు తెలంగాణలో సామాజిక విప్లవం తేవటమే కాక 


108 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసారు. ఇంతలో 1947 ఆగస్టు 15వ తారీఖున 
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అయినా నిజాం భారత యూనియన్‌తో 
కలువకుండా రజాకార్ల అండతో స్వతంత్ర దేశంగా ఉండాలని కలలు కన్నాడు. 
యుఎన్‌ఓకు కూడా పోయి వాదించాలని చూసాడు. కాని ఆనాటి హోంమంత్రి 
సర్దారు వల్లభాయి పటేల్‌ సమయ స్ఫూర్తితో తీసుకున్న నిర్ణయంతో పోలీసు చర్య 
పేరుతో మిలటరీ నిజాం రాష్ట్రంలో ప్రవేశించింది. దాంతో నిజాం లొంగిపోయి 17 
సెప్టెంబరు 1948లో నైజాంను భారత యూనియన్‌లో విలీనం చేస్తూ రేడియోలో 
ప్రకటన చేసాడు. దాంతో నైజాం విమోచనం జరిగింది. నైజాం ఒక రాష్ట్రంగా 
1952లో ఎలక్షన్లు జరిగాయి. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా 
బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడింది. 

1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయం స్థాపనకు 
పూర్వమే హైద్రాబాదులో 1872లో సోమసుందర్‌ మొదలియారు ముదిగొండ 
శంకరారాధ్యులు సికింద్రాబాదులో రెండు గ్రంథాలయాలు పెట్టారు. 1879లో 
యంగ్‌మెన్‌ ఇంప్రూవ్‌మెంటు సొసైటీ వారు హైద్రాబాదులో ఒక గ్రంథాలయాన్ని 
స్థాపించారు. 1892లో అసఫియా స్టేట్‌ సెంట్రల్‌ లైబ్రరీ, 1895 భారత్‌ గుణవర్ధక్‌ 
గ్రంథాలయం శాలిబండలో, 1896లో అబ్బర్ట్‌ రీడింగ్‌ రూం, బొల్లారంలో 
స్థాపించబడినాయి. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం తర్వాత 1905లో ఆంధ్ర 
సంవర్థనీ గ్రంథాలయం, 1913లో వరంగల్‌ మడికొండలో ప్రతాపరుద్ర ఆంధ్ర 
భాషా నిలయం, 1918లో రెడ్డి హాస్టల్‌ గ్రంథాలయం, 1913 కె.వి.రంగారెడ్డి 
వేమన గ్రంథాలయం 1928లో ఆంధ్ర విద్యార్థి సంఘ గ్రంథాలయం 1926లో 
ఆది హిందూ లైబ్రరీ, 1930లో జోగిపేట గ్రంథాలయం ఇంకా ఎన్నో జిల్లాల్లో 
గ్రామాల్లో గ్రంథాలయాలు స్థాపించబడి తెలంగాణలో తెలుగు భాషాభివృద్ధిని తెలుగు 
ప్రజల్లో విద్యా విజ్ఞానాన్ని అందించాయి. విద్యవిజ్ఞానోద్యమాన్ని నడిపాయి. 
తెలంగాణలో జాగృతిని తెచ్చాయి. 


అసఫ్‌జాహీల కాలంలో గద్వాల, వనపర్తి సంస్థానాలు తెలుగు సాహిత్యానికి 


109 ముదిగంటి సుజాతారెడ్డి 


కవి పండితులకు ఆదరణ కల్పించాయి. ఆంధ్రప్రాంతంలోని ప్రసిద్ధ కవిపండితులు 
గద్వాల సంస్థానం సందర్శించి సన్మానాలందుకున్న వారే. వనపర్తినేలిన రెండో 
రాజారామేశ్వరరావు మానవల్లి రామకృష్ణ కవిని పిలిపించి అమూల్యమైన గ్రంథాలను 
పరిష్కరింపజేశారు. వాటిల్లో నన్నెచోడకవి రచించిన “కుమార సంభవం” ఇంకా 
“నీతి సారముక్తావళి”, “సకలనీతి సమ్మతం” “శ్రీరంగమహత్త్వం” ఉన్నాయి. కుమార 
సంభవం నన్నయకు పూర్వరచన అని మానవల్లివారు ఆ కావ్యపీఠికలో 
ప్రతిపాదించారు. దాంతో ఏదో జరగకూడనిది జరిగినట్లుగా పండితులందరు నన్నయే 
ఆది కవి అని సమర్థిస్తూ మానవల్లికవి వాదం మీద విరుచుకుపడి ఖండించారు. 
మానవల్లి ప్రతిపాదనను సమర్ధించిన వాళ్ళు తక్కువ. ఇటువంటి పిడివాదం, కులం, 
శాఖల, ప్రాంతాల మీద అభిమానం తెలుగు సాహిత్య రచనకు చాలా హాని 
కలిగించిందని చెప్పాలె. 


రామరాజ భూషణుని వసు చరిత్ర కావ్యం ప్రొఢమైంది. శ్లేషాది అలంకారాలు 
ప్రతి పద్యంలో ఏదో ఒక అలంకార సంబంధమైన వివిధ శాస్త్ర పాండిత్యపరమైన 
చిక్కుముడి వుంటుంది. వ్యాఖ్యానం లేకుండ అర్థం చేసుకోవటం అసాధ్యం. అటువంటి 
కఠిన ప్రబంధానికి వేములవాడ నివాసి బహుగ్రంథ కర్త, రాజేశ్వరస్వామి భక్తుడు. 
క్రీ.శ. 1750 ప్రాంతం వాడైన సోమనాథ కవి “విద్వజ్ఞనరంజనీ” పేరుతో వ్యాఖ్యానం 
రచించాడు. ఈ వ్యాఖ్యానం తర్వాత నాలుగు వ్యాఖ్యలు వసు చరిత్రకు వచ్చినా 
సోమనాథ కవి రచించిన వ్యాఖ్యానమే ఉత్తమమైందని పండితుల అభిప్రాయం. 
అయితే ఈ వ్యాఖ్యానంలో కొంతభాగం నష్టం కాగా శేషాద్రి రమణ కవులు పూరించగా 
ఆధునిక కాలంలో వావిళ్ళ వారు వసుచరిత్రను సోమనాథుని వ్యాఖ్యానంతో 1926లో 
ముద్రించారు. 


ఒద్దిరాజు సోదరులు 


సీతారామచంద్రరావు, రాఘవ రంగారావు ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధి 
చెందారు. వీరు వరంగల్లు జిల్లాలోని మానుకోట తాలుకా ఇనుగుర్తి గ్రామవాసులు 
దేశముఖ్‌లు. వీరు ఆంధ్ర ఆంగ్ల సంస్కృత ఉర్దూ పారశీ ఆది భాషలు నేర్చారు. 


110 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


న్యాయశాస్త్రం వైద్యం జ్యోతిషశాస్త్రం, సంగీతశాస్త్రంలో పండితులు. విజ్ఞాన ప్రచారిణీ 
గ్రంథమాల పేరుతో గ్రంథమాలను నిర్వహించారు. వీరు 'తెనుగు” అనే వారపత్రికను 
నడిపారు. దీన్ని వారే ముద్రించి వితరణం చేసేవారు. సైకిల్‌ మీద పోయి పత్రికను 
పంచేవారు. అదే 1922లోనే నల్లగొండ నుండి “నీలగిరి, 1926లో గోలకొండ 
పత్రికలు ఆరంభమయ్యాయి. “నీలగిరిని షబ్బవీసువారు స్థాపించాడు. కె.రాములు, 
గవ్వా సోదరులు, ఆదిరాజు వీరభద్రరావు వంటి వాళ్ళెందరో రచనలు చేశారు. 
తెనుగు పత్రిక కన్నా ముందు తెలంగాణాలో మహబూబునగరం నుంచి శ్రీనివాస 
శర్మ 'హితబోధిని పత్రికను సికింద్రాబాదు నుంచి స్వామి వెంకటరావు 'ఆంధ్రమాత'ను 
ప్రచురించారు. ఇవి ఎక్కువకాలం నడువలేదు. ఏడాది, ఎనిమిది నెలలు మాత్రమే 
నడిచాయి. నైజాంలో అక్షరాస్యత తక్కువ. తెలుగు మీద అభిమానం లేదు. దాంతో 
పత్రికలను కొని చదివేవారి సంఖ్య తక్కువ. ఒద్దిరాజు సోదరులు మద్రాసు పోయి 
కాశీనాథుని నాగేశ్వరరావును కలిసారు. బందరులో కృష్ణారావును కలిసారు. పత్రిక 
నడపటంలో గల కష్టనష్టాలను తెలుసుకొన్నారు. రాజకీయ వార్తల విషయంలో 
ప్రభుత్వం ఆంక్షల గురించి విన్నారు. అయినా ధైర్యంగా “తెనుగు? పత్రికను 
ఆరంభించారు. ఇది వెయ్యి ప్రతుల వరకు ముద్రణ జరిగేదట. కష్టపడి ఒద్దిరాజు 
సోదరులు చందాదారులను సమకూర్చారు. తెనుగు” పత్రిక ఆరేండ్లు నడిచింది. 
తెలంగాణాలో సాహిత్య సాంఘిక రాజకీయ చైతన్యాన్ని కలిగించింది. 1922 ఆగస్టులో 
స్థాపించబడిన ఈ పత్రికకు శేషాద్రి రమణ కవులు, గంగుల సాయిరెడ్డి, రాయప్రోలు 
సుబ్బారావు వంటి వాళ్లెందరో వ్రాసారు. 


ఒద్దిరాజు సోదరులు కొన్ని సంప్రదాయ రచనలు చేసారు. ప్రబంధాలు పద్య 
కావ్యాలు వ్రాసారు. శ్రీవైష్ణవ సంప్రదాయాలను చెప్పే కృతులను చికిత్స గ్రంథాలు 
వ్రాసారు. ఆ తర్వాత వాళ్ళు ఆధునిక ప్రక్రియలను అవగాహన చేసుకొని కథలు, 
నవలలు రచించారు. సామాజిక చారిత్రక నవలలు రచించారు. చారిత్రక నవలలతో 
దేశభక్తిని, త్యాగనిరతని ప్రబోధించారు. సామాజిక నవలలు కథల్లో ఆధునికతను 
చిత్రించారు. సమాజంలోని కుళ్లును విదేశీ వ్యామోహాన్ని నిరసించారు. ఒద్దిరాజు 
సోదరులు ఎనిమిది సాంఘిక నాటకాలు రాణా ప్రతాపసింహ చారిత్రక నాటకం 


ni ముదిగంటి సుజాతారెడ్డి 


వ్రాసారు. సాంఘిక నాటకాల్లో ఆనాటి భూస్వాముల, అధికారుల దౌష్ట్యాన్ని షావుకార్లు 
చేసే మోసాలను పేద ప్రజల బాధలను చిత్రించారు. రవీంద్రనాథ టాగోరు 
“నౌకాభంగము” నవలను తెనిగించారు. ఇంగ్లీషు సంస్కృత భాషల్లోను రచనలు 
చేశారు. వాళ్ళు జాతీయ వాదాన్ని మానవతా దృక్పథంతో రచనలు చేసి తెలంగాణలో 
సాంస్కృతిక పునరుజ్జీవనంలో పెద్దపాత్రను ధరించారు. సారస్వత రంగంలో దాశరథి 
వంటి ఆధునిక కవులను తయారు కావటానికి పూర్వరంగం సిద్ధం చేసారు. తమ 
రుద్రమదేవి నవలతో అడవి బాపిరాజు, నోరి నరసింహ శాస్రిలను, గోనగన్నారెడ్డి, 
తిక్కన సోమయాజి రుద్రమదేవి నవలలు వ్రాయటానికి వస్తువునందించారు. పత్రికా 
రంగంలోను ఎందరినో పత్రికా ప్రచురణకు (ప్రేరేపించారు. ఆ విధంగా ఒద్దిరాజు 
సోదరులు తెలంగాణను మేల్మొల్పిన వైతాళికులయ్యారు. 


ఒద్దిరాజు సోదరుల్లో సీతారామచంద్రరావు (1887-1956) రుద్రమదేవి 
చారిత్రక నవల వ్రాసి మద్రాసు విజ్ఞానచంద్రికా గ్రంథమండలి నవలల పోటీలో 
బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ నవల 1918లో ముద్రితమైంది. 1922లో 
పునర్శుద్రితమైంది. సీతారామచంద్రరావు “శౌర్యశక్తి, భ్రమర, బ్రాహ్మణ సాహసము” 
అనే చారిత్రక నవలలు వ్రాసాడు. “స్తీ సాహసము, ముక్తలవ” సాంఘిక నవలలు 
వ్రాసాడు. నాటకాలు, ఖండకావ్యం, “సౌదామినీ పరిణయం” అనే పద్యకావ్యాన్ని 
రచించాడు. ఇంకా అముద్రిత రచనలెన్నో ఉండిపోయాయి. సంస్కృతంలో ఆంగ్లంలో 
కూడా 60 వరకు రచనలు చేశాడు. 


ఒద్దిరాజు రాఘవ రంగారావు (1894-1973) “వీరావేశము, వరాహముద్ర” 
అనే చారిత్రక నవలలు, తపతీ సంవరణోపాఖ్యానమ్‌కు వ్యాఖ్యానం వ్రాసాడు. 
రాఘవరావు సంస్కృత రచనలు చేసాడు. 25 వరకు రచనలు చేసాడు. ఆనాటి 
పత్రికల్లో సోదరుల వ్యాసాలు ఎన్నో అచ్చయ్యాయి. ఆధునిక ప్రక్రియ నవలలే కాక 
కథలు కూడా వ్రాసారు. టాగోరు నవల “నౌకాభంగము”ను ఆంధ్రీకరించారు. 
ఒద్దిరాజు రాఘవ రంగారావు “లండన్‌ విద్యార్థి” ఒద్దిరాజు సీతారామచంద్రరావు 
“రక్తమూల్యము” కథలు “సుజాత” పత్రికలో అచ్చయ్యాయి. సీతారామచంద్రరావు 


112 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


“నటి, అదృశ్య వ్యక్తి” (1928) కథలు సుజాత పత్రికలో అచ్చయ్యాయి. వాళ్ళ 
కథలు జాతీయ భావాలతో కూడి ఉన్నాయి. గ్రాంథిక భాషలో వ్రాసారు. అప్పటింకా 
వ్యవహారిక భాషలో వ్రాయాలన్న దృక్పథం రాలేదు. ఒద్దిరాజు సోదరులు ప్రాచీన 
సాహిత్య ప్రక్రియలు ఆధునిక ప్రక్రియలను కూడా వ్రాసారు. ఎన్నో విధాలుగా 
కాలం కంటే ముందుగా ఆలోచించి తెలంగాణలో ఆధునికతను తెచ్చిన 
వైతాళికులయ్యారు. వాళ్ళ భవనాన్ని రజాకార్లు కాల్చివేయటంతో రచనలెన్నో 
దొరకకుండా ఉన్నాయి. దొరికిన సాహిత్యాన్ని బట్టి, నడిపిన పత్రికను బట్టి వాళ్ళు 
ఆధునికతను ఆహ్వానించి ముందుకు నడిచి సమాజాన్ని ముందుకు నడపాలనుకున్న 
నవ్యతను ఆహ్వానించి తెలంగాణను జాగృతం చేసిన సంస్కర్తలు. 


ఒద్దిరాజుల తర్వాత తెలంగాణ విమోచనోద్యమాన్ని నడిపిన నాయకులు, 
తెలంగాణ స్వాతంత్ర్య ఆకాంక్షను, పోరాటాన్ని (ప్రేరేపించిన సాహిత్యం వ్రాసారు. 


మాడపాటి హనుమంతరావు 

ఆంధ్రజన సంఘం ఏర్పడటానికి అది తర్వాత ఆంధ్రమహాసభగా మారి ఒక 
రాజకీయ పోరాట శక్తిగా మారటం - అంతా మాడపాటి హనుమంతరావు పూనికతోనే 
జరిగింది. “ఆంధ్ర పితామహ” అని అతనికి బిరుదం నిజాం వ్యతిరేకోద్యమంలో 
ఆద్యుడు కావటం చేత సార్థకమైంది. ఆ రోజుల్లో నిజాం “ఆంధ్ర శబ్దం వింటే 
జంకేవాడు. అందుకు అన్నిటికీ 'ఆంధ్రి అనే నామకరణం చేసే వారు. ఆ రోజుల్లో 
ఆంధ్ర మహాసభలు జరపాలంటే నిజాం ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు, అడ్డంకులు 
పెట్టేది. వాటిని తొలగించటానికి మాడపాటి, ఆనాటి నగర కొత్వాల్‌ విద్యా సంస్కర్త 
రాజబహద్దరు వెంకట రామారెడ్డి తోడ్పడి సభలను విజయవంతం చేసే వాళ్ళు. 
మాడపాటి ప్రయత్నంతోనే ఎన్నో సాహిత్య సాంస్కృతిక విద్యా సంస్థలు 
స్థాపించబడినాయి. సారస్వత సంస్థలను నెలకొల్పి తెలంగాణలో సాహిత్య చైతన్యాన్ని 
తెచ్చాడు. తన రచనలతో భావ విప్లవం తేవటానికి కృషి చేసాడు. అడవి బాపిరాజు 
మీజాన్‌ పత్రికా సంపాదకుడు నవలా రచయిత మాడపాటిని ఈ విధంగా 
ప్రస్తుతించాడు. 


113 ముదిగంటి సుజాతారెడ్డి 


తెలుగుతనమూ తమకే లేదని 
తెలుగు భాష తమదే కాదని 
తెలుగు వారూ తామే కామని 
తెలంగాణ మత్తులో ఉంటే 
మంత్రపు కర్రా తిప్పారండీ 
మాడపాటి వారు. 


అన్ని రంగాల్లో తెలంగాణ వికాసాన్ని అభిలషించిన మనీషి, 1951 హైద్రాబాదు 
మున్సిపల్‌ మేయరుగా, 1958లో రాష్ట్ర శాసనమండలి స్పీకరుగా ఎన్నికై 
సేవలందించాడు. 


తెలంగాణ విమోచనోద్యమ చరిత్రను మాడపాటి “తెలంగాణా ఆంధ్రోద్యమము” 
(1950) గ్రంథంగా రచించాడు. ఆయన మొదట (ప్రేమ్‌చంద్‌ కథలను ఉర్టూనుంచి 
అనువదించాడు. తర్వాత స్వతంత్రమైన కథలు వ్రాసాడు. పరిశోధనాత్మక, వివరణాత్మక 
వ్యాసాలు వ్రాసాడు. పారశీక కవులు సాదీ, ఫిరదౌసి కవితలను తెనిగించాడు. 
ఆయన తలమునకలుగా రాజకీయోద్యమంలో ఉన్నా సాహిత్య పిపాసతో రచనలు 
చేసాడు. ఆయనకు తెలుగు హిందీ ఉర్దూ మరాఠీ పారశీ భాషల్లో మంచి ప్రవేశం 
ఉంది. మాడపాటి రచించిన “హృదయ శల్యము” కథ గురజాడ “దిద్దుబాటు” 
(1910) కథ అచ్చయిన 'ఆంధ్రభారతి'లో 1912లో అచ్చయింది. “హృదయశల్యము” 
మొదట పంపించినా దాన్ని పక్కనబెట్టి దిద్దుబాటు కథ ముందుగా అచ్చు వేసారేమో 
తెలియదు. తెలంగాణ నుంచి తెలుగు కథ తెలుగులో కథా రచనారంభం కాలంలోనే 
రావటం విశేషం. “హృదయ శల్యము” కథ రుద్రమదేవి పాత్ర వల్ల చారిత్రకంగా 
అనిపించినా ఆ కథ సమకాలిక స్రీల సమస్యనే చిత్రిస్తున్నది. తెలంగాణ నుంచి 
వచ్చిన మొట్టమొదటి కథ. ఆధునిక ప్రక్రియ కథ తొలినాళ్ళలోనే తెలంగాణలో 
అడుగు పెట్టింది, వికసించింది. 'నేనేఅని మరో స్వతంత్ర కథను మాడపాటి వ్రాసాడు. 
రెండు కథలు సంఘ సంస్కరణలు భావాలు గల కథలు. (ప్రేమ్‌చంద్‌ ఏడు కథలను 
అనువదించాడు. మాడపాటి ఏడు కథలు 1915లోనే 'మల్లికాగుచ్చము” పేరుతో 
మచిలీపట్నం నుంచి పుస్తకంగా ప్రచురించబడినాయి. 1940లో అణాగ్రంథమాల 


114 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


హైద్రాబాదు వారు రెండు కథలను “మాలతీ గుచ్ళము” పేరుతో ప్రచురించారు. 
ప్రేమ్‌చంద్‌ పీడిత ప్రజలను గురించి వ్రాసిన కథలనే ఆయన అనువాదానికి 
ఎన్నుకున్నాడు. నైజాంలోనూ అటువంటి పీడిత ప్రజల జీవితాలకు దగ్గరగానే 
ఉన్నాయనే ఆ కథలను ఎన్నుకొని వుంటాడు. మొత్తంమీద మాడపాటి కాలం నుంచి 
కూడా తెలంగాణ కథా రచయితలు (ప్రేమ్‌చంద్‌ కథల చేత వస్తువు కథన శిల్పం 
చేతనే ప్రభావితులయ్యారు. కాని వాళ్ళ మీద ఇంగ్లీషు బెంగాలీ రచయితల ప్రభావం 
కన్పించదు. అందుకే తెలంగాణ కథ ఆంధ్ర ప్రాంతాల కథ కన్నా భిన్నమైన వస్తువు 
ఇతివృత్తం శిల్పాలతో వికసించింది. 
సురవరం ప్రతాపరెడ్డి 

సురవరం బహుముఖ ప్రజ్ఞాశాలి. సామాజిక చరిత్ర, పరిశోధన గ్రంథాలు 
రచించాడు. కథలు, నాటకాలు, కవిత్వం వ్రాసాడు. పత్రికా సంపాదకత్వం నిర్వహిస్తూ 
ఎన్నో రకాల వ్యాసాలు వ్రాసాడు. 1982లో ముడుంబై వెంకట రాఘవాచార్యులు 
ఆధునిక భావ కవిత్వము పేరుతో వ్యాసం వ్రాసి గోలకొండ పత్రికకు పంపాడు. 
దానిలో ఆయన తెలంగాణలో తెలుగు కవులే లేరు అని వ్రాసాడు. అది ప్రతాపరెడ్డి 
గారికి తెలిసి ఆ చులకన భావనకు స్పందించి రెండేండ్లు శ్రమించి 354 మంది 
తెలంగాణ కవుల కవితలతో గోలకొండ కవుల సంచిక (ప్రచురించాడు. దాన్నొక 
ఆత్మగౌరవానికి సవాలుగా తీసుకొని సురవరం ఆ సంచికను కవుల ఫోటోలతో సహా 
వేసాడు. ఆ సంచికలో భావ కవితా ప్రక్రియకు చెందిన కవితలెన్నో వున్నాయి. 
గోలకొండ కవుల సంచిక ఒక చరిత్రను సృష్టించింది. తెలంగాణలో తెలుగు కవులు 
పూజ్యం కాదు పూజనీయులు అని సురవరం ప్రకటించాడు. 1952లో మొట్టమొదట 
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్న “ఆంధ్రుల సాంఘిక చరిత్రొను 
సురవరం ఎన్నో కావ్యాలను పఠించి అధ్యయనం చేసి సామాన్య జనుల జీవితమే 
విధంగా వుండేదో తెలిపారు. చరిత్ర అంటే రాజుల చరిత్ర కాదు సామాన్యుని జీవన 
చరిత్ర అని చెప్పే గ్రంథం - మొదటి గ్రంథం ఇది. 1929లో వ్యాసరచనతో 
ఆరంభమైన ఈ (గ్రంథ రచన 1949లో పుస్తకంగా ముద్రింపబడింది. 


115 ముదిగంటి సుజాతారెడ్డి 


సురవరం అరెవీరులు (1924) నవలను రచించాడు. జానపద కథను తీసుకొని 
వ్రాసాడు. ఇది అసమగ్రంగా వుండిపోయింది. ఇది సినిమాగా కూడా వచ్చింది. 
ఆయన మరో నవల “శుద్ధాంత కాంతి (1913). అది అముద్రితంగా వుండిపోయింది. 
గ్రాంథిక భాషలో వుంది. 


సురవరం మొగలాయి కథలు” పేరుతో లోకంలో వ్యాప్తిలో వున్న కథలను 
తీసుకొని ఆధునిక ప్రక్రియలో చక్కని కథన శిల్పంతో వ్రాసాడు. ఇది అణాగ్రంథమాల 
వారు ప్రచురించారు. ఇవి 11 కథలు. ఇవిగాక 'సురవరం కథలు" పేరుతో 11 
కథలు 1940 దశకంలో పత్రికల్లో అచ్చయిన కథలను ఆంధ్ర సారస్వత పరిషత్తు 
వారు 1987లో ప్రచురించారు. సురవరం కథల్లో తెలంగాణ యాస జాతీయాలు 
పలుకుబడులు కన్పిస్తాయి. అక్కడక్కడ సందర్భానుకూలంగా ఉర్దూ పదాలు చోటు 
చేసుకున్నాయి. హిందువుల పండుగలు, రామాయణ విశేషములు ఆయన పరిశోధనా 
దృక్పథాన్ని చాటే గ్రంథాలు, ఉచ్చల విషాదం, భక్త తుకారాం నాటకాలు వ్రాసాడు. 
భక్తతుకారాం రంగస్థలం మీద ప్రదర్శింపబడింది. సురవరం కవిత్వం కూడా వ్రాసాడు. 
గోలకొండ పత్రికతో సురవరం తెలంగాణ (ప్రజల్లో జాతీయ చైతన్యం తెచ్చారు. 
తెలంగాణలో ఏ సంస్థ ఏర్పడినా ఏ సభ జరిగినా సురవరం లేనిదే జరిగేది కాదు. 
అప్పటి హైద్రాబాదు నగర కొత్వాలు రాజబహద్దరు వెంకట రామరెడ్డికి ఆయన 
సన్నిహితుడుగా ఉండేవాడు. సురవరం గ్రంథాలయోద్యమంతోను సంబంధమున్నవాడు. 
రెడ్డి వసతి గృహంలో ఒక మంచి గ్రంథాలయం నిర్మించాడు. ముద్రితాముద్రిత 
గ్రంథాలను సేకరించి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయంలో పెట్టాడు. ఆయనకు 
జానపద సాహిత్య సేకరణలోను అభిరుచి ఉండేది. 


“హైందవ ధర్మవీరులు”లో 16 మంది వీరుల సాహస చరిత్రలను కూర్చాడు. 
సురవరం సామాన్య జనుల ప్రజాస్వామ్య హక్కులను వివరిస్తూ “ప్రజాధికారములు” 
వ్రాసాడు. ఈ రెండు గ్రంథాలను దేశోద్ధారక గ్రంథమాల ప్రచురించింది. 
రాజబహద్దురు వెంకట రామారెడ్డి జీవిత చరిత్రను సురవరం వ్రాసాడు. సామాన్య 
కుటుంబంలో జన్మించిన రాజబహుద్దురు హైద్రాబాదు నగర కొత్వాలుగా ఎదిగి 


116 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఎన్నో సంస్థలను స్థాపించి గ్రామాల్లో నివసించే వాళ్ళకు హాస్టలు పెట్టి విద్యార్జన 
సౌకర్యాలు కల్పించిన మహనీయుడు కొత్వాలు. తెలంగాణ చరిత్రలో ఒక ప్రధాన 
పాత్ర వహించిన రాజబహద్దరు చరిత్రను సురవరం సరళశైలిలో రచించాడు. 


నైజాం రాజ్యంలో ఎటువంటి రాజకీయ సాంస్కృతిక చైతన్యం లేనికాలంలో 
సురవరం గోలకొండ పత్రికను నడిపి తెలుగు ప్రజలు మాతృభాషలో చదువుకునే 
అవకాశం కల్పించాడు. రాజకీయ సాంస్కృతిక చైతన్యం తెచ్చాడు. ఆ రోజుల్లో 
ఎన్నో ఉర్టూ పత్రికలు. కాని తెలుగు పత్రికలు వార్తలందించేయి లేవు. రాజబహద్దురు 
ప్రేరణతో సురవరం గోలకొండ పత్రికను స్థాపించాడు. తెలంగాణ తెలుగు పత్రికలు 
1913లో హితబోధిని, 1917లో ఆంధ్రమాత, 1922లో నీలగిరి, తెనుగు, 1923లో 
ఆంధ్రాభ్యుదయము, శైవ ప్రచారిణి, 1926లో దేశ బంధు, 1927లో సుజాత 
పత్రికలు వచ్చాయి. కాని అన్ని కొంతకాలమే నడిచి ఆగిపోయాయి 'సుజాతి వంటి 
పత్రికలు ఆంధ్రప్రాంతాల వారి చలం వంటి రచయితల రచనలను అచ్చువేసేవారు. 
కాని ఆంధ్ర ప్రాంతాల్లోని పత్రికలు తెలంగాణ రచయితల కవుల రచనలను పక్కన 
పెట్టే వాళ్ళు. అది సురవరం వారిని బాధించేది. సురవరం గోలకొండ పత్రిక 
మూలంగానే కాక “విజ్ఞాన వర్ధిని పరిషత్తు” స్థాపించి హైద్రాబాదులో తెలంగాణలో 
రచయితలు కవులు లేరని వాళ్ళను తయారు చేయాలని ప్రోత్సాహాన్నియ్యాలని 
సంకల్పించాడు. 1929 హైద్రాబాదులోని సీతారాంబాగ్‌లో “వేదాంతవర్ధిన” సంస్కృత 
కళాశాల పెట్టారని తెలిసి నాగులపల్లి కోదండరామారావుతో కలిసిపోయి నిజాంకు 
ఈ విషయం తెలిపి ఆ కళాశాలకు ఆర్థిక సహాయమందించాడు. అట్లా ఎన్నో విద్యా 
సంస్థలతో అతనికి అనుబంధం ఉండేది. గోలకొండ పత్రిక అంటే సురవరం, సురవరం 
అంటే గోలకొండ పత్రిక గుర్తుకు వస్తాయి. ఆ విధంగా తెలుగు భాషాసేవ, 
జాతీయాభిమానం ధ్యేయాలుగా సురవరం ఆ పత్రికను నడిపాడు. గోలకొండ పత్రిక 
నిజాం రాష్ట్రాంధ్రుల కీర్తి ప్రతిభలను చాటింది. 1947లో సురవరం గోలకొండ 
పత్రికను విడిచి పెట్టిపోయేంత వరకు సంపాదకీయ వ్యాసాలు, వ్యాసాలు, శీర్షికలు, 
విమర్శలు ఎన్నో వ్రాసాడు. తెలంగాణ పత్రికా రంగాన్ని సాహిత్యాన్ని సుసంపన్నం 


117 ముదిగంటి సుజాతారెడ్డి 


చేసాడు. తెలంగాణ ఆంధ్రోద్యమం, తెలంగాణ విమోచనోద్యమాలకు గోలకొండ 
పత్రిక అండగా నిలిచి చారిత్రకమైన పాత్రను నిర్వహించింది. ఆంధ్ర మహాసభ 
రాజకీయాలతో తలమునకలై వుండగా తెలుగు భాషా సాహిత్యాభివృద్ధి కోసం సురవరం 
ప్రతాపరెడ్డి 1943లో ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించాడు. అది ఇప్పటికీ 
భాషా సాహిత్యాభివృద్ధికి సి నారాయణరెడ్డి నేతృత్వంలో పని చేస్తున్నది. 


సురవరం తెలంగాణ విద్య విజ్ఞానాభివృద్ధికి కృషి చేసిన తెలంగాణ వైతాళికుడు. 
1953లో కన్నుమూసాడు. 


కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావులతో పాటు సురవరం 
తెలంగాణను చైతన్యవంతం చేసిన వైతాళికుడు. 


సోమరాజు ఇందుమతీబాయి 
గోలకొండ కవుల సంచికలో చోటు చేసుకున్న పది మంది కవయిత్రుల్లో 
చెప్పుకోదగిన కవయిత్రి ఇందుమతీబాయి. ఈమె ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ వ్రాసిన 
“ఆంధ్ర కవయిత్రులు”లో చోటు చేసుకుంది. ఈమె శకుంతలా పరిణయము, గౌరి 
అనే ఖండ కావ్యాలు, వేణు గోపాలస్వామి శతకం రచించింది. గోలకొండ కవుల 
చరిత్రలో చేరిన మరో కవయిత్రి వరంగల్‌ నివాసి కందాళ బాలసరస్వతి. రామన్నపేట 
నివాసి. “పరిణయ నాటకము” రచించింది. 


రూపష్టానుపేట రత్నమ్మ 

మరో కవయిత్రి రూష్టానుపేట రత్నమ్మ పర్గి నివాసి. వెంకట రమణ శతకము, 
శ్రీనివాస శతకము, కృష్ణుని దశావతార వర్ణన పద్యాలు రచించింది. గోలకొండ 
కవుల సంచికలోని ఆమె మూడు కంద పద్యాలు సరళరమ్యంగా వున్నాయి. 

దాశరథి కృష్ణమాచార్యులు 

దాశరథి 1925లో ఖమ్మం జిల్లా చినగూడూరులో జన్మించాడు. సంప్రదాయక 
విద్యనభ్యసించినా ఛాందస బుద్ధి అతనికంటలేదు. 1944-46లో ఆంధ్రమహాసభ, 
జాతీయోద్యమంలోనూ పాల్గొన్నాడు. 1947-48లో జైలు శిక్షననుభవించాడు. జైలు 


118 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


గోడలమీద బొగ్గుతో- 


ఓ నిజాము వీశాచమా కానరాడు 
నిన్ను బోలిన రాజు మాకెన్నదేని 
తీగెలను తెంపి అగ్నిలో దింపినావు 
నా తెలంగాణ కోటి రత్నాల వీణ 


పద్యాన్ని వ్రాసేవాడు. నిజాంను రజాకార్లను ఎదిరించాడు. పైపద్యం తర్వాత 
“అగ్నిధార” కవితా సంపుటిలో చేరింది. దాశరథి కవితలు - అగ్నిధార, రుద్రవీణ, 
మహాంద్రోదయం, మహాబోధి, పునర్నవం, తిమిరంతో సమరం మొదలైన కవితా 
సంపుటాలుగా వచ్చాయి. మధురమైన సినిమా పాటలు వ్రాసాడు. సాహిత్య విలువలున్న 
పాటలు అవి. పద్య కవిత్వం, వచన కవిత్వం గేయాలు వ్రాసాడు. గాలిబ్‌ గజళ్ళను 
“గాలిబ్‌ గీతాలు” (1961)గా ప్రచురించాడు. బాలల గీతాలు కూడా రచించాడు. 
“'మహాశిల్పి జక్కన నవలను రచించాడు. 


దాశరథి జాతీయాభిమానం, దేశభక్తి గల కవి. అభ్యుదయవాది. మానవతా 
వాదాన్ని విశ్వసించిన వాడు. నెహ్రూ సోషలిజాన్ని అభిమానించాడు. గాంధీ, బుద్ధుడు 
అతనికిష్టమైన శాంతిదూతలు. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న ఈ కవి 
హింసాయుతమైన యుద్దాన్ని కాక శాంతిని కాంక్షించాడు. 


దాశరథి సంస్కృతం, తెలుగు, ఉర్దూ, పారశీ, ఇంగ్లీషు భాషలు నేర్చినవాడు. 
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బి.ఏ. పట్టా పొందాడు. యౌవన దశలోనే 
తెలంగాణ పోరాటంలో అడుగు పెట్టాడు. 1946లో ఉద్యమ కవిగా, ప్రజాకవిగా 
రూపొందాడు. 


“మా ప్రజలను (శ్రమజీవుల 
సమభావుల నణచలేరు 
ఆర్బలేరు... శ్‌ 


అన్నాడు దాశరథి. శ్రమజీవుల బడుగు వర్గాల పక్షంలో నిలబడి స్వాతంత్ర్య 


119 ముదిగంటి సుజాతారెడ్డి 


పోరాటం చేసాడు. జైలుకు పోయి కఠిన శిక్షననుభవించాడు. 1944లో పోలీసులు 
అరెస్టు చేయటానికి వస్తే పారిపోయి అడవుల్లో దాచుకున్నాడు. తర్వాత పట్టుబడి 
జైలు పాలయ్యాడు. 


“దగాకోరు బడాచోరు రజాకారు పోషకుడు వూళ్ళకూళ్ళు అగ్గిపెట్టి ఇళ్ళన్నీ 
కాలబెట్టి పెద్దరికం చేస్తావా” అంటూ ధైర్యంగా నిజాంను ఎదిరించిన విప్లవ కవి 
దాశరథి. అతని కవిత్వం బలంగా వుంటుంది. ఆవేశం వుంటుంది. చైతన్యం 
కలిగిస్తుంది. అతనిది కేవలం కుర్చీలో కూర్చొని బల్లమీది కాగతంపై వ్రాసిన కవిత్వం 
కాదు. విప్లవజ్వాలలో కాలి కఠిన శిక్షణల నుంచి వచ్చిన కవిత్వం. 1987లో రష్యా 
పర్యటన చేసి వచ్చిన తర్వాత గుండెపోటుతో మరణించాడు. అతని జ్వాలాలేఖిని 
ఎప్పటికి ఆరిపోనిది. 

వట్టికోట ఆళ్వారుస్వామి 

ఆళ్వారుస్వామి (1915-61) సామాన్య వ్యక్తి నుంచి ఉద్యమకారునిగా రచయితగా 
ఎదిగాడు. 19వ శతాబ్దారంభం నుంచి 1950 వరకు అర్ధశతాబ్ద కాలం తెలంగాణ 
విమోచన పోరాటంలో పాల్గొనని కవి రచయితలు లేరు. జైలు పాలు కానివాళ్ళు 
లేరు. అన్ని వర్గాల నుంచి నిజాంను రజాకార్లను వ్యతిరేకించే పోరాటంలో పాల్గొన్నారు. 
పోరాటంలోకి దిగిన వాళ్ళు ఉద్యమంలో పనిచేస్తూ ఉద్యమాన్ని ప్రజల పోరాటాలను 
చిత్రించే పాటలు, కథలు, నవలలు రచించారు. వట్టికోట ఆళ్వారుస్వామి మొదట 
గ్రంథాలయోద్యమం చేత ప్రభావితుడై స్వయంగా చదువుకొని విజ్ఞానవంతుడయ్యాడు. 
1941 నుంచి రచనలు చేయటం ఆరంభించాడు. వ్యాసాలు, సమీక్షలు, కథలు, 
నవలలు వ్రాసాడు. 1944లో ఆంధ్ర మహాసభ చీలిపోయినప్పుడు ఆళ్వారుస్వామి 
కమ్యూనిస్టులతో రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి పక్షంలో ఉండి పనిచేసాడు. 
నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్నాడు. 1942-43లో 1946-51 కాలంలో 
కఠినమైన జైలు శిక్షననుభవించాడు. మనం మండేలా, పాబ్లో నెరుడాలను గురించి 
వాళ్ళ జైలు శిక్షలను గురించి ప్రజలను మేలుకొలిపిన వృత్తాంతాల గురించి 
చెప్పుకుంటాం. కాని మనవాళ్ళయిన దాశరథి కృష్ణమాచార్యులు, ఆళ్వారుస్వామి, 


120 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కాళోజి వంటి వాళ్ళు కఠినమైన కారాగారవాస శిక్షననుభవించి రాళ్ళు, సిమెంటు, 
పురుగులు కలిపిన అన్నం తిని కష్టాలపాలయి జైలు నుంచి వచ్చిన తర్వాత తమ 
రచనలతో ప్రజలను చైతన్యవంతులను చేసిన వృత్తాంతాలను గురించి గొప్పగా 
చెప్పుకోము. 


జైలులో దాశరథి “ఓ నిజాము పిశాచమా...” అన్న పద్యాన్ని బొగ్గుతో గోడమీద 
వ్రాస్తే అధికారులు చెరిపేసేవారు. అప్పుడు ఆళ్వారుస్వామి బొగ్గు తీసుకొని జైలు 
గోడల నిండా ఆ పద్యాన్ని చెరిపేసే కొద్ది వ్రాసేవాడట. జైలులో వున్నప్పుడు జైలు 
శిక్షననుభవించే ఖైదీల జీవిత వృత్తాంతాలను తీసుకొని ఆళ్వారుస్వామి “జైలులోపల” 
కథలు వ్రాసాడు. అవి 1952లో అచ్చయ్యాయి. 


ఆళ్వారుస్వామి 1938లో దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి 10 సంవత్సరాలలో 
30 వరకు పుస్తకాలు అచ్చువేసి తానే స్వయంగా భుజానికి పుస్తకాల సంచి తగిలించుకొని 
తిరిగి అమ్మేవాడు. కాశీనాథుని నాగేశ్వరరావుకు దేశోద్ధారక బిరుదముంది. దాన్నే 
ఆళ్వారుస్వామి తన గ్రంథమాలకు పేరుగా పెట్టుకున్న దేశభక్తుడు. తెలంగాణలోని 
ప్రజలకు చదవడం అలవాటు చేయించాలె, విజ్ఞానాన్ని పంచి చైతన్యపరచాలె అని 
అతని ఉద్దేశం. (గంథమాలను నడపటం సులభమైన పనికాదు. కష్టనష్టాలకోర్చి 
ఆళ్వారుస్వామి ఈ [గ్రంథమాలను నడిపాడు. ఇంట్లో ఒక మంచి గ్రంథాలయాన్ని 
కూర్చుకున్నాడు. 1952లో “ప్రజల మనిషి” నవలను అచ్చువేసాడు. 1938కి పూర్వం 
కాంగ్రెసు పార్టీ ఏర్పడక పూర్వం నైజాంలోని ప్రజల పరిస్థితులను పేదరికం, వెట్టిచాకిరి, 
దొరల దౌర్జన్యం, మతం మార్చిడుల, భూమి సమస్యలనెన్నిటినో వాస్తవికంగా చిత్రిస్తూ 
ఆళ్వారుస్వామి ఈ నవలను రచించాడు. తెలంగాణ పోరాట చరిత్రను మూడు 
సీక్వెల్‌ నవలలుగా వ్రాయాలని ఆయన ప్లాను వేసుకున్నాడు. “గంగు” రెండో నవల 
సగంలో ఉండగా మరణించాడు. 


దేశోద్ధారక (గ్రంథమాల తరఫున “జీవనరంగం” పేరుతో నాటికలను రెండు 
సంపుటాలుగా వేసాడు. “ఉదయ ఘంటలు” పేరుతో కవితాగేయాల సంకలనాన్ని 
తెచ్చాడు. 1956లో “పరిసరాలు” పేరుతో రెండు సంపుటాలు తెలంగాణ రచయితల 


121 ముదిగంటి సుజాతారెడ్డి 


కథలు ప్రచురించాడు. “తెలంగాణ” పేరుతో తెలంగాణ చరిత్ర సంస్కృతికి 
సంబంధించిన వ్యాసాలు అచ్చువేసాడు. ప్రచురణలను కూడా ఆళ్వారుస్వామి ఒక 
ఉద్యమంగా నడిపాడు. ఆళ్వారుస్వామి దేశోద్ధారక గ్రంథమాల తరపున మొట్టమొదట 
అచ్చువేసిన పుస్తకం సురవరం వారి “ప్రజాధికారములు”. భారతదేశంలో అప్పుడప్పుడే 
అడుగుపెడుతున్న ప్రజల ప్రజాస్వామ్య హక్కుల ఉద్యమంను దృష్టిలో పెట్టుకొని 
ఆళ్వారు స్వామి ఈ పుస్తకం అచ్చువేసాడు. “అవకాశమిస్తే.” కథలో ఆళ్వారుస్వామి 
స్త్రీల ఇంటి చాకిరి వాళ్ళ ప్రతిభ కార్యనిర్వహణ కౌశలాన్ని ఎట్లా హరించి వేస్తుందో 
చెప్పి పాఠకుల దృష్టిని ప్రీల సమస్యలను ఆలోచించించేటట్లు చేసాడు. స్త్రీవాదం 
రాకముందే ముప్పై ఏండ్ల ముందే ఆయన ఆ విధంగా ఆలోచించి వ్రాయటం 
ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలంగాణలో కవులు రచయితలు ఉద్యమాల్లో పాల్గొని కఠిన 
జైలు శిక్షలననుభవించి కవిత్వం, పాటలు, కథలు, నవలలు రచించిన వాళ్ళున్నారు. 
భారతదేశంలో మరెక్కడా రాని విప్లవోద్యమం సాయుధపోరాటం రావటం కవులు, 
రచయితలు రక్తతర్పణం చేయటం తమ రచనలతో ప్రజలను జాగృతం చేయటం 
తెలంగాణ మాగాణంలో జరిగిన అపురూప విషయం. 


ఆళ్వారుస్వామి సామాజిక రాజకీయ దురాచారాలను విమర్శిస్తూ “రామప్ప 
రభస” వ్యాసాలు వ్రాసాడు. అవి “తెలుగు విద్యార్థి” మచిలీపట్నం నుంచి వచ్చే 
పత్రికలో ధారావాహికంగా అచ్చయి తర్వాత పుస్తక రూపంగా వచ్చాయి. ఇంకా 
పుస్తకంగా రాని ఆళ్వారుస్వామి కథలు పత్రికల్లో పడివున్నాయి. ఆళ్వారుస్వామి 
అరసం సభల్లోను పాల్గొన్నాడు. సికింద్రాబాదు రిక్షాకార్మికోద్యమం, గుమాస్తాల 
ఉద్యమం నడిపాడు. పౌరహక్కులు స్ర్తీల హక్కుల గురించి ఆలోచించిన ఉద్యమకారుడు 
ఆళ్వారుస్వామి, తెలంగాణ వైతాళికుడు. 


కాళోజీ 
కాళోజీ నారాయణరావు 1914లో జన్మించాడు. కాళోజీలో బాల్యం నుంచే 


నాయకత్వ లక్షణాలు కన్పించాయి. ఆంధ్ర మహాసభలన్నిటిలో పాల్గొన్నాడు. 1944లో 
కమ్యూనిస్టులను ధిక్కరించాడు. తర్వాత కాలంలో కమ్యూనిస్టు అయ్యాడు. ప్రజల 


122 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


పక్షాల నిలబడ్డాడు. ప్రజాకవి అనే పేరును తెచ్చుకున్నాడు. తెలంగాణ వైతాళికుల్లో 
ఒకడు. 1946లో వరంగల్‌ కోటలో జాతీయజెండాను ఎగురవేసిన వాళ్ళల్లో కాళోజీ 
వున్నాడు. రజాకార్లు కత్తులతో వాళ్ళమీద దాడిచేసారు. మొగిలయ్య అనే దేశభక్తుడు 
రజాకార్లను ఎదుర్మొని పారదోలాడు. కాళోజీ ఎన్నోసార్లు జైలుకు పోయాడు. 1958లో 
కాళోజీ కవితలను “నా గొడవ” పేరుతో ఆళ్వారుస్వామి దేశోద్దారక గ్రంథమాల 
తరఫున అచ్చువేసాడు. కాళోజీ గొడవ ప్రజల గొడవ. 'నా గొడవలో ప్రజల గొడవ 
కష్టాలున్నాయి. అన్యాయాన్ని ఎదుర్కోవటం తిరుగుబాటు కాళోజీ స్వభావం. ప్రజల 
కోసం జీవితం అంకితం చేసినవాడు. మరణం తర్వాత శరీరాన్ని కూడా దవాఖానాకు 
దానం చేసిన ఘనుడు. కొన్ని కథలు వ్రాసాడు. అవి శిల్పం చాలా బాగా వున్న 
కథలు. ప్రజాస్వామిక పౌరహక్కుల కోసం చివరవరకు పోరాడాడు. లోకనాయక 
జయప్రకాశ్‌ నారాయణ గురించి కాళోజీ 

వుట్టుక నీది 

చావు నీది.. 

బతుకంతా దేశానిది 


అన్నాడు. కాళోజీ జీవితం కూడా అంతే! కాళోజీ జీవితమే ఉద్యమం. ఉద్యమమే 
కాళోజీగా బతికాడు. 


అధిక్టత పొంసాకాండే 

పరిపాలన అయినవ్హుదు 

(్రతిపొంస తప్పుదు 

అని కాళోజీ ప్రకటించాడు. హింసను ఎదిరిస్తూ ప్రతిహింస చేసే వాళ్ళను 
నరసింహులుగా భావించాడు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలోనూ కాళోజీ 
పాల్గొన్నారు. 


1943లో అణాగ్రంథమాల వారు కాళోజీ మూడు కథలను ప్రచురించారు. 
“మనమే నయం” పశుహింసను గురించి కథ. “తెలియక (ప్రేమ తెలిసి ద్వేషము” 


123 ముదిగంటి సుజాతారెడ్డి 


కుల విభేదాలు దేవాలయ ప్రవేశం గురించి వ్రాసిన కథ. “విభూతి” ఆధునికత 
వేలం వెర్రి వెయ్యటాన్ని విమర్శించే కథ. “లంకా పునరుద్ధరణ” కథ మిలటరీ 
ప్రభుత్వం 1948లో తెలంగాణలో చేసిన ఆగడాలను వర్ణించే కథ. “ఆగస్టు పదిహేను” 
దేశ స్వాతంత్రానంతరం కాంగ్రెసును రద్దు చేయాలని చెప్పే కథ. కాళోజీ కథల 
శైలి సరళంగా సూటిగా వుంటుంది. కథన శిల్పం బాగుంటుంది. ముగింపులో 
చమత్మార పూర్ణమైన మలుపు వుంటుంది. అన్యాయం జరిగితే ప్రశ్నించటం కాళోజీ 
స్వభావం. ఆ స్వభావమే ఈ కథల్లో ఉంది. కాళోజీ “ఆత్మకథ” కూడా వ్రాసుకున్నాడు. 
ఆయన చమత్కారంగా మాట్లాడేవాడు. కాళోజీ అన్న రామేశ్వరరావు ఉర్దూలో కవిత్వం 
వ్రాసాడు. పేరున్న కవి. 


గంగుల శాయిరెడ్డి 

తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొని జైలుకు పోయిన మరో కవి గంగుల 
శాయిరెడ్డి. గ్రంథాలయోద్యమంలో ఆంధ్ర మహాసభల్లో క్రియాశీలుడై పాల్గొన్నాడు. 
1927-34 మధ్యకాలంలో “కాపుబిడ్డ” కావ్యాన్ని రచించాడు. ఇది ఖండకావ్యం. 
తెలంగాణ పోరాటానికి గల కారణాలేమిటో ఈ కావ్యంలో కన్పిస్తాయి. రైతుల 
కష్టాలను కవి వాస్తవికంగా చిత్రించాడు. “భావికాలము యోచించి చాటపట్ట 
కర్షక్రాలెమ్ము! కనువిప్పి కట్టు నడుము!” అని కవి కర్షకులను మేల్మొల్పాడు. తెలంగాణ 
భాష యాసలో కావ్యం సుందరంగా నడిచింది. శాయిరెడ్డి దళితుల పక్షం వహించి 
వాళ్ల కోసం స్కూళ్ళు నడిపిన సంఘ సంస్కరణ భావాలు గల ఉద్యమ కవి. 

గార్లపాటి రాఘవరెడ్డి 

గార్లపాటి రాఘవరెడ్డి 'సావిత్రి, రతీ విలాపం” వంటి పద్య కావ్యాలు వ్రాసాడు. 
పి.వి.నరసింహారావు, కాళోజీలు ఇతన్నితమ గురువుగా పేర్కొన్నారు. వరంగల్‌ వాసి. 
ఆంధ్రాంగ్ల ఉర్దూ భాషలు నేర్చిన వాడు. అనేక పద్య సంపుటాలు, గేయాలు, శతకాలు 
రచించాడు. 

కాంచనపల్లి చిన వెంకటరామారావు 
“తెలంగాణ రైతాంగ విప్లవ పోరాటంతో వివిధ దశలలో ఉడుతాభక్తి సంబంధం 


124 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కొంత...” నాకు ఉంది అని కాంచనపల్లి తన కథల సంపుటి “మా ఊళ్ళో కూడానా...” 
ముందు మాటలో చెప్పుకున్నాడు. తెలంగాణ ప్రజల విప్లవ పోరాటాన్ని ప్రజా 
జీవితాన్ని కథల్లో తగినంతగా కోరుకున్నంతగా చూచినంతగా చిత్రించలేకపోయానని 
అతని మనోవేదన. “తెలంగాణాను విరివిగాను విశాలంగానూ” చిత్రించలేక 
పోయానని ఆయన రచయిత హృదయం ఆవేదన పడింది. 1921లో జన్మించిన 
కాంచనపల్లి 1992లో మరణించారు. 1960 దశకంలో నల్లగొండలో యువ 
రచయితలకు ఆదర్శంగా నిలిచి దర్పణం” పత్రిక నడిపారు. “దర్పణం” పత్రికకు 
సంపాదకుడిగా ఉన్నాడు. ఆయన వ్రాసిన తొమ్మిది కథల్లో ఆరు కథలు 1947కి 
ముందు వ్రాసినయి. మిగిలిన మూడు 1970 తర్వాత వ్రాసినయి. ఆయన కండ్లకు 
కట్టేట్లుగా కథనం చేసాడు. తాను చూసిన సంఘటనలనే కథలుగా మలిచాడు. 


అయోధ్య రామకవి 


“తెలంగాణ మంటల్లో” కథల సంపుటిని 1948లో విజయవాడ నుంచి 
ప్రచురించాడు. రజాకార్ల అల్లర్లతో పుస్తకాన్ని ఇక్కడ ప్రచురించలేక రచయిత అక్కడ 
ప్రచురించి వుంటాడు. ఈ పుస్తకంలో రజాకార్ల ఆగడాలను, హింసలను, మారణకాండ, 
మానాపహరణాలను చిత్రించే కథలున్నాయి. అయోధ్య రామకవి వరంగల్‌ నివాసి. 
బుర్రకథలు రచించి ఊరూరా తిరిగి చెప్పి ప్రజలను ఉద్యమోన్ముఖులను చూసేవాడట. 
1922లో జన్మించిన అయోధ్య రామకవి ఆంధ్రకేసరి, ఘంటారావం, దీపావళి 
వంటి ఖండకావ్యాలు వ్రాసాడు. గేయాలు, నాటికలు వ్రాసాడు. శతకాలు వ్రాసాడు. 
1949-50లో “భాగ్యనగర్‌ పత్రిక నడిపాడు. కాంగ్రెసు కార్యకర్తగా ఊరూరా తిరిగి 
గాంధీజీ సిద్ధాంతాలను ప్రచారం చేసాడు. శ్రావ్యమైన గొంతుతో పాడేవాడట. “విజ్ఞాన 
గ్రంథమాలి”ను పెట్టి పది వరకు పుస్తకాలు ప్రచురించాడు. 

ఆవుల పిచ్చయ్య 

తెలంగాణ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని కథలు వ్రాసిన మరో రచయిత 
ఆవుల పిచ్చయ్య. సూర్యాపేటలో జన్మించాడు. మీజాన్‌ పత్రికలో పని చేసాడు. 
ఆయన కథలు ఆ పత్రికలోనే అచ్చయ్యాయి. 1944లో ఆంధ్ర మహాసభ చీలినప్పుడు 


125 ముదిగంటి సుజాతారెడ్డి 


పిచ్చయ్య అతివాదుల్లో చేరాడు. రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని కఠిన 
కారాగార శిక్షననుభవించాడు. సామాన్య కుటుంబంలో జన్మించిన పిచ్చయ్య 
కమ్యూనిజం సుఖశాంతులు తెస్తుందని విశ్వసించాడు. అంతగా చదువుకోని పిచ్చయ్య 
ఆరేడు కథల వరకు వ్రాసాడు. తాను సందర్శించిన పోరాట ఘట్టాలనే కథలుగా 
వ్రాసాడు. సరళమైన శైలిలో యధార్థ సంఘటనలను కథలుగా చెప్పాడు. 2010 
పిచ్చయ్య కథలను సంగిశెట్టి సేకరించి పుస్తకంగా అచ్చు వేసాడు. 


తెలంగాణ వీర పోరాటంలో ప్రజల్లో చైతన్యం తేవటానికి పాట చాల 
ప్రముఖమైన పాత్ర ధరించింది. సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, తిరునగరి 
రామాంజనేయులు మొదలైన వారు పాటలు వ్రాసి పాడారు. ప్రజల్లో పోరాట 
పటిమను పెంచారు. సుద్దాల హనుమంతు పోరాటానికి కేంద్రభూమి అయిన 
నల్లగొండ జిల్లా పాలడుగులో 1910లో పుట్టాడు. అతని పాటలు “పల్లెటూరి 
పిల్లగాడ” పేరుతో పుస్తకరూపంగా వచ్చాయి. “బండెనక బండికట్టి పదహారు బండ్లు 
కట్టి... నైజాం సర్మారోడ నాజీల మించినోడ!” మొదలైన ప్రసిద్ధమైన పాటలను 
కట్టిన కవి యాదగిరి. రజాకార్ల చేతిలో అమరుడైనాడు. తెలంగాణలో తర్వాత 
కాలంలో గద్దర్‌, గోరటి వెంకన్న అందెశ్రీ, గూడ అంజయ్య, సంధ్య, జండా రాజన్న, 
మాస్మార్జీ వంటి వాళ్ళు పాటలు కట్టి పాడేవాళ్ళు. పాటలు పాడే వారసత్వాన్ని 
కొనసాగిస్తున్నారు. 
పొట్లపల్లి రామారావు 
రామారావు తొమ్మిది కథలు “జైలు” పేరుతో అచ్చయ్యాయి. సామాన్య ప్రజలపై 
జరిగే దౌర్జన్యాలను కథలుగా వ్రాసాడు. వ్యాసాలు, కవిత్వం నాటికలు వ్రాసాడు. 
చక్కని రమ్యమైన కవితాశైలిలో రచించాడు. 
పెండ్యాల శేషగిరిరావు 
పెండ్యాల శేషగిరిరావు (1925 జననం) “దాంపత్యం” పేరుతో కథల సంపుటిని 
వరంగల్‌లోని “విజ్ఞాన గ్రంథమాల” వారు 1943లో ప్రచురించారు. కొమర్రాజు, 
ఒద్దిరాజు సోదరుల కాలం నుంచి తెలంగాణలో ఎన్నో గ్రంథమాలలు నెలకొల్పబడి 


126 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


పుస్తకాలను అనేక సంఖ్యలో ప్రచురించటం విశేషం. శేషగిరిరావు వరంగల్‌ జిల్లాలో 
సాహితీ సామాజిక చైతన్యానికి మార్గదర్శిగా నిలిచాడు. ఈయన “శ్రావణి అనే 
కథల పుస్తకం వేసాడు. అది అలభ్యం. 1945 ఉగాది సందర్భంగా పెండ్యాల చిన 
రాఘవరావు విశేష సంచికగా కథానికల సంకలనాన్ని తెచ్చాడు. దీనిలో మంచి 
కథలున్నాయి. 
భండారు అచ్చమాంబ 

ప్రసిద్ధ పరిశోధకుడు, తెలంగాణలో శ్రీకృష్ణదేవ రాయాంధ్ర భాషా నిలయము” 
అనే గ్రంథాలయాన్ని 1901లో ప్రారంభించటానికి మూలకారకుడైన హైద్రాబాదులో 
“విజ్ఞాన చంద్రికా గ్రంథమాల” పేరుతో ప్రచురణ సంస్థను ప్రారంభించిన తెలంగాణ 
వైతాళికుడని పేరుగాంచిన కొమర్రాజు వేంకట లక్ష్మణరావు సోదరి భండారు 
అచ్చమాంబ. ఆంధ్రదేశ చరిత్ర వ్రాయాలంటే తెలంగాణ గని వంటిదని అభిప్రాయం 
ప్రకటించి తెలంగాణ చరిత్ర శాసనాల పరిశోధనకు పూనుకున్నాడు కొమర్రాజు. 
కృష్ణా మండలంలో అచ్చమాంబ 1874లో జన్మించింది. ఆమె తండ్రి వెంకటప్పయ్య 
మునగాల సంస్థానంలో దివాన్‌గా పని చేసాడు. మునగాల సంస్థానంలో చాలా 
భాగం నైజాంలో వున్నా కొన్ని గ్రామాలు కృష్ణా జిల్లాలో వుండేయి. భర్త 
మరణానంతరం అచ్చమాంబ తల్లి ఇద్దరు పిల్లలను తీసుకొని నల్లగొండ జిల్లా 
దేవరకొండలో ఉద్యోగి అయిన సవతి కొడుకు కొమర్రాజు శంకరరావు దగ్గరికి 
వచ్చింది. ఆ విధంగా అచ్చమాంబ బాల్యం దేవరకొండ ఆ తర్వాత బోనగిరిలో 
గడిచింది. 


తల్లి ఆమెకు పదేళ్ళ వయస్సులో తన సోదరుడు మాధవరావుకిచ్చి రెండో 
పెండ్లి జరిపించింది. అప్పట్నుంచి అచ్చమాంబ నాగపూర్‌లో నివసించింది. అక్కడే 
ఆమె మరాఠీ, గుజరాతీ, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతం ఆది భాషలు నేర్చుకుంది. స్త్రీ 
సమాజం నడిపి స్రీలకు విద్యా విజ్ఞానం బోధించేది. సోదరునితో పాటు బొంబాయిలో 
జరిగిన కాంగ్రెసు మహాసభలకు పోయింది. వీరేశలింగం శిష్యురాళ్ళతో 
సమకాలికురాలైన అచ్చమాంబ స్రీ విద్య స్త్రీ వ్యక్తిత్వం గురించి ఆధునిక భావాలు 


127 ముదిగంటి సుజాతారెడ్డి 


గల రచయిత్రి. “అబలా సచ్చరిత్ర రత్నమాల” సాహసవంతులైన గొప్ప స్త్రీల జీవిత 
చరిత్రలను వ్రాసింది. వ్యాసాలు కూడా వ్రాసింది. అవి పత్రికల్లో అచ్చయ్యాయి. 
ఆమె పన్నెండు వరకు కథలు వ్రాసింది. ఇతర భాషల పరిచయంతో ఆమెకు ఆధునిక 
కథ స్వరూపం బాగానే పట్టుబడ్డది. ఆమె బాల్యం తెలంగాణలో గడపటమే కాక 
మునగాల సంస్థానంతో సంబంధముంది. మునగాల రాజానాయని రంగారావు 
తెలంగాణలో గ్రంథాలయోద్యమం ఆంధ్ర జనసంఘం స్థాపనలో వున్నాడు. కొమర్రాజు 
తెలంగాణ వైతాళికుడు. అచ్చమాంబ తన కథల్లో “కచ్చె, పారి, తేప, అత్తి మొదలైన 
తెలంగాణ పదాలను ప్రయోగించింది. కాబట్టి భండారు అచ్చమాంబ తెలంగాణ 
రచయిత్రి. తెలుగులో మొట్టమొదటి కథ రచించిన గౌరవం ఆమెకే దక్కుతుంది. 


అచ్చమాంబ తెలుగులో మొట్టమొదటి కథ “ప్రేమపరీక్షణము”. ఇది 1898 
జులైలో వ్రాసింది. రాయసం వెంకటశివుడు నిర్వహించే “తెలుగు జనానా”లో 
అచ్చయింది. 1898 సెప్టెంబరులో “ఎరువు సొమ్ము పరువు చేటు” కథ అచ్చయింది. 
ఈ రెండు ఇప్పుడు దొరకటం లేదు. 1901 నుండి 1904లో అంటే మరణించేంత 
వరకు అచ్చమాంబ వ్రాసిన కథలు దొరుకుతున్నాయి. ఆమె 10 కథలు అచ్చయి 
లభిస్తున్నాయి. వాటిల్లో 1901లో వ్రాసిన “గుణపతియగు స్రీ” దశకుమార చరిత్రలోని 
కథకు అనుకరణ. ఇక 1901లోనే వ్రాసిన “లలితా శారద” తెలుగులో మొట్టమొదటి 
కథ అవుతుంది. అచ్చమాంబ వ్రాసిన “ధనత్రయోదశి, దంపతుల ప్రథమ కలహము, 
బీద కుటుంబము” మంచి కథా శిల్పం వున్న కథలు. అచ్చమాంబ స్త్రీ విద్య, స్త్రీల 
వ్యక్తిత్వం నిర్మాణాలను వస్తువుగా తీసుకొని కథలు వ్రాసింది. సరళమైన గ్రాంది; క 
శైలిలో వున్నాయి. 

భాగ్యరెడ్డివర్మ 

భాగ్యరెడ్డివర్మ దళితుడు. సంఘసంస్కర్తగా హరిజనోద్ధరణకు కృషి చేసాడు. 
“వెట్టిమాదిగ” 1932లో ఆయన వ్రాసిన దళితుని కథ. తెలుగులో దళితుడు వ్రాసిన 
మొదటి దళిత కథ ఇది. తెలుగు సాహిత్యంలోనే ఇది మొదటి దళిత కథ. 


128 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


1914లో భాగ్యరెడ్డి వర్మ హైద్రాబాదులో బ్రహ్మసమాజం స్థాపించాడు. 
1915లో సంఘ సంస్కార నాటకమండలిని స్థాపించి హరిజనులచేత నాటకాలు 
వేయించాడు. నాటక ప్రదర్శనలలో సంఘ సంస్మరకణల భావాలను ప్రచారం చేసాడు. 
1922లో “ఆది హిందూ సాంఘిక సేవా సమితి స్థాపించాడు. 1931లో “భాగ్యనగర్‌” 
పత్రికను పెట్టి నడిపి విజ్ఞానాన్ని పంచిపెట్టాడు. 1987లో భాగ్యనగర్‌ పత్రిక “ఆది 
హిందూ పత్రిక”గా మారింది. ఆ విధంగా సామాన్య జనుల్లో చైతన్యం భావ 
విప్లవం తేవటానికి అనేక సంస్థలను స్థాపించి కృషి చేసాడు. తెలంగాణలో ఈ 
విధంగా ఆర్య సమాజం వారు భాగ్యరెడ్డి వర్మ, రాజబహద్దర్‌ వెంకటరామారెడ్డి 
వంటి వాళ్ళు సంఘ సంస్మరణలను ప్రవేశ పెట్టారు. ఆర్య సమాజం వాళ్ళు 
అంటరానితనం, స్త్రీల విద్య, వితంతు వివాహాల విషయంలో విగ్రహారాధన వంటి 
మూఢ విశ్వాసాలను ఖండించటం వంటి కార్యక్రమాలు చేపట్టారు. నిజాంకు 
వ్యతిరేకంగా పోరాడారు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కరూ తెలంగాణలో రావి నారాయణరెడ్డి 
మొదలుకొని కాళోజి, పి.వి., కొండా వెంకటరంగారెడ్డి వాళ్ళెందరో ఆర్య సమాజం 
చేత ప్రభావితులయ్యారు. 

పర్సా దుర్గాప్రసాదరావు 

కొన్ని కథలు వ్రాసి కనుమరుగైన మంచి కథకులెందరో తెలంగాణలో ఉన్నారు. 
ఊటుకూరు రంగారావు, ఇరివెంటి కృష్ణమూర్తి, ముకురాల (మంద) రామారెడ్డి, 
మురళి, చరుకుపల్లి సోదరులు, గుండవరము, హనుమంతరావు, బడారు శ్రీనివాసరావు, 
జి.రాములు, కె.రాములు, వెదిరె చెన్నకేశవులు, చిన్న రాఘవరావు వ్రాసే కథల్లో 
రొమాంటిసిజం కన్పిస్తుంది. ఎందరెందరో గొప్ప కథకులు కనుమరుగయిన 
వాళ్ళున్నారు. బోలెడంత వైవిధ్య పూర్వకమైన కథా సాహిత్యం తెలంగాణ నుంచి 
1912-1956 మధ్య కాలంలో వచ్చింది. అవి కేవలం పోరాట కథలే కావు. 
సామాజిక చారిత్రక, హాస్య కథలున్నాయి. సామాజిక సూత్రాలను చిత్రించే కథలు 
కూడా వున్నాయి. 

తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని కథలను వ్రాసిన వాళ్ళు ఇంకా 


129 ముదిగంటి సుజాతారెడ్డి 


కొంతమంది కన్పిస్తున్నారు. బి.ఎన్‌.రెడ్డి “ఆయువుపట్టు” అనే పెద్ద కథను 
పి.వి.నరసింహారావు “గొల్లరామవ్వ” కథను వ్రాసారు. కె.ఎల్‌.ఎన్‌., కవి రాజమూర్తి 
మొదలైన వాళ్ళు కథలు వ్రాసారు. 


ఎన్‌.బి.సీతారామారావు 1939లో వ్రాసిన “గరీబోజ్జి” కథంతా తెలంగాణ 
మాండలికంలో వ్రాసిన కథ. తెలుగులో మొత్తం మాండలికంలో వ్రాసిన మొదటి 
కథ ఇది. తెలంగాణ విమోచనోద్యమ కాలంలో ఎందరో రచయితలు తెలంగాణ 
మాండలికంలో రచించారు. తర్వాత కాలంలో 1950 దశకంలో గూడూరి సీతారాం, 
" సురమౌళి, యశోదారెడ్డి తెలంగాణ మాండలికంలో చక్కని కథలు వ్రాసారు. తెలంగాణ 
పోరాటం కాలంలో తెలంగాణలో జరిగే దౌర్జన్యాలను, పోరాటాలను చిత్రించే 
కథలు ఎక్కువగా వచ్చినా పల్లె ప్రజల జీవితాన్ని యధార్థంగా చిత్రించే కథలు 
కూడా వచ్చాయి. పట్టణ జీవితాన్ని చిత్రించే కథలు, సంఘసంస్కరణ కథలు, ప్రేమ 
కథలు, చారిత్రక కథలు, హాస్యకథలు, స్త్రీల సమస్యలను చిత్రించే కథలు, సైన్స్‌ఫిక్షన్‌ 
కథలు, డిటెక్టివ్‌ కథలు వంటి ఎంతో వస్తువైవిధ్యంతో కథలు వచ్చాయి. ఆంధ్ర 
ప్రాంతాల నుంచి మధ్యతరగతి వాళ్ళ, పట్టణవాసుల జీవితాలను, సమస్యలను 
చిత్రించే కథలు ఎక్కువగా వస్తే తెలంగాణ పల్లె ప్రజల కింది వర్గాల సమస్యలను, 
పోరాటాన్ని చిత్రించే కథలు ఎక్కువ సంఖ్యలో వచ్చాయి. తెలంగాణలో వస్తు వైవిధ్య 
పూర్ణమైన కథలు వచ్చాయి. తెలంగాణ చరిత్రనంతా కథా సాహిత్యం ప్రతిబింబింప 
జేస్తున్నది. తెలంగాణ ప్రజల సాంస్కృతిక సామాజిక ఉద్యమాల చరిత్రను ఆనాటి 
కథకులు వ్రాసిన కథల ఆధారంగా నిర్మించవచ్చును. ఆ విధంగా తెలంగాణ 
సాహిత్యంలో కథ ఒక ప్రముఖ పాత్ర వహించింది. 


తెలంగాణలో కాల్పనిక వాదం అంటే రొమాంటిసిజంకు సంబంధించిన 
సాహిత్యం రాలేదన్న అపోహ ఒకటి ఉన్నది. తెలంగాణ నిరంకుశ పాలనలో ప్రజలపై 
జరుగుతున్న అన్యాయాలను చిత్రించే సాహిత్యం వచ్చినా మరోవైపు హైద్రాబాదులోని 
రచయితలు కొందరు రొమాంటిసిజం కథలు కవిత్వం వ్రాసారు. గోలకొండ కవుల 
సంచికలో మనకు రొమాంటిసిజం కవితలు కన్పిస్తాయి. హైద్రాబాదులో బూర్గుల 
రంగనాథరావు, నెల్లూరు కేశవస్వామి, నందగిరి ఇందిరాదేవి వంటివాళ్ళు “సాధన 


130 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


సమితి” స్థాపించి రొమాంటిసిజం కథలు వ్రాసారు. వాళ్ళు కథల పోటీలను నిర్వహించి 
కథా రచనను తెలంగాణలో ప్రోత్సహించారు. 


1919లో తల్లావర్ష్టుల శివశంకర శాస్త్రి, చింతా దీక్షితులు, నోరి నరసింహశాస్త్రి 
ఆంధ్ర ప్రాంతంలో “సాహితీ సమితిని స్థాపించి భావకవుల నవ్య సాహిత్య ప్రచారానికి 
వ్యవహారిక భాషోద్యమానికి ప్రచారం కల్పించారు. ఆ “సాహితీ సమితి” ఆశయాలనే 
సాధన సమితి వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ భాష, శైలి, భావజాలం, ఇతివృత్తాల 
వంటివే ఈ కథకుల కథల్లో కన్పిస్తున్నాయి. కాని పుస్తకంగా ఎక్కువగా వేసుకోలేదు. 
బూర్గుల రంగనాథరావు తన కథలను “వాహ్యాళొ (1943) పేరుతో అచ్చువేసుకున్నాడు. 
1949లో ధరణికోట శ్రీనివాసులు “మా యింట్లో” కథల సంపుటి వేసాడు. నెల్లూరు 
కేశవస్వామి కథలు “చార్మినారు” పేరుతో చాల తర్వాత కాలంలో అచ్చయ్యాయి. 
నందగిరి ఇందిరాదేవి, నందగిరి వెంకట్రావు దంపతులు సాధన సమితి సభ్యులు. 
చాలా కథలు వ్రాసారు. కాని పుస్తకంగా అచ్చువేసుకోలేదు. హీరాలాల్‌ మోరియా 
15 కథలను “బతుకుబాట” పేరుతో దేశోద్ధారక గ్రంథమాల వారు అచ్చువేసారు. 


1940 దశకంలో ఊటుకూరు రంగారావు, ఇటికాల నీలకంఠరావు, వెల్టుర్తి 
మాణిక్యరావు మొదలైన ఎందరో కథలు వ్రాసారు. కాని, పుస్తకంగా తీసుకురాలేదు. 
వీళ్ళ కథలు (ప్రేమ వృత్తాంతాలతో హాస్య సంఘటనలతో రొమాంటిసిజం అంటే 
కాల్పనిక వాదం భావకవుల భావాలు గల కథా రచయితలు అని చెప్పదగిన 
వాళ్ళు. మునిమాణిక్యం కథల్లో “కాంతం” పాత్రలాంటి పాత్ర కనకం పేరుతో 
సృష్టించి ధరణికోట శ్రీనివాసులు కథలు వ్రాసాడు. ఈ కథలు సంపుటానికి 
మునిమాణిక్యం “మున్నుడి” పేరుతో ముందుమాట వ్రాసాడు. రొమాంటిసిజం 
రచయిత అని చెప్పుకోదగిన రచయిత భాస్కరభట్ల కృష్ణారావు (1918-1966) 
ఈయన కథలు 3 సంపుటాలుగా వచ్చాయి - 'చంద్రలోకానికి ప్రయాణం, కృష్ణారావు 
కథలు, వెన్నెల రాత్రి. దాదాపు 40 కథలు వ్రాసాడు. ఆంధ్ర సారస్వత పరిషత్తు 
స్థాపకులలో ఒకడు. నాటికలు కూడా వ్రాసాడు. “వెల్లువలో పూచిక పుల్లలు, 
యుగసంధి” నవలలు వ్రాసాడు. 1922-48ల నాటి హైద్రాబాదు నగర జీవితం 
ఆయన నవలలో కన్పిస్తుంది. ఈ నవలల్లో సమకాలిక నగర సమాజ చిత్రణే కాక 


131 ముదిగంటి సుజాతారెడ్డి 


రొమాంటిసిజం ఛాయలు చాలా వున్నాయి. 


వెల్టుర్తి మాణిక్యరావు గోలకొండ పత్రికకు సహ సంపాదకుడుగా వున్నాడు. 
“దయ్యాల పన్గడి మాండలిక భాషలో వ్రాసిన నాటిక. ఈయన కథలు కూడా 
రచించాడు. 'మాణిక్యవీణ” అనే కవితా సంకలనం అచ్చువేసాడు. ఆ రోజుల్లో నిజాం 
ప్రభుత్వం దీన్ని నిషేధించింది. 


ఆ కాలంలో కోదాటి రామకృష్ణారావు “సుమ విలాపం” (1925) కరుణశ్రీ 
పుష్ప విలాపాన్ని తలపించే కవితలు వ్రాసాడు. కోదాటి నారాయణరావు 
గ్రంథాలయోద్యమంలో పని చేయటమే కాక అనేక వ్యాసాలు వ్రాసాడు. “ప్రగతి, 
బాల సరస్వతి వంటి పత్రికలను నడిపాడు. కథలు, గేయాలు, పద్యాలు, నాటికలు 
రచించాడు. పులిజాల రంగారావు ఉద్యమంలో పాల్గొన్నాడు. కవిత్వం వ్రాసాడు. 


ఏలె ఎల్లయ్య 'బీదరైతు' వంటి నాటకాలు రచించాడు. మంత్రి ప్రెగడ 
వెంకటేశ్వరరావు (1934) జాతీయ గేయాలు వ్రాసాడు. షబ్నవీసు (1896-1926) 
భార్య స్మృతితో రాజ్యలక్ష్మి కావ్యాన్ని రచించాడు. ఆయన 'బాలికా విలాపము’ కథ 
సంఘ సంస్మరణ భావాలను చిత్రిస్తున్నది. 1922లో నీలగిరి పత్రికను నల్లగొండ 
నుంచి నడిపాడు. 


ధవళా శ్రీనివాసరావు (1918) 'ధవళశ్రీ” అనే కవితా సంపుటిని ప్రచురించాడు. 
1946లో అచ్చయిన 'తొలి సంజులో భావ కవిత్వ ఛాయలు కన్పిస్తున్నాయి. తెలంగాణ 
విమోచనాన్ని ప్రబోధించే కవిత్వం, గేయాలు వ్రాసాడు. 


పాశం నారాయణరెడ్డి (1909-1982) “దయానంద సరస్వతి జీవిత చరిత్ర 
'శ్యాగమూర్తులు' వ్రాసాడు. సదాశివరెడ్డి పద్య కావ్యం రచించాడు. నిజాంను ఎదిరించిన 
వీరుడు సదాశివపేట పాలకుడు “సదాశివరెడ్డి వీరుని చరిత్రను నారాయణరెడ్డి 
కావ్యంగా రచించాడు. ఇది 'శివభారతం, రాణా ప్రతాపసింహ చరిత్రల వంటి 
జాతీయ భావాలు గల కావ్యం. తెలంగాణ విమోచనోద్యమం కాలంలోనే పల్లా 
దుర్గయ్య, “గంగిరెద్దు” ఖండకావ్యం రమ్యమైన పద్యశైలిలో అలంకారిక శైలిలో 
రచింపబడింది. 


132 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వానమామలై వరదాచార్యులు 


తెలంగాణ నుంచి ఆధునిక కాలంలో “పోతన చరిత్ర” అనే మహాకావ్యం 
రచించిన వానమామలై వరదాచార్యులు వరంగల్లు దగ్గరున్న మడికొండ నివాసి. 
వరదాచార్యుల కవిత్వం మృదు మధురమైంది. రసవంతమైంది. పోతన మహాకవి 
జీవిత వృత్తాంతాన్ని వరదాచార్యులు రమ్యమైన శైలి వర్ణనలతో రచించాడు. పోతన 
తెలంగాణ గర్వించదగిన కవి. వరదాచార్యుల సోదరుడు జగన్నాథాచార్యులు రైతు 
రామాయణం అనే ఆధునిక ఇతివృత్తం గల కావ్యాన్ని రచించాడు. 


అసర్‌ జాహీల కాలంలో తెలంగాణలో ఆధునికత (ప్రవేశించింది. 
గ్రంథాలయోద్యమం, తెలంగాణ విమోచనోద్యమం, రైతాంగ సాయుధ పోరాటం 
కాలంలో విస్తృతంగా కథలు, వ్యాసాలు, కవిత్వం ఆధునిక ప్రక్రియలో విస్తృతంగా 
వ్రాయబడి ప్రజలను పోరాటోన్ముఖులుగా చేసాయి. పాట, బుర్రకథలు, నాటకాల 
ప్రక్రియలు చదువురాని వాళ్ళను కూడా చాలా ప్రభావితం చేసాయి. సుంకర వాసిరెడ్డి 
జంటగా వ్రాసిన మా భూమి’ నాటకం తెలంగాణలో 1000 ప్రదర్శనలు జరిగాయి. 
రాజారావు వ్రాసిన “వీరనారి నాటకం తెలంగాణలో నారీమణులు చేసిన వీరోచిత 
పోరాటాలను చిత్రించే నాటకం. పొట్లపల్లి రామారావు పగ, న్యాయం వంటి 
భూస్వాముల దౌర్జన్యాలను వెట్టిచాకిరీ దోపిడీలను చిత్రించే నాటికలు వ్రాసారు. 
అంతకుముందు ఒద్దిరాజు సోదరులు నాటికలు వ్రాసారు. నాటికల నాటకాల 
రచన అనేక సంఖ్యలో జరిగినా నాటక ప్రదర్శన కళ తెలంగాణలో వికసించ లేదు. 
దానికి రెండు కారణాలున్నాయి - ఒకటి - ముస్లిం సంస్కృతిలో సంగీత నాటక 
వినోదాలకు తావులేదు. రెండోది - తెలంగాణ ఆ సమయంలో ఉద్యమాలతో 
మండిపోతున్నది. నాటకాలు ప్రదర్శించే సమయం, తీరిక, ధనం లేదు. నటులు 
ముందుకు వచ్చే శాంతి వాతావరణం లేదు. కింది వర్గాల్లో వున్న ఒగ్గు కథ, చిందు 
బాగోతాలు ఆదరణను పొందాయి. కాబట్టి తెలంగాణ పోరాట కాలంలో నాటక 
ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే నాటకాల రచన, నాటక 
సమాజాలు, నాటక ప్రదర్శనలు తెలంగాణలో వికసిస్తున్నాయి. ఆ విధంగా పాటలు, 
ప్రజానాట్యమండలి వారి నాటక ప్రదర్శనలు ప్రజలను ఉద్యమోన్ముఖులను చేసాయి. 


133 ముదిగంటి సుజాతారెడ్డి 


సాహిత్యం తెలంగాణ విమోచనోద్యమంలో చాలా పెద్దపాత్ర ధరించింది. | 
గ్రంథాలయోద్యమంతో ఆరంభమైన తెలంగాణ జాగృతి పునరుజ్జీవనోద్యమం క్రమంగా | 
ఆంధ్ర మహాసభలతో తెలంగాణ విమోచనోద్యమంగా రైతాంగ సాయుధ పోరాటంగా | 
రూపొంది తెలంగాణ ప్రాంతాన్నే కాదు మొత్తం నైజాం రాష్ట్రాన్ని నిరంకుశ పాలన ' 
కోరల నుంచి విడిపించింది. | 


134 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


విశాలాంధ్రయుగం 


ఒకవైపు తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటం భాషా సాంస్కృతిక 
పునరుజ్జీవనం కోసం గ్రంథాలయోద్యమం నడుస్తున్న తరుణంలో మద్రాసు రాష్ట్రంలో 
వున్న ఆంధ్రులు తమిళుల అణచివేత ఆధిపత్యాన్ని అన్యాయాలను సహించలేక 
ఆంధ్రులకొక ప్రత్యేక రాష్ట్రం కావాలనేకాంక్షతో 1910 ప్రాంతంలో ఆంధ్రోద్యమానికి 
నాంది పలికారు. 1910లో మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా అప్పటికి గాంధీజీ 
ప్రవేశం జరగని కాలంలో జాతీయ రాజకీయాల్లో ఒక స్తబ్ధత ఏర్పడింది. ఇంకోవైపు 
బెంగాల్‌లో ఉవ్వెత్తున లేచిన వందేమాతరం ఉద్యమం ప్రభావంతో చైతన్యం పొంది 
ఆంధ్ర నాయకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య, కొండా వెంకటప్పయ్య, ఉన్నవ 
లక్ష్మీనారాయణ, కోపల్లె హనుమంతరావు వంటి ఆంధ్రాభిమానులు ఆంధ్రోద్యమానికి 
నాంది పలికారు. 1911లో గుంటూరు నుంచి 'దేశాభిమాని” పత్రిక ఆంధ్రులకు 
ప్రత్యేక రాష్ట్రం ఉండాలని సంపాదకీయం వ్రాసింది. 1907-08లో బందరులో 
నైజాం, కోస్తా ప్రాంతానికి చెందిన ఆంధ్రులు సంయుక్త సమావేశం జరిపారు. 
కోస్తా రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలతో ఆంధ్రరాష్ట్ర పటం తయారు చేసారు. 
ఆంధ్రుల జాతీయ చరిత్ర అంటే అభిమానాన్ని కలిగించే నవలలు వచ్చాయి. చిలుకూరి 
వీరభద్రరావు “ఆంధ్రుల చరిత్ర 2 భాగాలు వ్రాసారు. కాశీనాథుని నాగేశ్వరరావు, 
ముట్నూరి కృష్ణారావు తమ ఆంధ్రపత్రిక, కృష్ణా పత్రికల్లో ఆంధ్రోద్యమాన్ని 
బలపరిచారు. 1913లో బాపట్లలో ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. మాతృభాష 
ప్రాముఖ్యతను గురించి కొండా వెంకటప్పయ్య ఉపన్యసించారు. విద్యాబోధన 
మాతృభాషలో జరగాలన్నారు. 


135 ముదిగంటి సుజాతారెడ్డి 


జాతీయోద్యమం బలపడిన తర్వాత గాంధీజీ నాయకత్వంలో స్వాతంత్రోద్యమం 
జరుగుతున్న కాలంలో ముందుగా దేశ స్వాతంత్ర్యం రావాలి తర్వాత ఆంధ్రరాష్ట్ర 
అవతరణమన్న భావం బలపడింది. 1947లో దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 
ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్రావతరణను కోరారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 
దేశ ప్రధానమంత్రి నెహ్రూ భాషా రాష్ట్రాల అవసరాన్ని గుర్తించారు. ఆంధ్రరాష్ట్రం 
కావాలని పొట్టి శ్రీరాములు నిరాహారదీక్ష చేసి పరమపదించటంతో కేంద్ర ప్రభుత్వం 
విశాలాంధ్ర ఏర్పాటుకు అంగీకరించింది. ఆ సమయంలో నైజాం ప్రజలు, నాయకులు 
విశాలాంధ్ర భావనకు విముఖత చూపారు. కాని నెహ్రూ అందరినీ సమాధాన 
పరచటంతో విశాలాంధ్ర 1956 నవంబరు 1వ తారీఖున అవతరించింది. 
విశాలాంధ్రకు రాజధాని హైద్రాబాదు నగరం. రాజధాని నగరానికి కావలసిన 
హంగులన్నీ ఉండటంతో విశాలాంధ్ర అవతరణకు ఎక్కువ ధన కాల వ్యయం 
జరగలేదు. తెలుగువారు ఉద్యోగులు రాజకీయ నాయకులు మద్రాసు నుంచి తాత్కాలిక 
రాజధాని కర్నూలు తరలివచ్చి అక్కడి నుంచి హైద్రాబాదు తరలివచ్చారు. ఆంధ్రుల 
కాలనీలు ఏర్పడ్డాయి. నగరం విస్తరించింది. 


విశాలాంధ్ర భావనను అప్పుడు దేవులపల్లి రామానుజరావు, దాశరథి 
కృష్ణమాచార్యులు, కాళోజి, సి. నారాయణరెడ్డి వంటి కవులు, రచయితలు సమర్ధించారు. 
ఆంధ్రుల ఐక్యతను ఆహ్వానించారు. 1956 నుంచి 1970 వరకు విశాలాంధ్ర 
అవతరణతో తెలంగాణ ప్రాంతంలో సాహిత్యం అంతగా రాలేదని అనుకునే వాళ్ళు 
ఉన్నారు. విప్లవోద్యమం అంటే 1970 దశకంలో నక్సలిజం వచ్చేంత వరకు 
తెలంగాణలో సాహిత్యమే లేదని అభిప్రాయం ఒకటి ఏర్పడింది. ఇది తెలంగాణను 
ఉపేక్షించటం వల్ల ఏర్పడిన అభిప్రాయం! ధోరణి! పట్టించుకోకపోవటం, అధ్యయన 
లోపం వల్ల ఏర్పడింది. తెలంగాణ భాష యాసను కించపరచటం, తెలంగాణ 
భాషలో వున్న అసలు సిసలైన తెలుగు పదాలను, నుడికారాన్ని గుర్తించక హేళన 
చేయటం, ఆంధ్ర ప్రాంతంలో తెలుగులో ఉర్టూ పదాలున్నా వాటిని పట్టించుకోకుండా 
తెలంగాణ భాషలోని ఉర్దూ పదాలను విమర్శించటం వంటి వివక్ష ఉపేక్షలు జరిగాయి. 
చరిత్ర తెలియని అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారు. పునరుజ్జీవనకాలంలోనే పోతన 


136 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


రాయలసీమ వాడని అనటం, మొల్ల కవయిత్రి ప్రబంధయుగం నాటి కవయిత్రి 
నెల్లూరు వాసి అనటం, వీరశైవ సాహిత్యాన్ని కాకతీయుల పరిపాలనను చరిత్రలో 
పట్టించుకోకపోవటం వంటి అన్యాయాలెన్నో తెలంగాణకు జరిగాయి. విశాలాంధ్ర 
ఏర్పడిన తర్వాత కూడా వివక్ష ఉపేక్షల వల్ల ఈ భావన కొనసాగింది. అయినా 
విపరీత పరిస్థితుల మధ్య 1956-2000 మధ్య కాలంలో విశాలాంధ్ర పాలనలో 
తెలంగాణలో చాలా సాహిత్య సృజన జరిగింది. 


తెలంగాణలోని పత్రికలేవీ లేకుండ అయ్యాయి. గోలకొండ పత్రిక కొన్నాళ్ళు 
నడిచినా నిస్తేజంగా ఉండిపోయింది. ఆంధ్రుల ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక, 
యువ, జయశ్రీ వంటి పత్రికలే నడిచాయి. తెలంగాణ భాషకు సంస్కృతికి ఒక 
వాహిక లేకుండా అయింది. మొదలే వివక్షకు లోనయ్యారంటే అక్షరాస్యత తక్కువగా 
వున్న తెలంగాణలో పత్రికల తోడు లేకుండా అయింది. అక్షరాస్యత తక్కువగా 
ఉండటం చేత పాఠకుల సంఖ్య తక్కువే. ఇక్కడ మధ్యతరగతి చదువుకున్న వాళ్ళు 
ఎక్కువ లేకపోవటంతో చాలా ఉద్యోగాల్లో ఆంధ్రులు నిండిపోయారు. ఇది 
తెలంగాణకు ఒక దెబ్బ అయింది. విశాలాంధ్రలో అక్షరాస్యత తక్కువయినా నైజాం 
వ్యతిరేక పోరాటం ప్రభావం వల్ల సాహిత్య సృజన కొనసాగింది. సమకాలిక 
ఉద్యమాలను సామాజిక, రాజకీయ పరిస్థితులను ప్రతిబింబించే మంచిసాహిత్యమే 
ఇక్కడి నుంచి వచ్చింది. ఒక్కటే లోటు ఏమిటంటే తెలంగాణ ముద్ర లేకపోవటం. 
వాళ్ళకు ప్రత్యేకమైన గుర్తింపు లేకపోవటం వల్ల ఈ కాలంలో తెలంగాణ నుంచి 
సాహిత్యం అంతగా రాలేదన్న ఒక అభిప్రాయం ఏర్పడుతున్నది. కాని అది అసత్యం. 


1950 దశకంలో తెలంగాణలో అభ్యుదయ వాద సాహిత్యం ప్రవేశించింది. 
అంతకుముందు తెలంగాణ నిజాం నిరంకుశ పాలనను ఎదుర్మొని జరిగిన 
పోరాటాలను చిత్రించే కవిత్వం, పాటలు, కథలు, నవలలు, నాటకాలు వచ్చాయి. 
తెలంగాణ విమోచనం జరిగిన తర్వాత 1950 దశకంలో నెహ్రూ ప్రబోధించిన 
సోషలిజం ఆధారంగా అభ్యుదయ వాదం ప్రవేశించింది. తెలంగాణ పోరాటం 
కాలంలో తిరుగుబాటు కవిత్వం వ్రాసిన దాశరథి, కాళోజి వంటి వాళ్ళు మానవతా 


137 ముదిగంటి సుజాతారెడ్డి 


వాదం, ప్రజాస్వామ్యం, సమసమాజంవైపు దృష్టి నిలిపి సాహిత్యాన్ని సృజించారు. 
దీన్ని తెలంగాణ సాహిత్య చరిత్రలో అభ్యుదయ యుగంగా పేర్కొనాలి. 


అభ్యుదయ వాదం 


అరసం ఆరంభ కాలంలోనే తెలంగాణలో అడుగు పెట్టింది. తెలంగాణ అరసంకు 
వట్టికోట ఆళ్వారు స్వామి ఆద్యుడు. 1943లో తెనాలిలో జరిగిన తొలి అరసం 
మహాసభలకు ఆళ్వారుస్వామి పోయి వచ్చాడు. అభ్యుదయ భావాల మీద అతనికున్న 
అభిమానం అటువంటిది. మళ్ళీ 1944లో విజయవాడలో జరిగిన రెండో అరసం 
మహాసభలకు కూడా ఆళ్వారుస్వామి పోయాడు. అప్పుడతన్ని హైద్రాబాదు 
సికింద్రాబాదులో అరసం విస్తరింజేయాలని అతన్ని కార్యవర్గ సభ్యునిగా చేసి ఆ 
బాధ్యతను అప్పజెప్పారు. 1944-46ల్లో అరసం భావాలతో నడిచే 'తెలుగు తల్లి 
పత్రికను నిర్వహించాడు. 1943, 44ల్లో అరసం కార్యదర్శిగా వున్న చదలవాడ 
పిచ్చయ్యను జంటనగరాలకు ఆహ్వానించి సభలు, సమావేశాలు జరిపించాడు. అరసం 
ఉద్దేశాలకు తెలంగాణలో ప్రచారం కల్పించాడు. అడవి బాపిరాజు, బిదురు వేంకట 
శేషయ్య మొదలైన వాళ్ళతో కలిసి జంటనగరాల అరసం నిర్మించాడు. ఆ విధంగా 
ఆరంభ దశలోనే తెలంగాణలో అరసం వచ్చింది. అంతేగాక తెలంగాణ రచయితలకు 
(ప్రేమ్‌చంద్‌ మీదున్న అభిమానంతో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంతోను తెలంగాణ 
వాళ్ళకు రచయితలకు అభ్యుదయ భావాలు పరిచయమయ్యాయి కూడా. 


హైద్రాబాదులో 6-10-1944 నాడు థియోసాఫికల్‌ సొసైటీ హాలులో అరసం 
మహాసభ అడవి బాపిరాజు అధ్యక్షతలో జరిగింది. ఈ సభకు కీలక పాత్ర వహించింది 
ఆళ్వారుస్వామియే. ఈ విధంగా అరసం మొదటి దశలోనే హైద్రాబాదులో 
ప్రవేశించింది. వెల్టుర్తి మాణిక్యరావు, భాస్మరభట్ల కృష్ణారావు ఇక్కడి రచయితలెందరో 
అరసంలో సభ్యులయ్యారు. నిజాం వ్యతిరేక పోరాటోద్యమం సాయుధ పోరాటంగా 
మారటంతో శాంతి స్థిరతలు లేక తెలంగాణలో అరసం ముందుకు పోలేకపోయింది. 
1950లో తెలంగాణ రచయితల సంఘం ఏర్పడటంతో అరసం పూర్ణ రూపంలో 
తెలంగాణలో ఆవిర్భవించిదని భావించవచ్చును. 


138 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


1950 దశకంలో అభ్యుదయ వాదుల దృక్పథంలో మార్పు వచ్చింది. 1985 
నుంచి 1949 వరకు అభ్యుదయ కవిత్వంలో ఒక దశ అయితే స్వాతంత్రానంతరం 
1950 నుంచి రెండో దశగా చెప్పాలె. ఈ దశలో కవుల మీద అంతర్జాతీయం కన్నా 
జాతీయ ప్రభావాలెన్నో పని చేసాయి. యం.యన్‌.రాయ్‌ నవ్య మానవతా వాదం 
నెహ్రూ సోషలిస్టు భావాలు, అభివృద్ధి పథకాలు భారతదేశాన్ని ఒక శక్తిగా మార్చాలనే 
అతని ఆకాంక్ష కవులకు ప్రేరణనిచ్చింది. ఒక జాతీయ దృక్పథం, సత్యం, అహింసల 
మీద అభిమానం, శాంతి కాముకతలు కవులకు ఆదర్శంగా నిలిచాయి. భారతదేశ 
ప్రజలకు పేదరికతనం పోయి అభివృద్ధి వస్తుందనే ఆశ కలిగింది. భారతదేశం ఒక 
శక్తిగా శాంతిస్థాపన చేసి విశ్వమానవ చైతన్యాన్ని తెస్తుందనుకున్నారు. దేశ ప్రాచీన 
సంస్కృతి వైభవం వైపు మొగ్గు చూపారు. అభ్యుదయ యుగంలోని రెండవ దశలోని 
ఈ కవులకు రష్యా విప్లవం (ప్రేరణనియ్యడం కాక నెహ్రూ ఆదర్శాలు వాళ్లకు 
ప్రేరణనిచ్చాయి. దానికి ఎర్రగులాబి ప్రతీక. జాతీయ దృక్పథం, సంప్రదాయం 
మీద అభిమానం పెరిగింది. అట్లా అని వాళ్ళు హేతువాదం శాస్త్రీయ దృక్పథం 
నుంచి తొలగలేదు. వాళ్ళ ముఖ్య ధ్యేయం మానవతా వాదం, అభివృద్ధి శాంతి 
సమానతలు. అంతర్జాతీయంగా రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత 1945లో 
“లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌” ఐక్యరాజ్యసమితి ఏర్పడి 1948లో మానవ హక్కుల పరిరక్షణకు 
నడుం కట్టింది. మానవత్వానికి మరో రూపం మానవహక్కులు. ఈ హక్కులు ప్రపంచ 
పౌరులందరికి కోసం ప్రకటించబడినాయి. విశ్వమానవ హక్కుల ప్రకటన 
విశ్వమానవుని కల్పనకు వసుధైక కుటుంబ భావనకు దోహదం చేసింది. ఇది 
1950 దశకంలోని కవులకు (ప్రేరణనిచ్చింది. 


నెహ్రూ పంచవర్ష ప్రణాళికలతో దేశంలో సమృద్ధి ఏర్పడుతుందని అతని 
పంచశీల సూత్రాలతో ప్రపంచ శాంతిభద్రతలు సమానతలు వస్తాయని అణచివేత 
పీడన దోపిడి దౌర్జన్యాలు వలసశక్తులు నశిస్తాయని స్వేచ్చా స్వాతంత్ర్యాలు 
నెలకొంటాయని కవులు ఆశించి ఆ భావజాలంతో కవిత్వం (వ్రాసారు. సామ్రాజ్య 
తృష్ణతో జాత్యహంకారంతో ఐశ్వర్య దాహంతో యుద్ధం వచ్చి వినాశనాన్ని తెచ్చింది. 
మారణాయుధాలు ప్రయోగించబడినాయి. అదంతా చూసిన ఈ కవులు యుద్దాన్ని 


139 ముదిగంటి సుజాతారెడ్డి 


వ్యతిరేకించారు. శాంతిని కాంక్షించారు. ప్రధానంగా 1950 దశకంలో కవిగా 
స్థానం ఏర్పర్చుకున్న సి.నారాయణరెడ్డి కవిత్వంలో ఈ భావజలాన్నంతా 
దర్శించవచ్చును. అతని నాగార్జునసాగరం కావ్యంలో ఇదే ప్రతిఫలించింది. 


తెలంగాణా పోరాటకాలంలో మార్కిస్టు దృక్పథంతో ఉద్యమంలోకి దూకిన 
దాశరథి కూడా శాంతిగానం చేసాడు. అతని “మహోంద్రోదయం”లో 
“'కపోతీసందేశము” నెహ్రూ శాంతి సందేశమే. కపోతం శాంతికి ప్రతీకగా 
గ్రహించబడింది. నెహ్రూ ఎర్రగులాబీని పొడగాటి కోటుకు అలంకరించుకొని తెల్లని 
కపోతాన్ని ఎగరేసిన చిత్రం ఈనాటి కవుల కాదర్శమైంది. 


“కాస్త వళ్చిమాద్రికదకేగి నాబంధు, 
జాలమునకు గూద శాంతినేర్చి, 
ఇలను కాచుమోయి ఈ అణుప్రోద్దత 
(ప్రళయవహ్మానుండి వక్షిరాజ” 


అంటాడు దాశరథి. సి.నారాయణరెడ్డి - “అమృతం పండించే అణుబీజాల 
నుండి, విషపూరిత మృత్యు సస్యాలను మొలిపిస్తున్ను శాస్త్రజ్ఞులారా పరమాణువుల 
రగిల్చి, చరిత్రను పొగచూరనీయకండి” - అంటాడు. రెండో ప్రపంచ యుద్ధ బీభత్సం, 
భారత స్వాతంత్ర్య ఉద్యమం నాటి అశాంతి పేదరికం నుంచి బయటపడటం ఈ 
కవుల ధ్యేయం. అహింసను కాంక్షించారీనాటి కవులు. యుద్ధం మాకొద్దని చాటారు. 
1930, 40 దశకంలోని అభ్యుదయ కవులవలె ఈ కవులు తిరుగుబాటులు, 
విజృంభణలను ప్రబోధించలేదు. శ్రీశ్రీ ఓజోగుణంతో కూడిన కవిత్వం వంటి కవిత్వాన్ని 
చేపట్టలేదు. దాశరథి వంటి విప్లవాన్ని ఆశించిన కవులు కూడా ఈ కాలంలో 
శాంతి గీతాలు రచించారు. 


ఈనాటి అభ్యుదయ కవులు శాంతి నన్వేషించారు. ఈ కవులు హింసను 
రక్తపాతాన్ని నిరసించారు. ఒకనాడు విప్లవశంఖాన్ని పూరించిన దాశరథి బుద్దుని 
బోధనలను ప్రబోధిస్తూ మహాబోధి” ఖండకావ్యం వ్రాసాడు. 1910 నాటి నుంచి 
సాగిన ఆంధ్రుల ఉద్యమం ఫలించి 1956లో విశాలాంధ్ర ఏర్పడింది. దాంతో 


140 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఈనాటి కవులు విప్లవ ధోరణిని హింసామార్గాన్ని విడనాడి అభివృద్ధిని సాధించాలనే 
దృక్పథం కలిగి వున్నారు. “ఏది విప్లవం” కవితలో దాశరథి హింసను విడనాడాలని 
చెప్పాడు. రక్తపాతం లేని విప్లవం కావాలన్నాడు. 


“ఐిఫ్లవమంటే మృత్యువు/విలయతాండవం కాదు 

విప్లవమంటే బాంబుల /ికటాట్ట వోసం కాదు 

వివ్లవమంటే రక్తం/ వెదజల్లటం కాద(ర్రా 

వీన్లుల గుట్టల నుండి/ విప్లవాలు రావర్రా” 

అంటాడు దాశరథి. 

డా॥సి. నారాయణరెడ్డి 

ఈ కాలం కవులది కారుణ్యవాద దృక్పథం. అంతేగాక ఈనాటి కవులు పీడిత 
వర్గం మీద కన్నా మధ్యతరగతి వాళ్ళ సమస్యలను పట్టించుకున్నారు. సి.నారాయణరెడ్డి 
“మధ్యతరగతి మందహాసం” మధ్యతరగతి వాళ్ళ బాధలను చిత్రించే ఖండకావ్యం. 
ఈనాటి నవలల్లో కథానికల్లో కూడా మధ్యతరగతి వాళ్ళు ఆర్థిక బాధలు నిరుద్యోగ 
సమస్యలే చిత్రింపబడినాయి. నారాయణరెడ్డి తెలంగాణా పోరాటం తర్వాత కవి. 
సి.నారాయణరెడ్డి కరీంనగరం జిల్లా వేములవాడ సమీపంలోని హనుమాజీపేటలో 
జన్మించాడు. బాల్యంలో అతన్ని గాంధీజీ ఆకర్షించాడు. స్కూలులో విద్యార్థిగా 
వున్నప్పుడే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతూ వుంది. స్కూలు విద్యార్థులు 
నైజాంకు స్వాతంత్ర్యం రావాలని సత్యాగ్రహం చేసారు. వాళ్ళలో నారాయణరెడ్డి 
కూడా వున్నాడు. కాలేజీ విద్యార్థిగా వున్నప్పుడు గురజాడ, కృష్ణశాస్త్రి, జాషువా 
కవితలు చదివేవాడు. చిన్ననాడే గాంధీజీ మీద గేయాలు వ్రాసారు. తర్వాత మానవతా 
వాదాన్ని విశ్వసించాడు. (ప్రేమించాడు. మహాకావ్య రచనకు గేయాన్ని ఎన్నుకొని 
కర్పూర వసంత రాయలు, నాగార్జున సాగరం వంటి రమ్యమైన గేయకావ్యాలు 
రచించాడు. కర్పూర వసంత రాయల నుంచి విశ్వంభర వరకు ఆయన వస్తువు 
మానవుడు మానవతా వాదమే. 


మనిషినా వల్లవి /మనిషి నా వతాక 


141 ముదిగంటి సుజాతారెడ్డి 


మనిషి నా అవధి / మనిషి నా ఆకాశం 
మనిషి నా ఉచ్చ్వాసం / మనిషి నా విశ్వాసం 


అని “కవిత సాక్షిగా చెబుతున్నాను” కవితలో చాటాడు సినారె. 


అందుకే నేను మనిషి కమ్మేసే 
అతిలోక శక్తులకు అతిరిక్తున్ని 
దేవుడా మనిషా ఎన్నుకోమంటే 
మనిషికే ఓటేసిన విచిత్ర భక్తున్ని 


అని ఆత్మవిశ్వాసంతో కవి తాను మనిషిని నమ్ముకున్న కవినని చెప్పాడు. 
మనిషి అభివృద్ధిని కోరుకునే వాన్ని అని చాటాడు. ఏడవ తరగతిలో ఉన్నప్పుడే సీస 
పద్యం వ్రాసిన సినారె ఇప్పటికీ వ్రాస్తూనే వున్నాడు. తెలంగాణలో పుట్టిన అతని 
మీద ఉద్యమ ప్రభావం భావకవితా సౌందర్యం అభ్యుదయవాద ప్రభావాలు 
కన్పిస్తాయి. నెహ్రూ కలలతో పుట్టిన కవి నారాయణరెడ్డి. నారాయణరెడ్డి “మనిషి”, 
“విశ్వంభర”, “భూమిక” ఖండకావ్యాల్లో వస్తువు మనిషి, మనిషిలో అతర్నిహితంగా 
వుండే శక్తి పేరు చైతన్యం. ఆ చైతన్య శక్తి మనిషి, పురోగమనానికి పునాది-భూమిక 
అంటాడు నారాయణరెడ్డి. “మనిషి ఆరిపోని పరిణామ జ్యోతి”, “చైతన్యమే భూమిక 
సకల జీవన సంస్కృతి” అంటాడు నారాయణరెడ్డి. సినారె అభ్యుదయ కవిత్వంలో 
గేయానికి ప్రాధాన్యం కన్పిస్తుంది. అంటే తర్వాత విప్లవ కవిత్వంలో పాట ప్రధానమైంది. 
అభ్యుదయ కవుల్లో సి.నారాయణరెడ్డి కర్పూర వసంత రాయలు, “నాగార్జున సాగరం” 
వంటి గేయ కావ్యాలు రచించాడు. గేయాలు వచన కవిత్వం వలె కాక ఛందో 
లక్షణాలు కలిగినవి. గేయాన్ని కావ్య రచనకు ఛందస్సుగా తీసుకొని సినారె కొత్తదనాన్ని 
చూపాడు. భారతదేశంలో నోబెల్‌ పురస్మారమంత సమున్నతమైన జ్ఞానపీఠ సాహిత్య 
పురస్మారం చేత సి. నారాయణరెడ్డి సన్మానింపబడినాడు. 


తెలంగాణ రచయితల సంఘం 
1950 ప్రాంతంలో తెలంగాణ రచయితల సంఘం స్థాపించబడింది. దాశరథి, 


142 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కాళోజి, రామరాజు, వట్టికోట ఆళ్వారు స్వామి యువకవి సినారె, కోవెల 
సంపత్ముమారాచార్య వంటి వాళ్ళెందరో దానిలో వున్నారు. ఈ కవులు జిల్లాల్లో 
తిరిగి కవితాగానం చేసి తెలంగాణలో తెలుగు కవితాభిమానం వెలిగించారు. 
యువకవులకు కవితాగానం చేసే ఉత్సాహాన్ని పంచిపెట్టారు. ఈ కవితాగానాలతో 
ఎందరో యువకులు కవిత్వం వ్రాయాలనే ప్రేరణను పొందారు. ఆ విధంగా ఒక 
విధమైన కవితా చైతన్యాన్ని ఈ తెలంగాణ రచయితల సంఘం తీసుకువచ్చింది. 
సాహిత్యాభిమానాన్ని యువకుల్లో ఉత్పన్నం చేసింది. సాహిత్య వాతావరణాన్ని 
తీసుకువచ్చింది. 
అంపశయ్య నవీన్‌ 

ఒకవైపు కవితోద్యమం నడుస్తుంటే మరోవైపు యువ రచయితలు వచన ప్రక్రియలో 
రచనలు చేయాలని ఉత్సాహం చూపించారు. ఈ కాలంలో నవీన్‌ 'అంపశయ్య' అనే 
ప్రయోగాత్మక నవల రచించాడు. మనో వైజ్ఞానిక శాస్త్రం మీద ఆధారపడిన మనస్సులోని 
ఆలోచనలను ధారగా చెప్పే “చైతన్య స్రవంతి” శైలిలో నవీన్‌ “అంపశయ్య” నవల 
రచించాడు. ఒక విద్యార్థి పట్టణ వాతావరణంలో ఏ విధంగా న్యూనతా భావానికి 
గురవుతాడో నవీన్‌ ఆసక్తికరంగా చిత్రించాడు. కొన్ని గంటల ఇతివృత్తాన్ని నవీన్‌ ఈ 
నవలలో చెప్పాడు. తెలంగాణ విమోచనోద్యమాన్ని చిత్రిస్తూ ఈ కాలంలో తెలంగాణ 
నుంచి తెలంగాణ రచయితలు వ్రాసిన నవలలు రావటం విశేషం. కాలరేఖలు, 
“రక్తసారం”, “బాంధవ్యాలు” మూడు తెలంగాణ పోరాటాన్ని చిత్రించే నవలలను 
నవీన్‌ రచించాడు. నవీన్‌ కథలు కూడా వ్రాసాడు. 1970లో ఇందిరాగాంధీ విధించిన 
ఎమెర్దన్సీని చిత్రిస్తూ “చీకటి రోజులు’ నవలను నవీన్‌ రచించాడు. తాడిగిరి పోతరాజు 
ఎమెర్దన్సీ కథలు “కిటికి” కథలుగా రచించగా నవీన్‌ నవలను వ్రాసాడు. తెలంగాణ 
రచయితలు మాత్రమే ఎమెర్దన్సీ అమానుషాలను గురించి వ్రాసారు. ఏ ప్రాంతపు 
రచయితలు వ్రాయలేదు. 


దాశరథి రంగాచార్యులు 
దాశరథి రంగాచార్యులు తెలంగాణ నిజాం పాలనను నైజాం విమోచనోద్యమాన్ని 


143 ముదిగంటి సుజాతారెడ్డి 


చిత్రిస్తూ “చిల్లర దేవుళ్ళు”, “మోదుగుపూలు”, “జనపదం” నవలలు రచించాడు. 
దాశరథి కృష్ణమాచార్యుల సోదరులు సంస్కృతాంధ్ర భాషల్లో పండితులు. వేదాలను 
తెనిగించారు. పోరాటకాలంలో జైలు శిక్షననుభవించారు. దాశరథి తెలంగాణ 
పోరాటాన్ని చిత్రిస్తూ “చిల్లరదేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం” నవలలను 1970 
దశకంలో రచించాడు. ఇవేగాక “పావని, రానున్నది ఏది నిజం, మానవత, శరతల్పం” 
సాంఘిక నవలలు రచించాడు. “జీవనయానం” ఆయన ఆత్మకథ. 


నిజాం పాలనలో తెలంగాణ విమోచనోద్యమాన్ని ప్రజల బాధలను వాస్తవికంగా 
చిత్రిస్తూ తెలంగాణ నుంచి నవలలు వచ్చాయి. వీటిల్లో పార్టీ సిద్ధాంతాలకన్నా 
పోరాట కాలం నాటి యథార్థ పరిస్థితుల చిత్రణకు ప్రాధాన్యం కన్పిస్తుంది. కందిమళ్ళ 
ప్రతాపరెడ్డి బందూక్‌”, కృష్ణారెడ్డి ఉప్పెన), బి.ఎన్‌. శాస్త్రి 'విప్లవజ్వాల', తిరునగరి 
“సంగంి, ముదిగంటి సుజాతారెడ్డి “మలుపు తిరిగిన రథచక్రాలు, ప్రాణ్‌రావు 'మలగని 
బత్తి మొదలైన నవలలు 21వ శతాబ్దంలో కూడా వ్రాయబడుతూనే వున్నాయి. 
తెలంగాణ పోరాటం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. భారతదేశ చరిత్రలో అపూర్వ 
ఘట్టం. ఈ పోరాటాన్ని చిత్రిస్తూ కిషన్‌ చందర్‌, వ్యాస్‌లు ఉర్దూలో హిందీలో కథ, 
నవలలుగా అఘోర ఛటోపాధ్యాయ ఇంగ్లీషులో రచించారు. ఇప్పటికీ రచయితలు 
తెలంగాణ విప్లవ పోరాటాన్ని వివిధ కోణాల నుంచి చిత్రిస్తూ నవలలు రచయితలు 
వ్రాస్తూనే ఉన్నారు. 

తిరుపతయ్య “జీవన సమరం”, “బతుకు” సామాజిక నవలలు తెలంగాణ 
ప్రజా జీవితాన్ని చిత్రించే నవలలు. వృత్తి పనులు నశించటం దాంతో వృత్తి పనుల 
వాళ్ళ జీవితాలు ఆగం కావటం వాళ్ళు వలసలు పోవటం అక్కడ వాళ్ళు పడే 
కష్టాలను చిత్రించే నవలలు, కథలు తెలంగాణ నుంచి మాత్రమే వచ్చాయి. అక్షరాస్యత 
ఎక్కువ కావటంతో కింది వర్గాల వాళ్ళు వాళ్ళ జీవితాలసు వాళ్ళే చెప్పుకున్నారు. 
పల్లెల, వృత్తి పన్నుల విధ్వంసాన్ని చిత్రిస్తూ పెద్దింటి అశోక్‌ కుమార్‌ 'దాడి”, నేరెళ్ళ 
శ్రీనివాసగౌడ్‌ “బ్రతుకుతాడు”, దిలావర్‌ సమిధలు’ ఇంకా జాతశ్రీ 'బలిపశువు' నవలలు 
రచించారు. వీళ్ళు కథలు కూడా వ్రాసారు. 


144 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


స్త్రీల రచనలు 

1960 దశకంలో తెలుగు సాహిత్యంలో స్త్రీలు విస్తారంగా రచనలు చేస్తున్నప్పుడు 
తెలంగాణ నుంచి యశోదారెడ్డి, మాదిరెడ్డి సులోచన, కథలు నవలలు రచించారు. 
యశోదారెడ్డి “ఎచ్చమ్మ కథలు, మావూరి ముచ్చట్లు” ప్రసిద్ధమైన కథా సంపుటాలు. 
మాదిరెడ్డి సులోచన 80 వరకు నవలలు, 150 వరకు కథలు వ్రాసింది. తెలంగాణ 
పల్లె జీవితం కొన్ని నవలల్లో కథల్లో ప్రతిబించింది. కొన్ని నవలలు వ్యాపార నవలలు. 
ఆమె ఐదారు నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. 1960 దశకంలో పోల్కంపల్లి 
శాంతాదేవి, బోమ్మా హేమాదేవి ఒక్కొక్కరు 60, 70 నవలలు రచించారు. వాళ్ళ 
నవలల్లో కుటుంబ సమస్యల చిత్రణ, స్రీ ఆత్మగౌరవ చిత్రణలు కన్పిస్తాయి. ఈ 
రచయిత్రులు నవలల్లో శైలి ధారాళంగా ఉంది. కథన శైలి చదివించేటట్లుగా ఉంది. 


అభ్యుదయానంతర ధోరణులు - వాదాలు 

దిగంబర కవులు 

దేశ స్వాతంత్ర్యంతో సౌఖ్యమయ జీవితం వస్తుందని ఆశించారందరూ. అభివృద్ధి 
జరుగుతుందనుకున్నారు. కాని భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి చాన్నాళ్లయినా 
అభిపృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే వుందన్నట్టు అయిపోయింది. నెహ్రూ ప్రణాళికలు 
కన్న కలలు ఫలించే కాలం వస్తుందనుకున్న వాళ్లకు నిరాశ ఎదురయింది. భారత 
ప్రభుత్వం 1957-58ల్లో ప్రపంచ బ్యాంకు అంతర్జాతీయ ద్రవ్యనిధుల నుంచి తీసుకున్న 
డబ్బును చెల్లించే మార్గం కనపడలేదు. ఆహార పదార్థాల కొరత ఏర్పడింది. దారిద్ర్యం 
పెరుగుతూ వుంది. భూదానోద్యమాలు భూసంస్కరణలు పేరుకే నడిచాయి. కాని 
పేదవాళ్ళ ఉద్ధరణ జరుగలేదు. భూస్వాముల, ధనికుల దౌర్దన్యాలతో పాటు రాజకీయ 
నాయకుల స్వార్థాలు దోపిడీలు పెరిగిపోయాయి. ఈ ఆర్థిక సంక్షోభం అవినీతిని 
ప్రతిఘటిస్తూ దిగంబర కవులు తమ కవిత్వంలో అసంతృప్తిని ప్రకటించారు. 
సమాజంలోని కృత్రిమతను, మోసాలను ఖండించారు. అసలు రూపంతో ముసుగు 
లేకుండా బతకాలనడమే సత్యాన్ని అనాచ్చాదితం చేయడమే - దిగంబర కవుల 
దిగంబరత్వం. సమాజంలోని కుష్టు వ్యవస్థ మార్చాలన్నది వాళ్ల ఆశయం. 


145 ముదిగంటి సుజాతారెడ్డి 


1965-68 మధ్య దిగంబర కవులు కవిత్వం వ్రాసారు. మూడు కవితా సంపుటాలు 
ప్రచురించారు. 1965లో మొదటి సంపుటాన్ని హైద్రాబాదులో ఒక రిక్షావానిచేత, 
రెండో సంపుటాన్ని విశాఖపట్టణంలో బిచ్చగత్తెచేత అర్ధరాత్రి ఆవిష్కరింపజేసి 
సంచలనాన్ని సృష్టించారు. తమ కవితా ఖండికలను 'దిక్‌'లని పిలవాలన్నారు. 
నగ్నముని, నిఖిలేశ్వర్‌, చెరబండరాజు, జ్వాలాముఖి, మహాస్వప్ప్క భైరవయ్య-అనే 
ఆరుగురు (అవి వాళ్ళ కలం పేర్లు) దిగంబర కవులుగా ఏర్పడి కవితా సంపుటాలు 
ప్రచురించారు. ఆరుగురు కవుల్లో నిఖిలేశ్వర్‌, చెరబండరాజు, జ్వాలాముఖి తెలంగాణ 
కవులు. సమాజం అసమానతలకు, అన్యాయాలకు నిలయమని దాని స్థానంలో 
సమానత, న్యాయమున్న వ్యవస్థ రావాలని అభ్యుదయ కవులు కోరుకున్నారు. 
శిథిలమైపోతున్న నాటి సమాజం నశించి ఉజ్జ్వలమైన సమాజం సృష్టింపబడుతుందని 
కలలుగన్నారు. కాని ఆ కలలన్నీ కల్లలైపోయాయి. దిగంబర కవులు ఆ అసంతృప్తి 
ఫలితంగా కలిగిన కోపంతో తిట్లకు పరుష పదప్రయోగాలకు దిగారు. 


వుళ్ళువడి కుళ్ళిపోయిన వక్షం, వుచ్చిపోయిన విండం, 

మెదడు పురుగు తినేసింది. చర్మం కుళ్ళిపోయింది, 

అవయవం వుచ్చిపోయింది, కళ్ళకి కన్నం పడింది - 

వంటి పదజాలం వాళ్ల కవిత్వంలో వుంది. దిగంబర కవుల కవిత్వంలో సౌందర్యం 
కాని శ్రవణ సుభగమైన పదయోజనగాని లేదు. దిగంబర కవులు ప్రజల 
అంతరంగంలో వ్యాపించిన ఆరాటానికి, విసుగుకు, విషాదానికి స్పందించారు. 
సమాజంలోని రాజకీయాల్లోని కుళ్ళును దిగంబరం చేసి చూపారు. షాక్‌ ట్రీట్‌మెంటు 
పద్ధతిలో బూతులతో తిడుతూ వాళ్ళు కవిత్వం వ్రాసారు. వాళ్ళ కవిత్వంలో ఆవేశం 
వేగం వుంది. వచన కవిత్వాన్ని వాడుకున్నారు. అయినా తమ కవిత్వంలో “వచనం 
లేదు, కవిత్వం అంతకంటే లేదు’ అని ప్రాచీన కవిత్వం నుంచి వచన కవిత్వం వరకు 
తెలుగు కవిత్వం మీద ధ్వజమెత్తారు. 


1950ల్లో అమెరికాలో బీట్నిక్స్‌ కవుల ఉద్యమం ప్రపంచ యువకుల 
నాకర్షించింది. బ్రిటన్‌లో “ఆంగ్రీ యంగ్‌మన్‌', “నేకెడ్‌ పోయట్స్‌” పేరుతో కవితా 


146 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ధోరణులొచ్చాయి. 1958లో బెంగాల్‌లో ఆకలితరం కవులు తిరుగుబాటు చాటారు. 
దిగంబర కవులు వాళ్ళ నుంచి ప్రేరణ పొంది వుంటారు. అందుకే కోపంతో 
సమాజంలోని కుళ్ళును కసితో బయటపెట్టిన “ఆంగ్రీ యంగ్‌మెన్‌” అయినారు. ఈ 
కవుల మీద మార్చ్‌ సిద్ధాంతాల, సార్రే అస్తిత్వవాదం ప్రభావాలు కన్పిస్తాయి. ప్రాచీనత 
దేనిమీదా - ప్రాచీన సమాజం మీద గాని ప్రాచీన సాహిత్యం మీద గాని వాళ్ళకు 
అభిమానం లేదు. దిగంబర కవుల మొదటి కవితా సంపుటి 1965లో వచ్చింది. 
ఆతర్వాత రెండు సంపుటాలు వచ్చాయి. ఆ తర్వాత ఆ కవుల మార్గాల్లో విభేదాలు 
వచ్చాయి. చెరబండరాజు, నగ్నముని, జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌లు విప్లవ రచయితలుగా 
మారారు. మహాస్వప్న భైరవయ్యల మార్గం వేరే అయింది. దాంతో దిగంబర కవిత్వం 
రుంరూనింలా వీచి ఆగిపోయింది. 


దిగంబర కవులు సమాజంలోని నిస్తబ్ధతను సంప్రదాయాలను నిరసించి 
విరుచుకుపడ్డారు. ఈ విషయంలో పఠాఖికి వీళ్లకు సామ్యం కన్పిస్తున్నది. పదవుల 
కోసం డబ్బుకోసం తెగించే వాళ్ళను ఈ కవులు నిరసించారు. కుష్టు వ్యవస్థను 
దుర్గంధ సంస్కృతిని వ్యాపింప జేస్తున్న వాళ్ళను నిరసించారు. దాన్నంతా ధ్వంసం 
చేయమని యువతరానికి పిలుపునిచ్చారు. పాత విలువలను ధ్వంసం చేయాలన్నది 
వాళ్ళ ఆకాంక్ష- 


“అంటు వ్యాధిలాంటి/ అజగరం లాంటి 
గొంగళి పురుగు భావాలు భస్మం చేయాలి 
నిర్మలమైన భావవీచికల్ని/ వోయిగా ప్రసరింజెయ్యాలి” అంటారు. 


సమాజంలోని నల్లబజార్లను, అవినీతి దోపిడీని ఆత్మవంచన పరవంచనలను 
అసహ్యించుకున్నారు. “వందేమాతరం” కవితలో చెరబండరాజు ఆవేదనతో “అమ్మా 
భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ!” అని ప్రశ్నించాడు. సాంస్కృతికంగా సమాజం 
పొందిన కృత్రిమ రూపాన్ని ఈ కవులు ప్రశ్నించారు. మత మౌఢ్యాన్ని గురువుల 
మోసాలను ప్రశ్నించారు. ఆధునిక నాగరికతలోని దుర్మార్గానికి అక్రమాలకు 
బాధపడ్డారు. వాళ్ళకు భావంలో దాపరికం లేదు. వాళ్ళ కవిత్వం చదివినప్పుడు 


147 ముదిగంటి సుజాతారెడ్డి 


సమాజంలోని హేయమైన మనుషుల మీద వాళ్ళు సృష్టించిన పరిస్థితుల మీద 
జుగుప్స కల్గుతుంది. 


దిగంబర కవులు లైంగిక ప్రతీకలను వాడి కొంత అశ్లీలతను సృష్టించారు. 
లైంగికం అశ్లీలం కాదు. కాని దాన్ని చెప్పే తీరులో అశ్లీలతను సృష్టించి ఈ కవులు 
గ్రామ్య సంస్కృతిని తెచ్చి సమాజం మీదనే కాక ప్రాచీన కవుల సంప్రదాయాల 
మీద కూడా నిరసనను ప్రకటించారు. అభ్యుదయ సాహిత్యంలో ఏర్పడిన స్తబ్ధతను 
వదిలించి దిగంబర కవులు సాహితీ లోకాన్ని ఒక ఊపు ఊపారు. వాళ్ళ కవిత్వంలోని 
తిట్లు బూతులు ఆటవిక ఆవేశం కవిత్వం కాదని రారా వంటి విమర్శకులు 
విమర్శించినా, శిల్పం లోపించిందని అన్నా వాళ్ళ ఆశయాలు లక్ష్యాలు మంచివే అని 
వాళ్ల కవిత్వంలోని నిజాయితీని ధర్మక్రోధాన్ని కొందరు శ్లాఘించారు. దిగంబర 
కవులననుకరిస్తూ పైగంబర కవులు వచ్చారు. 1969-71 మధ్యకాలంలో గుంటూరులో 
కిరణ్‌బాబు, దేవీప్రియ, ఓల్లా, కమలనాథ్‌ పైగంబర కవులుగా ఏర్పడ్డారు. తిరుగబడు 
కవులు 1968-70 మధ్యకాలంలో వరంగల్‌లో కిషన్‌రావు, సుదర్శన్‌రావు, లోచన్‌, 
యాదగిరిరావు, వరవరరావు, టంకశాల అశోక్‌, యన్‌.కె.తిరుగబడు కవులుగా 
ఏర్పడ్డారు. చేతనావర్త కవులు, అనుభూతి కవులు బయలుదేరారు. వీళ్ళేగాక ఉషస్సు 
రచయితలు (1969-73) హైదరాబాద్‌ పాతబస్తీలో ఏర్పడ్డారు. చిత్తూర్‌లో నిశికవులు 
(1980-85), విశాఖపట్టణంలో నిరసన కవులు (1982-84) కవితా సంకలనాలు 
ప్రచురించారు. 


అభ్యుదయ కవిత్వంలో జడత ఏర్పడిందని భావించిన పైగంబర, తిరగబడు 
కవులు దిగంబర కవులవలెనే ఆవేశం, ఆక్రోశంతో వ్యవస్థ మీద, రాజ్యం మీద తమ 
నిరసనను, విరక్తిని, కోపాన్ని ప్రకటించారు. వీళ్ళకు మార్చిజం మీద నమ్మకం 
వుంది. చేతనావర్త, అనుభూతి కవులు సమస్యలకు భావ చైతన్యం వ్యక్తి విజ్ఞానంలో 
పరిష్కారం వుంటుందని చెప్పారు. వీళ్ళకు మానవత కన్నా మానవుని మీద నమ్మకం 
ఎక్కువ. మార్చిజం మీద వీళ్ళకు విశ్వాసం లేదు. నవ్యసంప్రదాయం కూడా 
మార్చిజంను అంగీకరించదు. నవ్య సంప్రదాయం విజాతీయ లేదా విదేశీయ 


148 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


సాంస్కృతిక, ఆర్థిక దాడులను ఎదిరించాలని అభివృద్ధి జాతీయత స్వావలంబనలోనే 
వుందని అంటారు. 1970లో విప్లవ కవిత్వం ఆవిర్భావంతో దిగంబర కవిత్వం 
దానిలో లీనమై పోయింది. 1970లో విరసం ఏర్పడినప్పుడు నగ్నముని, చెరబండరాజు, 
జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌లు విప్లవ రాజకీయాలను అంగీకరించారు. అరసం కవుల 
ఆరాటం దిగంబర కవుల ఆవేదన విప్లవ కవుల సాయుధ విప్లవంగా మారింది. 
నవ్య సంప్రదాయ వాదం 

నవ్య సంప్రదాయ సాహిత్యం, విమర్శనా ధోరణులు భావకవిత్వం కాలం 
నుంచి మొదలుకొని ఇప్పటివరకు కొనసాగుతూనే వున్నాయి. కాబట్టి దీనికి ఒక 
కాల నిర్ణయం చేయడానికి వీల్లేకుండా వుంది. అనేక ధోరణులు, వాదాలు ఒకదాని 
తర్వాత ఒకటి తెలుగు సాహిత్యంలో వస్తున్నా మరోవైపు సంప్రదాయ రీతులను 
అనుసరించడం అందులో నవ్యత ఆధునికతలను చూపడం సమాంతరంగా కొందరు 
చేస్తున్నారు. పాశ్చాత్య ప్రభావం, మరో ప్రభావం, విజాతీయత వాళ్ళకిష్టం లేక 
సంప్రదాయ పద్ధతులను (ప్రేమిస్తూ అందులో నవ్యతను తేవాలని అభిప్రాయపద్తున్నారు. 
నవ్య సంప్రదాయ “యుగం”ను వేరేగా చెప్పి దీనికి విశ్వనాథను యుగకర్తగా చెప్తే 
బాగుంటుందని కొందరి విమర్శకుల అభిప్రాయం. 


నవ్య సంప్రదాయవాదంలో సాహిత్యం, విమర్శలు కన్పిస్తున్నాయి. కొందరు 
నవ్య సంప్రదాయవాదం ఒక రూపాన్ని పొందలేదంటారు. నవ్య సంప్రదాయవాదులు 
మాత్రం నవ్య సంప్రదాయవాదం సంపూర్ణంగా వికసించిన మార్గమంటారు. 
“నవ్యసంప్రదాయ” పదానికి “నియో ట్రాడిషనిలిజం” అని అర్థం కాక “నియోక్లాసికల్‌” 
అని అర్థం అంటారు. ఇంగ్లీషు సాహిత్యంలో వచ్చిన నియోక్లాసికల్‌ యుగ లక్షణానికి 
నవ్యసంప్రదాయానికి సంబంధం లేదని దాని చరిత్ర దీని చరిత్ర వేరని అంటారు. 
1920-75 మధ్య వచ్చిన భావ, అభ్యుదయ కవులు మాత్రాఛందస్సులు గేయాలు 
వచన కవిత్వాలు ప్రాస్తుండగా నవ్యసంప్రదాయవాదులు మహాకావ్య ఖండకావ్య 
ప్రక్రియల నెన్నుకొని ఛందోపద్యాలు వ్రాసారు. వీరేశలింగం కాలంలోనే శ్రీపాద, 
వడ్డాది వంటి కవులు భారతాది కావ్యాలననువదించారు. నన్నయ కావ్యమార్గం ఆ 


149 ముదిగంటి సుజాతారెడ్డి 


విధంగా 20వ శతాబ్దం వరకు కొనసాగుతూనే వుంది. కాని విశ్వనాథ వంటి 
కవులు ఆధునిక దృక్పథంతో సాంస్కృతిక, ఆర్థిక రంగాల్లో విజాతీయతను తోసిపుచ్చి 
జాతీయ దృక్పథంతో వ్రాసారు. అదే నవ్య సంప్రదాయ వాదమని చెప్పాలి. వీరేశలింగం 
యుగంలోని కావ్య కవుల రచనలవలె వీళ్ళ రచనలు సంస్కృతానువాదాలు కావు. 
అయితే ఈ యుగంలోను వస్తు నవ్యతతో శివభారతం, రాణా ప్రతాప చరిత్ర, 
పోతన చరిత్ర, తిరుపతి వేంకట కవుల బుద్ధ చరిత్ర, వేదాంతాచార్యుల జగదీశ 
చంద్రబోసు చరిత్ర వంటి కావ్యాలు వ్రాయబడినాయి. 


మహాకావ్య ప్రక్రియ పాతబడిన ప్రక్రియ. గతించిన గతానికి, ఫ్యూడల్‌ వ్యవస్థకు 
చిహ్నం అని కొందరు తలంచగా దుర్భాక రాజశేఖర కవి, గడియారం వేంకటశేష 
శాస్త్రి, వానమామలై వరదాచార్యులు వస్తువులో నవ్యతను, భావాల్లో ఆధునికతను 
ఆధునిక సామాజిక బాధ్యతను, స్పృహను ప్రదర్శిస్తూ మహాకావ్య రచనలు చేసారు. 
పద్య రచనను చేపట్టి వస్తు నవ్యతతో జాషువా, తిరుపతి వేంకటకవులు, పింగళి 
కాటూరి కవులు, జగన్నాథాచార్యులు, పల్లా దుర్గయ్య, గంగుల శాయిరెడ్డి, తుమ్మల 
సీతారామమూర్తి కరుణశ్రీ, ఇంద్రగంటి, వేముగంటి నరసింహాచార్యులు మొదలైన 
వాళ్ళు ఖండకావ్యాలు వ్రాసారు. తిరుమల శ్రీనివాసాచార్యులు 1938లో కరీంనగర్‌ 
జిల్లా నారాయణపురంలో జన్మించాడు. “ఉదయరాగం” (1970) ఖండకావ్యం “కావ్యపు 
షరిణి” కవితా సంకలనం, ప్రాచీన పద్యాలకు వ్యాఖ్యానాలు వ్రాసాడు. తెలుగులో 
గేయనాటికల మీద పరిశోధన చేసాడు. “సి.నారాయణరెడ్డి సాహితీమూర్తి” (1981) 
తిరుమల విమర్శనా గ్రంథం పద్య రచనలో విమర్శలో సంప్రదాయ ఛాయలు 
కన్పిస్తాయి. 1967లో “చేతనావర్తకవులు” పేరున్న పేర్వారం జగన్నాథం, కోవెల 
సంపత్ముమార, కోవెల సుప్రసన్న నరసింహారెడ్డి అనే నలుగురు కవుల్లో నవ్యసంప్రదాయ 
ఛాయలున్నాయి. నవ్యసంప్రదాయంలో చెళ్ళూరి శ్రీనివాసరావు “వివేకానంద చరిత్ర” 
వజ్జల కాళిదాసు “ఆంధ్రమహావిష్ణువు” (ద్విపద)లు చెప్పుకోదగినయి. దేవులపల్లి 
రామానుజరావు, ఉత్పల సత్యనారాయణాచార్యులు, బోయి భీమన్న మొ॥ కవులెందరో 
నవ్యసంప్రదాయంలో పద్యరచన చేసిన ఎన్నదగిన కవులున్నారు. 20వ శతాబ్దం 
ఆరంభంలో మహాకావ్యం అంతరించి పోయే ప్రమాదం నుంచి సాహిత్యాన్ని రక్షించాలనే 


150 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


తపన నవ్య సంప్రదాయంలో కన్పిస్తున్నది. 

నవ్యసంప్రదాయం విమర్శలో బాగా బలంగా కన్పిస్తున్నది. కట్టమంచి పాశ్చాత్య 
విమర్శ పద్ధతులను, ఆలోచనలను పదజాలాన్ని తెలుగు విమర్శలోకి తెచ్చి కాల్పనిక 
విమర్శకు ఆధునిక విమర్శకు పునాదులు వేసాడు. ఆ తర్వాత మార్చిస్టు విమర్శ 
వంటి నూతన విమర్శనా ధోరణులు వచ్చాయి. అయితే అవన్నీ ప్రాచీన భారతీయ 
సంప్రదాయానికి చెందిన అలంకారాలు రసం ధ్వని మొదలయిన అంశాలను 
పట్టించుకోలేదు. అది కొందరికి నచ్చలేదు. భారతీయ విమర్శనా సూత్రాలు సిద్ధాంతాలు 
నిత్యనూతనమైనయి. మారుతున్న కవితాధోరణులకు ప్రక్రియలకు వాటిని ఇంకా 
ముందుకు తీసుకెళ్ళి అన్వయించవచ్చునని నవ్యసంప్రదాయవాదుల అభిప్రాయం. 
అటువంటి విమర్శలోను విశ్వనాథ ముందు నడిచాడు. అతని మార్గంలో కురుగంటి, 
జి.వి.కృష్ణారావు, వింజమూరి మొదలయిన విమర్శకులు వున్నారు. 


“సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు” గ్రంథంలో జి.వి.సుబ్రహ్మణ్యం నవ్య 
సంప్రదాయాన్ని గురించి చాలా చర్చించారు. నవ్యసంప్రదాయం స్వరూప స్వభావాలను 
నిర్దేశించారు. నవ్యసంప్రదాయాన్ని ముందుకు తెచ్చిన వాళ్ళల్లో కోవెల సుప్రసన్నాచార్య, 
జి.వి.సుబ్రహ్మణ్యం ప్రముఖమైన విమర్శకులున్నారు. “వీరరసం, రసోల్లాసం” వంటి 
విమర్శ గ్రంథాలను వ్రాసి జి.వి.సుబ్రహ్మణ్య రస సిద్ధాంతానికున్న ప్రాముఖ్యాన్ని 
వివరించారు. కోవెల సుప్రసన్న విశ్వనాథ వారి నవ్యసంప్రదాయాలను వివరించిన 
విమర్శకుడు. 

ప్రపంచం భిన్నజాతులతో భాషా సంస్కృతులతో కూడింది. ఒక్కొక్క జాతికి 
దాని భౌగోళిక నేపథ్యంలో దానికి స్వంతమైన జీవనతాత్త్వికత ఎదుగుతుంది. మార్చు 
ఆర్థికశక్తి దాన్ని మార్చివేస్తుందని ఏ ఎల్లలు లేని ప్రపంచ మానవత సృష్టింపబడ్డుందని 
చెప్పాడు. అతని ఊహలు కల్లలయినాయి. తూర్పు యూరోపు దేశాలు రష్యా 1980 
దశకంలో భాష జాతి మతం ప్రాతిపదికగా చీలిపోయాయి. స్వతంత్ర రాజ్యాలు 
ఏర్పడినాయి. రష్యా సోషలిస్టు సామ్రాజ్యం కూలిపోయింది. 1990 దశకంలో ఆర్థిక 
రంగంలో వచ్చిన ఓపెన్‌ మార్కెటులు, గ్లోబలైజేషన్‌, టెలికమ్యూనికేషన్ల అభివృద్ధితో 


151 ముదిగంటి సుజాతారెడ్డి 


భూగోళంలో సరిహద్దులు దగ్గరై దూరాలు అధిగమించడం వంటివి కూడా “జాతి” 
భావనను చంపలేకపోయాయి. ఏ విధంగాను విజాతీయ “డామినేషన్‌'ను ఒక 
జాతి అంగీకరించడం లేదు. అటువంటప్పుడు ఆధునికత పేరుతో ఇతరుల 
సిద్ధాంతాలను, కవిత్వాలను దిగుమతి చేసుకుంటే ఆ జాతి మనుగడకే ముప్పు 
వస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఒకేసారి ప్రసారం చేయబడ్డున్న దూరద్భన్‌ ప్రోగ్రాములు, 
సినిమాలు తమ జాతి సంస్కృతిని నాశనం చేస్తున్నాయని ఎన్నో దేశాల ప్రజలు 
ఎదిరిస్తున్నారు. ఆలోచన లేకుండా సిద్ధాంతాలను, భావజాలాన్ని దిగుమతి చేసుకుంటే 
జాతి సృజనాత్మకత నశిస్తుంది. 

భారతజాతి ప్రాచీనమైంది. దానికి ప్రాచీనమైన సాహిత్యం, విమర్శ సూత్రాలు 
అభివృద్ధి చెందాయి. మన ప్రాచీన విమర్శ విజ్ఞానంతో పాశ్చాత్యులు 
ప్రభావితమవుతుండగా వాళ్ళ విమర్శ సూత్రాలను మనం దిగుమతి చేసుకుంటుంటే 
జాతి ఆలోచనా సూత్రంలో “కంటిన్యుటీ” - ఏకసూత్రత అనేది లేక జాతి మేధస్సు 
సృజనాత్మకతలు నశించే అవకాశముంది. కాబట్టి మన సంప్రదాయంలోని విమర్శ 
సూత్రాల కనుగుణంగా నూతన పద్ధతులను వికసింప జేసుకోవాలన్నది నవ్య 
సంప్రదాయ విమర్శ ముఖ్యోద్దేశం. ప్రాచీన భారతీయ విమర్శ సిద్ధాంతాలను వికసింప 
జేశారు కూడా. రసధ్వని అలంకారాల వంటి ప్రాచీనాచార్యుల సిద్ధాంతాల మీద 
అనురక్తితో సామాజిక స్పృహ మానవతావాదంతో కూడిన నవ్యసంప్రదాయ విమర్శ 
సాగుతున్నది. అది (ప్రగతికి విరుద్ధం కాదు. ఛాందసవాదం కాదు. వాళ్ళది 
జాతీయవాద దృక్పథం. తద్వారా విశ్వ దృక్పథం. వాళ్ళ దృష్టిలో సాహిత్యం భౌతిక 
ఆధ్యాత్మిక స్థితులకు వారధి. సమాజ దర్శనాన్ని మార్చే శక్తి సాహిత్య దర్శనానికుందని 
వాళ్ళంటారు. సమకాలిక పరిస్థితుల కతీతంగా ఆలోచించి భవిష్యద్దర్శనాన్ని చేయాలనే 
భారతీయ సాహిత్య దృక్పథమే వాళ్ళ దృక్పథం. 

కవిత్వం రచనలు ఏవైనా భావకవిత్వం నుంచి విప్లవవాద స్రీవాద దళిత 
వాదాల కవిత్వం వరకు దేనినైనా సంప్రదాయ విమర్శనా దృష్టితో చూడవచ్చునని 
నవ్య సంప్రదాయవాదులంటారు. రామాయణ కల్పవృక్షం నుంచి కొయ్యగుర్రం 


152 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వరకు ఏదైనా మహాకావ్యమే. జాతికి స్వతఃసిద్ధంగా వుండే కళాసంస్మారంతో 
ఆవిష్కరించాలని వాళ్ళంటారు. కవిత్వంలో ఏ కొత్త ప్రయోగమైనా జాతి జీవనాడిని 
స్పందింప జేయాలన్నది వాళ్ళ ఆశయం. సాహిత్య సాంస్కృతిక సంరక్షణ భారం 
బాధ్యతలు విప్లవం, హింస, హత్యలను మార్గంగా బోధించే వాళ్ళ మీదనే వుందనే 
భావజాలాన్ని వ్యతిరేకిస్తుంది నవ్యసంప్రదాయం. ఇది మరో ప్రపంచానికి 
మరోమార్గం. లింగవివక్షత కులతత్వం తలెత్తిన నేపథ్యంలో ప్రగతివాదంతో కూడిన 
నవ్యసంప్రదాయం జాతి అభ్యుదయానికి చాలా అవసరం. నవ్యసంప్రదాయ విమర్శలో 
కోవెల సుప్రసన్నాచార్య, కోవెల సంపత్ముమారాచార్య విమర్శ వ్యాసాలు, ముదిగొండ 
వీరభద్రయ్య “రావిశాస్త్రి ధర్మేతిహాసం” '(మూడు కథల బంగారం నవల మీద 
విమర్శ, (అనుమాండ్ల భూమయ్య “వేయిపడగలు - ఆధునికేతిహాసం”, సుజాతారెడ్డి 
“నవల - రస సిద్ధాంతం” వంటి విమర్శ గ్రంథాలు వ్యాసాలు చెప్పుకోదగినవి. 
చేతనావర్త కవులు 

సమాజంలో జరిగే అన్యాయాలకు అవిసీతికి ఈ కవులు స్పందించారు. కాని 
వీళ్ళు మార్కిస్టు దృక్పథాన్ని స్వీకరించలేదు. ఈ కవులకు సంప్రదాయ స్పృహ 
ఎక్కువ. వ్యవహారిక భాషను ప్రాంతీయ నుడికారాన్ని ఈ కవులు (గ్రహించారు. 
చేతనావర్త కవులు 1968-70లో ఏర్పడ్డారు. సుప్రసన్న పేర్వారం జగన్నాథం, 
సంపత్కుమార, వే.నరసింహారెడ్డి వీళ్ళందరు వరంగల్లు వాసులు. వచన కవితను 
స్వీకరించారు. వీళ్ళు “చేతనావర్తం” పేరుతో (1967) రెండు కవితా సంపుటాలు 
వేసారు. అభ్యుదయ కవులు సమాజంలో మార్పుకు తిరుగుబాటు అవసరమని 
గుర్తించగా చేతనావర్త కవులు మానవుడు తన విజ్ఞాన బలంతో చైతన్యవంతుడై తన 
ఉనికిని గుర్తించి తోటి మానవునికి తోడ్చడాలని భావించారని చేతనావర్త కవులను 
గురించి రామ మోహన్‌ రాయ్‌ సమీక్షించాడు. మానవుడు తన దివ్యత్వం పొంది 
చైతన్యవంతుడవుతాడని వాళ్ళంటారు. సుప్రసన్న కవిత్వంలో వేదాంత, తాంత్రిక, 
మనోవైజ్ఞానిక శాస్త్ర విషయాలుంటవి. “శేజశ్చక్రం, దుఃఖయోగిని, ఆధునీకం” అనే 
కావ్యాలను ప్రచురించాడు. పేర్వారం కవిత్వంలో వ్యంగ్య చమత్మారాలు, సామాజిక 
స్పృహ వుంటవి. “సాగర సంగీతం” అనే కావ్యాన్ని ప్రచురించాడు. సంపత్కుమార 


153 ముదిగంటి సుజాతారెడ్డి 


ఛందస్సులు తెలిసిన కవి. ఆధునిక సమస్యలను తాత్త్వికంగా వ్యక్తీకరించాడు. అలెగరీ 
పద్ధతి ఈయన కవిత్వంలో కన్పిస్తుంది. మానవుని సమగ్ర వికాసం సంప్రదాయం 
పునాదుల మీద జరుగుతుందని ఆశించే పద్య వచన కవి. వే. నరసింహారెడ్డిది వాస్తవిక 
దృష్టి. చేతనావర్తకవులు ఉమ్మడిగానే కాక వ్యక్తిగతంగా కావ్యాలు ప్రచురించారు. 
ప్రగతివాదం కన్నా అంతరాత్మ ప్రబోధమే ఉన్నత విలువలకు (ప్రేరణనిస్తుందని 
చేతనావర్త కవులు విశ్వసించారు. మానవుడు విజ్ఞానబలంతో చైతన్యవంతుడై తోటి 
మానవులకు తోడ్చడుతాడని సంపత్ముమారాచార్య “చేతనావర్తనం-అనుశీలనం” 
వ్యాసంలో అంటాడు. ఆధునిక భావ చైతన్యం వ్యక్తిని అభ్యుదయ పథంలో 
నడిపిస్తుందంటాడు. కొంతవరకు అరవిందుని తాత్త్వికత వీళ్ళకు పునాది అనవచ్చునేమో! 
విప్లవవాదం 

1956 నుంచి రష్యాలో కమ్యూనిస్టు పార్టీలో “రివిజనిజం” ప్రవేశించింది. 
కమ్యూనిస్టు పార్టీలోని రివిజనిజాన్ని, పెట్టుబడిదారీ మార్గానుయాయులను 
అంతమొందించాలనే ఉద్దేశంతో చైనాలో 1966లో శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం 
వచ్చింది. అసలు 1949 నుంచే చైనాలో సోషలిస్టు ఆర్థిక విధానాన్ని సాధించే 
ప్రయత్నాలు జరుగుతూ వున్నాయి. ఆ ప్రయత్నాలే క్రమంగా 1966లో కార్మిక 
వర్గానికి రాజ్యాంగ యంత్రం మీద అధికారం ఏర్పడి విప్లవం సంపూర్ణమైంది. ఆ 
సమయంలోనే భారతదేశంలో రివిజనిస్టు మార్గంలో పార్లమెంటరీ పంథాలో 
పడిపోయిన కమ్యూనిస్టు పార్టీ నుంచి విప్లవ శక్తులు వేరయిపోయి నక్సల్బరీ 
శ్రీకాకుళోద్యమాలు లేచాయి. 1967లో పశ్చిమ బెంగాల్‌లో డార్జిలింగు జిల్లాలోని 
సిలిగుడి డివిజన్‌లోని నక్సల్బరీ గ్రామంలో రైతులు సాయుధులై భూస్వాముల 
భూములను ఆక్రమించు కొన్నారు. ఆ గ్రామం పేరుతో ఉద్యమానికి నక్సల్బరీ 
పోరాటమని నక్సలిజం అని పేర్లు వచ్చాయి. అప్పులను రద్దు చేస్తూ దళాలుగా 
సంఘటితమై పోరాడారు. మేధావి వర్గం, విద్యార్థులు కూడా ఈ పోరాటానికి మద్దతును 
ప్రకటించారు. కలకత్తా కళాశాల విద్యార్థులు ఈ పోరాటాన్ని సమర్థించారు. 
కమ్యూనిస్టు పార్టీలో చీలిక వచ్చి సాయుధ పోరాటాన్ని సమర్థించే మార్చిస్టు లెనినిస్టు 
పార్టీ అనుయాయులు నక్సల్బరీ ప్రాంతంలో పోరాటం మూడు సంవత్సరాలకే 


154 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


బలహీనపడినా ఆ నక్సల్చరీ రైతుల సాయుధ పోరాటాన్ని ఇతర ప్రాంతాలకు 
వ్యాపింపచేసారు. 


భారతదేశంలో స్వాతంత్రానంతరం అభివృద్ధి అంతగా జరుగకపోగా 1960- 
67లో పారిశ్రామిక రంగంలో స్తబ్ధత ఏర్పడింది. ఆర్థికంగా సంక్షోభం ద్రవ్యోల్బణం 
ఏర్పడింది. అమెరికా తన పెట్టుబడులతో అప్పుల రూపంగాను మన దేశంలోకి 
ప్రవేశించింది. వలస సామ్రాజ్యవాదం స్థానంలో కొత్త సామ్రాజ్యవాదం ప్రారంభమైంది. 
ప్రపంచ బ్యాంకు అప్పులతో దేశం దేశ ప్రయోజనాలకు విరుద్ధమైన చర్యలకు 
పూనుకుంది. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లో నిరుద్యోగులైన యువకుల్లో అశాంతి 
ప్రవేశించింది. విద్యార్థుల ఆందోళనలు పెరిగాయి. ఆ తరుణంలో నక్సల్బరీ సాయుధ 
పోరాటం వాళ్ళ నాకర్షించింది. ఎంతోమంది యువకులు తమ ఉన్నత విద్యలను 
విడిచిపెట్టి పోరాటంలో చేరిపోయారు. 1969 ఏప్రిల్‌ 22వ తేదీ నాడు లెనిన్‌ 
జయంతి రోజు మార్చిస్టు పార్టీ అవతరించింది. భూస్వాముల పెట్టుబడిదారుల 
చేతుల్లో రాజ్యాధికారం ఉందని దున్నే వానికే భూమి కావాలని, వ్యవసాయ విప్లవం, 
ప్రజా విప్లవం రావాలని, దీర్ణకాలిక సాయుధ పోరాటంతో అది సాధింపబడుతుందని 
పార్టీ తీర్మానం జరిగింది. 1970 మే నెలలో కలకత్తాలో జరిగిన పార్టీ సమావేశంలో 
ఆంధ్రప్రదేశ్‌ నుంచి కొందరు వ్యక్తులు పాల్గొన్నారు. ఆ వ్యక్తుల్లోవెంపటావు 
సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం, మల్లికార్డునుడనే వాళ్ళు శ్రీకాకుళ పోరాటానికి 
నాయకత్వం వహించారు. 


నక్సల్బరీ గ్రామంలో ప్రారంభమైన సాయుధ పోరాటం బీహార్‌, మధ్యప్రదేశ్‌, 
ఆంధ్రప్రదేశ్‌, కేరళ, పంజాబ్‌ మొదలైన రాష్ట్రాలకు వ్యాపించింది. 1967లో 
ఆంధ్రప్రదేశ్‌లో సాయుధ విప్లవం శ్రీకాకుళం జిల్లాలోని పార్వతీపురం ఏజన్సీ 
ప్రాంతంలో ప్రారంభమైంది. 1968లో సాయుధ విప్లవం గెరిల్లా యుద్ధ తంత్రాలతో 
ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించింది. ప్రభుత్వం సాయుధ విప్లవం జరిగే 
ప్రాంతాలను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి ఉద్యమాన్ని అణచివేయడానికి 
పూనుకుంది. 


155 ముదిగంటి సుజాతారెడ్డి 


నక్సల్బరీ శ్రీకాకుళ పోరాటం తెలంగాణాలోని గిరిజన (ప్రాంతాలైన 
ఆదిలాబాదులో ప్రవేశించి క్రమంగా కరీంనగర్‌, నిజామాబాద్‌, వరంగల్‌ మొదలైన 
ఉత్తర తెలంగాణా ప్రాంతాలకు పాకింది. నిజాం కాలంలో తెలంగాణా సాయుధ 
పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ నడిపింది. 1948 సెప్టెంబరులో పోలీసు చర్యతో ఆ 
పోరాటం విరమింపబడడం సమర్థించని వాళ్ళు అసంతృప్తి చెందిన వర్గం నక్సల్బరీ 
పోరాటాన్ని సమర్థించి సాయుధ పోరాటాన్ని కొనసాగించారు. పార్లమెంటు పంథాను 
చేదించాలనే ఉద్దేశంలో సాయుధ పోరాటంతో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనే 
లక్ష్యంతో నక్సల్బరీ పోరాటం మావో ఆలోచనా విధానాన్ని అనుసరించింది. నక్సల్బరీ 
శ్రీకాకుళ ఉత్తర తెలంగాణ ఉద్యమం స్ఫూర్తితో తెలుగులో విప్లవ కవిత్వం వెలువడింది. 
1968లో శ్రీకాకుళ ఉద్యమం ప్రారంభం నుంచి 1977లో అత్యవసర పరిస్థితి 
ఎత్తేసేంతవరకు ఒక దశగా అత్యవసర పరిస్థితి ఎత్తేసిన తర్వాత నుంచి చైనాలో 
మావో మరణం వరకు రెండో దశగా చెప్పవచ్చును. విప్లవ కవులు కొందరు సాయుధ 
పోరాటంలో స్వయంగా పాల్గొన్నారు. దాంతో నిబద్ధతే కాదు నిమగ్నత అవసరమన్న 
ఆలోచన సాహిత్యంలో ప్రవేశించింది. 

సోషలిస్టు విప్లవ గమ్యానికి ప్రజా పోరాటానికి సాయుధ మార్గాన్ని ఎన్నుకున్న 
రచయితలు మార్చ్‌ లెనిన్‌ మావోల ఆలోచనల మీది విశ్వాసంతో విప్లవ రచయితల 
సంఘం “విరసం” పేరుతో హైద్రాబాదులో 1970 జులై 4వ తేదీన సంఘటితమైనారు. 
మార్చిస్టు సిద్ధాంతాలను విశ్వసించిన అభ్యుదయ రచయితలు క్రమంగా ఆ మార్గానికి 
దూరమై ప్రభుత్వాన్ని పొగిడేవాళ్ళుగా మారారని విరసం వాళ్ళు తమ అసంతృప్తి 
వెలిబుచ్చారు. అభ్యుదయ కవులు రచయితలు మార్చిజం పట్ల తమ అభిమానాన్ని 
బాహాటంగా చాటలేదని విప్లవ కవులు, రచయితలు అంటారు. 1943లో అభ్యుదయ 
రచయితల సంఘం - అరసం ఏర్పడినప్పుడు తమది రాజకీయ సంఘం కాదు కాని 
రాజకీయాలను స్పృశించడం మహాపరాధంగా భావించమని అన్నారు. అయితే 
సాహిత్యం, రాజకీయాలు వేరుకావని విరసం వాళ్ళు చాటారు. సాహితీవేత్తలు అంతః 
పురాల్లో కాక ఆచరణలో వుండాలని అన్నారు. చాలామంది అరసం కవులు పార్టీతో 
సంబంధం లేకుండా వ్రాసిన వాళ్ళే అని అరసంను విమర్శించారు. క్రమంగా ఏ 


156 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కాస్తో కూస్తో అభ్యుదయ భావాలున్న వాళ్ళంతా అభ్యుదయ రచయితలుగా చలామణి 
అయ్యారని విరసం అరసం వాళ్ళను నిరసించింది. ప్రపంచ శాంతి, అంతర్జాతీయ 
సంఘటన, సర్వతోముఖమైన జాతీయాభివృద్ధి, కార్మికుల శ్రేయస్సు, సమానత సాధన, 
సోషలిస్టు సమాజ స్థాపన, మానవతా దృక్పథం, హేతువాదం, సాంఘిక ప్రయోజనం 
గల కళల అభివృద్ధి, సాంఘిక సామరస్యం, జీవకారుణ్యం - మొదలైనయి అరసం 
ఆశయాలు. ఆ ఆశయాలు బాగానే వున్నాయి కాని మహత్తరమైన మరో వ్యవస్థను 
ఏర్పరిచేయి కావని సాయుధ పోరాటమే మరో ప్రపంచానికి చేరుస్తుందని విరసం 
ప్రకటించింది. 

పార్లమెంటు లాంటి సంస్థలు బూర్జువా వ్యవస్థను నిలబెట్టే మాయోపకరణాలని 
దాన్ని కూలదోస్తేనే మార్పు వస్తుందని విరసం వాళ్ళంటారు. అందుచేత వాళ్ళు 
బాహాటంగా విప్లవాన్ని తమ లక్ష్యంగా ప్రకటించారు. సాహిత్యం కూడా విప్లవాన్ని 
చిత్రించాలని విప్లవానికి తోద్బడాలని వాళ్ళంటారు. సాహిత్యం జీవితాన్ని నిర్వచించేది 
కాక అస్తవ్యవస్తమైన జీవితాలను సమాజాన్ని మార్చేదిగా వుండాలని అరసం ఆశయం. 
అరసం కాలంతో పాటు నడువలేక వెనుకబడిపోయిందని అరసం వాళ్ళకు సోషలిస్టు 
భావస్పర్శలేదని విరసం ఆరోపణ. అరసం పాలక వర్గాన్ని ఎదుర్కోలేదు. స్వాతంత్ర్య 
పోరాటం తెలంగాణా విమోచనోద్యమం కాలంలో అభ్యుదయ రచయితలు ఉచ్చస్థితిలో 
వున్నారు. 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ గెలుపు అరసంకు గౌరవ ప్రతిష్టలను 
తెచ్చింది. అదే 1957 నాటి ఎన్నికల్లో పార్టీ ఓటమితో అరసం క్షీణదశ ఆరంభమైందని 
చెప్పాలి. అభ్యుదయ రచయితలు సినిమాల నాశ్రయించడంతో అరసం నిర్వీర్యమైంది. 
1970 వరకు అభ్యుదయత్వం, మానవతావాదం, దిగంబర కవిత్వం రూపాలతో 
కొనసాగింది. 1970లో విరసం శ్రీశ్రీ అధ్యక్షతలో అవతరించింది. విప్లవ కవి 
మాకారాధ్యుడు అన్నాడు శ్రీశ్రీ. కాబట్టి విరసంకు కూడా యుగ ఆరంభకుడు, యుగ 
నాయకుడు, యుగకర్త శ్రీశ్రీయే అయినాడు. 


1943లో ఆంధ్రదేశంలో అరసం ఏర్పడినప్పుడు అందులోని కవులకు, 
రచయితలకు మార్చిస్టు అవగాహన, నిర్మాణ క్రమం, కార్యాచరణ లేదనిఅవగాహన 


157 ముదిగంటి సుజాతారెడ్డి 


చైతన్య దృక్పథం లేకుండానే ఎంతోమంది అరసంలోకి రావడం జరిగిందని అరసం 
పేరులోనే అభ్యుదయం వుంది కాని పీడిత వర్గ దృక్పథం లేదని అట్టడుగు వర్గాన్ని 
అంతగా పట్టించుకోలేదని అరసం విమర్శకు గురయింది. మధ్యతరగతి దృక్పథం 
అరసంలో బాగా చోటు చేసుకుందని చైతన్యం భౌతిక శక్తిగా మారి ఆచరణ రూపాన్ని 
అరసం పొందలేదని విరసం విమర్శించింది. 1970లో విరసం విశాఖపట్టణంలో 
జరిగిన శ్రీశ్రీ షష్టిపూర్తి సభలో విశాఖ విద్యార్థులు రచయితలకు సవాల్‌ పేరుతో 
పంచిన కరపత్రంతో పుట్టిందని చెప్పాలి. “శ్రీకాకుళ విప్లవ పోరాటంలో వీరమరణం 
చెందిన సుబ్బారావు పాణిగ్రాహిలా సాహిత్యం జీవితాన్ని మార్చే శక్తిగా మీరెందుకు 
చెయ్యలేదు” అని ఆ కరపత్రం రచయితలను ప్రశ్నించింది. ఆ కరపత్రం సాహితీవేత్తల్లో 
ఒక పెద్ద సంచలాన్ని సృష్టించింది. శాంతితో మరో ప్రపంచాన్ని సృష్టించలేము. 
సాయుధపోరాటం కొత్త వ్యవస్థను సృష్టిస్తుందని కరపత్రం చాటింది. దాంతో శ్రీశ్రీ 
అరసం సభను బహిష్మరించి విరసంకు 1970 జులై 4వ తేదీనాడు శ్రీకారం చుట్టాడు. 
విప్లవ కవులకు నాయకుడయ్యాడు. 


1970 జులై 4, 5 తేదీల్లో అభ్యుదయ సాహిత్య సదస్సు నిర్వహించడానికి 
నిర్ణయమైంది. అదే విరసం ఆవిర్భావానికి ముహూర్తమైంది. విరసంలో కొకు, రావిశాస్త్రి 
కారా, కె.వి.ఆర్‌. మొ॥ వాళ్ళు చేరారు. సాహితీ మిత్రులు నడిపే 'సృజని పత్రిక 
విరసం వాణిగా మారింది. ప్రభంజనం, అరుణతార, జీవనాడి, పిలుపు, విద్యుల్లత 
వంటి పత్రికలు విరసంకు ప్రచార సాధనాలు అయ్యాయి. జన నాట్యమండలి, 
అరుణోదయ వంటి సంస్థలు అండగా నిలిచాయి. 1970 అక్టోబర్‌లో విరసం మొదటి 
మహాసభలు ఖమ్మంలో జరిగాయి. 1996 జనవరిలో విరసం నాల్గవ మహాసభలు 
హైద్రాబాదులో జరిగాయి. దళితవాదులు, స్త్రీవాదులు సక్రియులై పాల్గొనలేదు. 
“సాహిత్యం ఒక ఆయుధ విశేషం. సమగ్రమైన మానవ స్వాతంత్ర్యం వైపే విప్లవ 
సాహిత్యం జరిపే మహాప్రసస్థానం” అని ప్రథమ మహాసభల్లో విరసం తన పంథాను 
చాటింది శ్రీశ్రీ సాయుధ పోరాటాన్ని సమర్థిస్తూ విరసంకు అధ్యక్షుడయ్యాడు. “సాయుధ 
విప్లవ బీభత్సుని సారథినై భారత కురుక్షేత్రంలో నవయుగ భగవద్గీతా రుంరుని 
ప్రసరిస్తాను” అని శ్రీశ్రీ తన దీక్షను ప్రకటించి విప్లవ సాహిత్య యుగకర్త అయ్యాడు. 


158 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


విరసం కవులకు రచయితలకు మార్చిజం-లెనినిజం ఆదర్శం. మావో ఆలోచనా 
విధానం ఆచరణీయం. చైనాలో మావో 'లాంగ్‌మార్చ్‌” పేరుతో నడిపిన విప్లవ 
పోరాటం వీళ్ళకు ధ్యేయమైంది. మావో నడిపిన '“లాంగ్‌మార్చ్‌” లాగానే భారతదేశంలో 
విప్లవం దీర్హకాలికమైన సాయుధ పోరాటం వల్ల సిద్ధిస్తుందని వీళ్ళ నమ్మకం. ఎన్నికలు, 
సంస్మరణల వల్ల మరో ప్రపంచం రాదని వీళ్ళ విశ్వాసం. దోపిడి నుంచి విముక్తిని 
కలిగించే మార్గం విప్లవ మార్గమని వీళ్ళు నమ్ముతారు. ఏ తిరుగుబాటునైనా సమర్ధిస్తారు. 
క్యూబాలో ఫిడెల్‌ కాస్ట్రో నాయకత్వంలో విప్లవ పోరాటం విజయవంతం కావడం 
వీళ్ళకు ధైర్యానిచ్చింది. అర్జంటీనాలోని గెరిల్లా పోరాటం వీళ్ళకు ఆవేశాన్నిచ్చింది. 
జాతీయ సమస్యలకన్నా అంతర్జాతీయ ఆదర్శాల మీద వీళ్ళకు దృష్టి ఎక్కువ. 
1950 దశకంలో మానవ హక్కుల ప్రకటన నెహ్రూ పంచవర్ష ప్రణాళికలు 
పంచశీలల మీద నమ్మకం పెట్టుకున్న కవులు విప్లవ రచయితలకు నిస్తబ్ధతగా 
కన్పించాయి. శాంతికాముకత యుద్ధ విముఖతలను వీళ్ళు తిరోగమనంగా 
భావించారు. భావకవులు (ప్రేమ, సౌందర్యం, గోపికా అన్వేషణ, గోపికా విరహం, 
గడ్డిపోచ అందాలను వస్తువుగా చేసుకున్నారు. ఇక అభ్యున్నతి సమానతలను అభ్యుదయ 
కవులు కాంక్షించినా రావలసిన చైతన్యాన్ని వాళ్ళు తేలేకపోయారు. భావ కవిత్వం 
కవుల మత్తు వదిలింది. అభ్యుదయ కవులు రెండో దశలో మధ్యతరగతి మీద 
సానుభూతి చూపుతూ కవిత్వం (వ్రాసారు. అట్టడుగు వర్గాలను వాళ్ళను వదిలేసారు. 
విప్లవం సాయుధ పోరాటం రక్తపాతం-ఇవే దోపిడీని పీడనను దౌర్జన్యాన్ని బానిసత్వాన్ని 
అసమానతలను నశిపంజేస్తాయని విప్లవ రచయితలు విశ్వసించారు. విప్లవ కవిత్వానికి 
ఆద్యులుగా చెప్పదగిన వాళ్ళు సుబ్బారావు, పాణిగ్రాహి, వెంపటావు సత్యం. వాళ్లు 
విప్లవాన్ని ప్రబోధిస్తూ పాటలు వ్రాసారు. ఆ తర్వాత శివసాగర్‌, చెరబండరాజు, 
గద్దర్‌, వంగపండు ప్రసాదరావు, నగ్నముని, జ్వాలాముఖి, కె. శివారెడ్డి, వరవరరావు, 
నిఖిలేశ్వర్‌, విప్లవకవులు వ్రాసిన పాటలు పల్లెపల్లెలకు వ్యాపించాయి. సుబ్బారావు 
పాణిగ్రాహి 'కష్టజీవులం మేము కమ్యూనిస్టులం బెనన్నా కాదన్నా అదే ఇప్టులం” 
అని వ్రాసిన 'మార్చింగ్‌ సాంగ్‌’ చాలా ప్రచారాన్ని అందుకుంది. విప్లవ సిద్ధాంతాలను, 
ఆశయాలను పాణిగ్రాహి సరళమైన మాటల్లో పాటగా వ్రాసాడు. శివుడు, శివసాగర్‌, 


159 ముదిగంటి సుజాతారెడ్డి 


రెంజిమ్‌ మొదలయిన పేర్లతో కె. జి. సత్యమూర్తి కవిత్వం వ్రాసాడు. జానపద రీతుల్లో 
ఆయన పాటలు వ్రాసి విప్లవ భావాలను ప్రచారం చేసాడు. ఆయన కూడా పాణిగ్రాహి 
లాగానే స్వయంగా గిరిజన పోరాటంలో పాల్గొన్న కవి. 'నా చెల్లీ చెంద్రమ్మ, తోట 
రాముడు, ఏటి కెదురీదు వాళ్ళమురా” మొదలయిన ఆ కవి పాటలు ప్రసిద్ధమైనాయి. 
“నర్రెంకచెట్టు కింద నరుడో భాస్మరుడా” అనే శివసాగర్‌ పాటతో విప్లవ గేయాలకు 
శ్రీకారం చుట్టబడిందంటారు. ఈ పాటను శివసాగర్‌ విప్లవ వీరుడు చాగంటి 
భాస్కర్‌ మీద వ్రాసాడు. శివసాగర్‌ కవితలు “ఉద్యమం నెలబాలుడు, నెలవంక” 
పేర్లతో సంపుటాలుగా వచ్చాయి. 

విప్లవ కవుల మొదటి కవితా సంకలనం '“రుంరు” విరసం మొదటి మహాసభల 
నాటికే వచ్చింది. ఇది శ్రీకాకుళ గిరిజనోద్యమంలో మరణించిన సుబ్బారావు పాణిగ్రాహి 
స్మృతికి అంకితమియ్యబడింది. దీనిలో శ్రీకాకుళం సాయుధ పోరాటంలో మరణించిన 
నక్సలైట్‌ నాయకుల మీద వ్రాసిన స్మృతి గేయాలు వున్నాయి. ఆ తర్వాత “మార్చ్‌, 
లే అనే కవితా సంపుటాలు వెలువడినాయి. వాటిని ప్రభుత్వం దేశద్రోహకరమని 
నిషేధించింది. దానిలోని కవితలు యువకులను విప్లవ కవిత్వంవైపు ఆకర్షింప 
చేసాయి. అన్యాయాలను ఎదిరిస్తూ సాయుధ పోరాటాన్ని సమర్ధిస్తూ యువకులు 
ఆవేశంతో కూడిన కవితలు వ్రాసారు. 


విరసంకు అధ్యక్షత వహించిన తర్వాత శ్రీశ్రీ జట్మావాలా, భూమ్యాకాశాలు, 
తుది పయనం, తొలి విజయం మొదలయిన విప్లవ గీతాలు రచించాడు. “తెల్లవాడు 
నిన్ను నాడు భగత్సింగు అన్నాడు. నల్లవాడు నువ్వు నేడు నక్సలైటువన్నాడు. ఎల్లవారు 
నిన్ను రేపు వేగుజుక్క అంటారు” అని శ్రీశ్రీ 'ఊగరా ఊగరా ఉరికొయ్య అందుకొని 
ఊగరా” అనే గేయంలో అన్నాడు. చెరబండరాజు ‘దిక్సూచి, ముట్టడి, గమ్యం, 
పల్లవి,ఊరుమేలుకుంది, గౌరమ్మ కలలు, శాంతియుద్ధం? మొదలయిన కవితా 
సంపుటాలు రచించాడు. చెరబండరాజు వలెనే దిగంబర కవుల్లో ఒకడైన నగ్నముని 
'తూర్చుగాలి, కొయ్యగుర్రం” కావ్యాలను ప్రచురించాడు. ప్రభుత్వ వ్యవస్థ కొయ్యగుర్రం 
వంటిదని చెప్తూ నగ్నముని “కొయ్యగుర్రం” కావ్యాన్ని రచించాడు. కొయ్యగుర్రం 


160 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఆధునిక 'మహాకావ్య'మని పీఠికలో చేకూరి రామారావు (చేరా) అన్నాడు. గద్దరు 
రాజకీయ వీధి భాగోతం” ప్రచారం పొందిన రూపకం. తెలంగాణా మాండలికంలో 
ఆయన వ్రాసిన పాటలు ప్రజల్లో వ్యాపించాయి. అభినయంతో, గొంగడి, గజ్జెల 
వేషంతో ఆయన పాడే పాటలు ప్రజలను బాగా ఆకర్షించాయి. ఉత్తేజ పరిచాయి. 
గద్దరు ఆధ్వర్యంలోని జననాట్యమండలి రాష్ట్రమంతటా పర్యటించి అనేక 
ప్రదర్శనలిచ్చింది. డప్పు రమేశ్‌ డప్పు పాటలు ప్రచారాన్నందుకున్నాయి. విప్లవం 
పాటల్లో డప్పు, చిందులు ప్రాధాన్యం వహించాయి. విప్లవ భావాలతో కె.శివారెడ్డి 
“రక్తం, సూర్యుడు, ఆసుపత్రి గీతం” మొదలయిన కవితా సంపుటాలు ప్రచురించాడు. 
వరవరరావు తిరుగబడు కవుల్లో ఒకడుగా వుండి విరసంలో చేరి జైలు కెళ్ళాడు. 
“శిశి రోషస్సు, జీవనాడి, స్వేచ్చ” కావ్య సంపుటాలుగా అతని కవితలు వచ్చాయి. 
వరవరరావు 'సృజనికు సంపాదకుడుగా పని చేసాడు. 


విరసం కవులతో గేయం పాడుకోడానికి వీలైన పాటగా ప్రచారంలోకి వచ్చింది. 
తెలంగాణ విమోచనోద్యమంలోను పాట ప్రముఖ పాత్ర వహించింది కదా! తమ 
భావాలు సిద్ధాంతాలు ప్రజల వరకు చేరాలంటే సరళమైన భాష, పాట అనువైనవని 
తెలంగాణ ఉద్యమ కవులు వలెనే విప్లవ కవులు గుర్తించి ఆ విధంగానే వ్రాసారు. 
ప్రాచీన శివకవులు కూడా ఇదే విధంగా తమ మత ప్రచారానికి జానుతెనుగును, 
ద్విపదలను చేపట్టారు. ఎంతోమంది భక్తి తత్త్వ కవులు తమ భావాలను ప్రజలకు 
చెప్పడానికి గేయాలను, పాటలను మాధ్యమంగా తీసుకున్నారు. ఆ మార్గంలోనే 
విరసం కవులు పాటను తూటాలాగా మార్చుకొని వ్రాసారు. స్వాతంత్ర్య పోరాటం 
సమయంలో తెలంగాణా పోరాట కాలంలో చాలా వరకు పాట ప్రధాన పాత్ర 
వహించింది. ఉద్యమాలతో పుట్టి పెరిగిన పాట నక్సల్బరీ ఉద్యమం కాలంలో 
బాగా ఆదరణను సంపాదించుకుంది. విప్లవ కవులు మాత్రా ఛందస్సులనుగాని 
వచన కవిత్వాన్ని గాని వాడలేదు. అభ్యుదయ కవులు గేయాన్ని పాటలను 
ప్రయోగించారు. విప్లవ కవులు పాడుకోడానికి వీలైన జానపదుల బాణీల్లో వుండే 
పాటను గేయాన్ని ప్రయోగించారు. సుబ్బారావు పాణిగ్రాహి, వంగపండు, గద్దరు 


161 ముదిగంటి సుజాతారెడ్డి 


వంటి కవుల పాటలు జానవదుల బాణీలో భాషలో వుండి అతి 
ప్రచారాన్నందుకున్నాయి. గద్దరు శ్రీకాకుళం నుంచి ఉత్తర తెలంగాణం వరకు 
పయనించి పాటలు వ్రాసాడు. వ్రాయడమే కాక అతనికి మంచిగా పాడే గొంతు 
వుంది. జానపదుల బాణీలో పాడే అతని పాటలను చాలామంది అనుకరించారు 
కూడా. శ్రీశ్రీ, రారా, కెవిఆర్‌ తర్వాత వరవరరావు, మార్కిస్టు విమర్శకునిగా 
పేరొందారు. 


విప్లవోద్యమం (ప్రభావంతో పులుగు శ్రీనివాస్‌ “అన్నలు, అడవితల్లి నవలలు 
రచించాడు. 'శ్వేతరాత్రులు, రుతుపవనాలు’ పేరుతో విప్లవ కథల సంకలనాలు 
ఉత్తర తెలంగాణా నుంచి వచ్చాయి. అల్లం రాజయ్య, సాహూలు రచించిన “కొమరం 
భీము” నవల గోండు జనుల ఉద్యమాన్ని చిత్రిస్తున్నది. అల్లం రాజయ్య “కొలిమి 
అంటుకుంది, ఊరు, భూమి, అగ్ని కణం, వసంత గీతం” వసంతరావు దేశపాండే 
“అడవి”, సాధన 'సరిహద్ద', ఉద్యమస్ఫూర్తితో వ్రాసిన నవలలు. చెరబండరాజు 
“నిప్పురాళ్ళు, మాపల్లె, ప్రస్థానం దారిపొడుగునా” విప్లవ నవలలు ఇంకా అనేక 
విప్లవ కథలు వ్రాసాడు. పి.చంద్‌ 'శేషగిరి, “మహేంద్ర నవలలను సింగరేణి 
కార్మికోద్యమాలను చిత్రిస్తూ వ్రాసాడు. కథలు కూడా వ్రాసాడు. సాహు విప్లవ 
వీరుడే కాక కథలు పాటలు వ్యాసాలు ఆదివాసుల పోరాటాలను గురించి వ్రాసాడు. 
తెలంగాణ నుంచి అల్లం రాజయ్య, తుమ్మేటి రఘోత్తమరెడ్డి, విప్లవ కథలు వ్రాసారు. 
బి.ఎస్‌.రాములు, వుప్పల నరసింహం, బోయ జంగయ్య, కాలువ మల్లయ్య కథలు 
కొన్ని విప్లవ చైతన్యాన్ని, పేదరికాన్ని భూస్వాముల అధికారుల దౌర్జన్యాలను, 
అన్యాయాలను, దోపిడిలను చిత్రిస్తున్నాయి. సృజనాత్మక ప్రక్రియలన్నిటిలోను విప్లవ 
ఉద్యమ చైతన్యం విశ్లేషించబడింది. ప్రబోధింపబడింది. విప్లవ రచయితల వ్యాసాలు, 
సాహిత్య విమర్శలు భావతీవ్రతతో తెలుగు నుడికారంతో చక్కని వచన శైలి వికాసానికి 
దోహదం చేసాయి. తెలంగాణా, ఉత్తరాంధ్ర నుంచే విప్లవ సాహిత్యం బాగా వచ్చిందని 
చెప్పాలి. ఇక్కడి రచయితలు వాళ్ళ వాళ్ళ మాండలికాలను ప్రయోగించి బలమైన 
రచనలు చేసారు. దౌర్జన్యాలను తమ సాహిత్యంలో చిత్రించి ప్రజాస్వామ్యంలో చైతన్యం 


162 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


తేవాలని చూసారు. 


“ఈ దొంగల రాజ్యాంగం / రచనే ఒక కుట్ర అనీ 
(తమ జీవుల శ్వాసలతో / పాడుతాం పోొడుతాం” 


అంటాడు చెరబండరాజు. సోషలిజం సామ్రాజ్యవాదం ముద్దు పేరని, ఆగస్టు 
15 రాకపోతే, మాకు అర్థమయ్యేది కాదు' అంటారు వరవరరావు. 


“పాపాలకు మేలి మునుగ/ పార్లమెంటు అసెంబ్లీలు 
మోసానికి మారు పేరు దగా కోరు ఎలక్షన్లు” 


అని విప్లవ కవుల అభిప్రాయం. మతంలోని కర్మ సిద్ధాంతం పూర్వజన్మలు 
వర్ణాశ్రమ ధర్మాల పేరుతో భూస్వాముల దోపిడీని కొనసాగించారు. దున్నేవాడిదే 
భూమి కావాలి. 


“విద్రోవుల మట్టు పెట్టి రైఫిళ్ళను చేతబట్టి, 
ఎగ్రనేన నిర్మించదగ్గ ఎర్ర ప్రాంతమేర్చరచగ 
అన్నలతో చేయి కలివి నేల తల్లి చెరను విడివించగ 
రావాలోయో తమ్ముడా జాగేలోయ్‌ తమ్ముడా?” 


అని శివసాగర్‌ పోరాటానికి ఉత్తేజాన్ని కలిగిస్తూ పిలుపునిచ్చాడు. విప్లవ 
పోరాటంలో మరణించిన విప్లవ వీరుల సంస్మరణ కవిత్వాన్ని పోరాటం ఉద్దీప్తి 
కోసం విప్లవ కవులు చాలా వ్రాసారు. కమ్యూనిస్టు పార్టీలో ప్రవేశించిన రివిజనిజమే 
తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం విరమణకు కారణమని విరసం భావించింది. 
అందుకే విరసం కవులు రివిజనిజంను నిందించారు. 


జదత్వం జరీ అంచుబీర కట్టినవారు 
ఆయుధం చేపట్టలేరు 
విప్లవాన్ని ముస్తాబు చేసి 


ఎన్నికల దొమ్మరి సంతలో అమ్ముకోనేర్భిన బేవోరులు, బారికేడ్లు కట్టలేరు” 


163 ముదిగంటి సుజాతారెడ్డి 


అంటాడు శివసాగర్‌. రష్యాలో రివిజనిజం ఏర్పడిన ప్రమాదాన్ని గుర్తించి మావో 
చైనాలో సాంస్కృతిక విప్లవానికి పిలుపునిచ్చాడు. రష్యా సోషలిస్టు సామాజ్యవాదంగా 
పరిణమించినప్పుడు చైనా ప్రపంచ విప్లవ కేంద్రంగా ఉత్తేజాన్నిచ్చింది. 


ఓల్లా ఘనీభవించెను/ యాంగ్ఫీనది పొంగెను” అని శివసాగర్‌ దీన్ని దృష్టిలో 
పెట్టుకునే అన్నాడు. 


“అదనపు విలువల దొంగలు రాజ్య భవిష్యత్తును నిర్ణయించారు. మానవ జాతి 
భవితవ్యం సమస్తం, పిడికెడు మంది చేతుల్లో చిక్కిపోయింది...” అంటాడు విప్లవ 
కవి. 


దిక్కుమొక్కులేని జనం/. ఒక్కొక్కరు అగ్ని కణం 
నింవాకంఠనాదంతో/. వస్తారిక కాచుకొండి 


అని విప్లవ కవి శంఖారావం చేసాడు. 


1996 జనవరిలో విరసం తన నాల్గవ మహాసభలు జరుపుకున్నారు. 1980 
దశకంలో రష్యాలో వచ్చిన మార్పులు “రష్యాలో ప్రకటించబడిన “పెరప్రోయికా”. 
రష్యా సోషలిస్టు సామ్రాజ్యవాదానికి దోపిడీకి వ్యతిరేకంగా తూర్పు యూరపు దేశాల్లో 
ఉద్యమాలు లేవడంతో మార్చిస్టు మూల సిద్ధాంతాలనే ప్రశ్నించడం జరిగింది. 
పార్టీ పేరుతో నియంతృత్వాన్ని నడపడం సవాలు చేయబడింది. జాతి భేదాలతో 
తూర్పు యూరపు దేశాలు చిన్న చిన్న దేశాలుగా విడిపోయాయి. మళ్ళీ జాతి 
భాషాభిమానాలు పడగలు విప్పాయి. పోలెండు మొదలయిన దేశాలెన్నో పెట్టుబడిదారీ 
విధానం ఫ్రీ మార్మెటు వైపు మళ్ళాయి. జర్మనీ ఏకీకరణంతో జాతీయవాదం ప్రబలింది. 
1989లో బెర్లిన్‌ గోడ పగలకొట్టడం మార్చిజం కూల్చివేతకు ప్రతీకగా నిలిచింది. 
ఆ తర్వాత చైనాలో మావో మరణం నక్సలైటు ఉద్యమానికి గొడ్డలిపెట్టు అయింది. 
చైనా పెట్టుబడిదారీ విధానం ఫ్రీ మార్కెటు వైపు మళ్ళింది. 1989లో బీజింగులోని 


తియానమెన్‌ స్వ్వయర్‌లో చైనా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని స్వేచ్చను అర్థించే విద్యార్థుల 


164 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


హత్యాకాండను జరిపి స్వేచ్చ ప్రజాస్వామ్యాల గొంతు నులపడానికి ప్రయత్నించినా 
ఆర్థిక విధానాల్లో చైనా మార్చిస్టు దృక్పథం నుంచి దూరమవుతుందనటం ఎంతవరకు 
నిజమో చెప్పలేము. 


నానీలు 


ఒక వినూత్న పద్య ప్రయోగం 

“సగటు (శ్రోతకు హైకూల వల్ల కదలిక కనిపించొదంటాడు కవి ఎన్‌.గోపి. 
1990 దశకం ఉత్తరార్థంలో తెలుగులో “నానీ” అనే కవితా ప్రక్రియ జోరందుకుంది. 
ఉర్దూలో “నన్హా అంటే చిన్నది అని అర్థం. నన్నే పదం నుంచి నానీ వచ్చిందని 
ఎండ్లూరి సుధాకర్‌ అంటాడు. చిన్న పిల్లల్ని నానీ అంటాం తెలుగులో. ఎన్‌.గోపీ 
నిజ ఆవేదన దుఃఖం నుంచే “నాసొలనే మినీ కవితలు గోరుముద్దల్లాగ బయలు 
దేరాయి. నానీ పదంలో “నా, 'నీ' అనే అక్షరాలు నా ఆవేదన, నీ ఆవేదన అని అర్ధం 
కూడా వస్తుంది. గోపి సృష్టించిన నానీ కవితా రూపాన్ని ఎందరో యువకవులు 
అనుసరిస్తూ కవితలు వ్రాసారు. కొండను అద్దంలో చూపినట్లుగా గొప్ప అర్థాన్ని 
నానీలో సంక్షిప్తంగా 20 నుంచి 24 అక్షరాల్లో నాలుగు చిన్న పాదాల్లో చెప్పటమే 
“నానీ”, గోపి నానీలలో సూటిదనం వుండటం వ్యర్థ పదం లేకపోవటం వంటి 
వేమన పద్యాల శిల్ప ప్రభావం కన్పిస్తున్నది. వచన కవితలో పాద నియమం 
ఉండదు. కానీ 'నానీల్లో నాలుగు మినీ పాదాలుంటాయి. రెండేసి పాదాలకో భావాంశం 
ఉంటుంది. మొదటి దానికి రెండోది సమర్థకంగా ఉంటుంది. ఉదా:- 


కుండ ముక్షులైందా / కుమిలిపోకు 
మట్టి మరో రూవం కోనం/ నిద్ధమౌతుంది 


అంటాడు గోపి. వేమన పద్యాల మీద పరిశోధన చేసిన గోపి తనకు వేమన 
ఆటవెలది కవిత్వమే నానీలకు (ప్రేరణనిచ్చింది అంటాడు. అంబల్ల జనార్దన్‌, కోట్ల 
వెంకటేశ్వరరెడ్డి, ఎస్‌.రఘు, ఎస్‌.ఆర్‌.భల్లం, శిరీష, అనిశెట్టి రజిత, నల్లా 
నరసింహమూర్తి, నారాయణ శర్మ, త్రివేణి, అన్నవరం దేవేందర్‌లు నానీలు వ్రాసారు. 
తెలంగాణలో ఆరంభమైన నానీల ప్రక్రియ ఆంధ్రదేశమంతటా కవులునాకర్షించింది. 


165 ముదిగంటి సుజాతారెడ్డి 


వందల సంఖ్యలో నానీల కవితా సంపుటాలు వచ్చాయి. వస్తున్నాయి. 


అసలు నానీలు వ్రాయని కవులే లేరేమో! ఆంధ్రప్రాంతాల నుంచి కూడా 
చాలా మంది కొంచెం కవిత్వం చెప్పగలవారు సైతం నానీలు వ్రాసి పుస్తకాలుగా 
ప్రచురించారు. 


ఆన్‌లైన్‌లో/ శ్రీవారి దర్శనం 
మత శాన్రం/ ముడివదటమంటే ఇదేనా - అంటాడు ఎస్‌.రఘు 


నానీల్లో గాంభీర్యం, జీవిత వ్యాఖ్యానం, సమకాలీనత, విసుర్లు, వ్యంగ్యాలు, 
హాస్యం, తాత్త్వికతలుంటాయి. 


దళితవాదం 


సంఘ సంస్మరణోద్యమాల కాలంలో కులభేదం నిరసించబడింది. కులభేదాన్ని 
నిరసించే బ్రహ్మ సమాజం ఆర్య సమాజం వంటి మత సంప్రదాయాలు వచ్చాయి. 
గాంధీజీ జాతీయోద్యమంతో పాటు జాతి వివక్షతను ముఖ్యంగా అస్పృశ్యతను 
నిరసించి హరిజనోద్ధరణ కార్యక్రమాలను చేపట్టాడు. అస్పృశ్యులుగా పంచములుగా 
నీచంగా చూడబడ్తూ పల్లెలకు దూరంగా నివసిస్తూ వుండే జనులను గాంధీజీ 
హరిజనులని పిలిచాడు. హరిజోద్ధరణోద్యమాన్ని గాంధీజీ నడిపాడు. గాంధీజీ 
సిద్ధాంతాలు నమ్మిన వాళ్ళు హరిజనోద్ధరణను చేపట్టారు. ఆంధ్రదేశంలో 12వ 
శతాబ్దంలో (బ్రహ్మనాయుడు అన్ని కులాలు కలిసి భోజనం చేసే “'చాపకూడు'ను 
నడిపాడు. అదే పద్ధతిలో 1910లో ఆంధ్రపదేశ్‌ తెనాలిలో చాపకూడు జరిగి 
సంచలనాన్ని సృష్టించింది. ఉన్నవ గాంధీజీ సిద్ధాంతాల కనుగుణంగా హరిజనుల 
సమానతను ప్రబోధించాడు. జాషువా గబ్బిలం వంటి ఖండకావ్యాల్లో పంచముల 
దురవస్థను చిత్రించి సమానతను ప్రబోధించాడు. హైద్రాబాదులో భాగ్యరెడ్డివర్మ 
దళితోద్యమం నడిపాడు. 'భాగ్యనగర్‌ పత్రిక పెట్టి తన సంస్మరణ భావాలను ప్రచారం 
చేసాడు. స్వాతంత్ర్యానికి పూర్వం వచ్చిన పై ఉద్యమాలు కొంత పరిస్థితిని 


166 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


మెరుగుపరిచాయి. కాని దేశాభివృద్ధి ఆర్థికాభ్యున్నతి కుంటుపడినట్లులాగానే దేశ 
జనాభాలో చాలా భాగమైన దళితుల పరిస్థితి కుంటుపడింది. 
తెలంగాణలో దళితోద్యమం 

తెలంగాణలో దళితోద్యమం మహారాష్ట్రలో అంబేద్మరు, జాతీయోద్యమ కాలంలో 
గాంధీజీలు కొనసాగించటానికి పూర్వమే ఆరంభమైంది. తెలంగాణ నుంచి 
దళితులెందరో మిలటరీలో చేరారు. మిలటరీలో వున్నప్పుడు బ్రిటిషు వాళ్ళను 
చూసినంక వాళ్ళ జీవన పరిచయంతో వాళ్ళల్లో ఒక చైతన్యం వచ్చింది. తెలంగాణలో 
దళితుల్లో చైతన్యం నింపిన వాళ్ళల్లో భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, ముత్తయ్య, 
శ్యాంసుందర్‌ టి.వి. నారాయణ, లక్ష్మయ్య, బాబయ్య, వెంకటస్వామి, సుబేదారు 
సాయన్న, పేసరి వీరన్న వంటి వాళ్ళెందరో వున్నారు. వాళ్ళు వివిధ సంస్థలు పెట్టి 
దళితోద్ధరణకు కృషి చేసారు. 


భాగ్యరెడ్డివర్మ దళితోద్ధరణకు కృషి చేసి 1917లో సరోజినీ నాయుడు, గాంధీజీల 
ప్రశంసలను పొందాడు. దళితులు దేశ మూలవాసులు. ఆది హిందువులు అని 
అన్నాడు భాగ్యరెడ్డి వర్మ. 1906లోనే ఆయన “జగన్‌ మిత్రమండలి'ని స్థాపించాడు. 
అంటరాని కులాల్లో ఆత్మగౌరవం పెరిగి న్యూనతా భావం పోవాలంటే విద్య 
అవసరమని గుర్తించాడు. పేర్ల చివర “గాడు” వుండకూడదన్నాడు. భాగ్యరెడ్డి వర్మ 
1910లో ఇసామియ బజారులో, లింగంపల్లిలో ప్రాథమిక పాఠశాలలను స్థాపించాడు. 
క్రమంగా 26 స్కూళ్ళను పెట్టాడు. 1914 నుంచి భాగ్యరెడ్డివర్మ ఆర్యసమాజం చేత 
ప్రభావితుడై చాలా మంది దళితులు ఆర్య సమాజంలో చేరడానికి (ప్రేరేపించాడు. 
అంటరాని వాళ్ళకు వేదపఠనమా అని అన్నారని దాన్ని నిరాకరించాడు. తర్వాత 
బ్రహ్మ సమాజంలోను చేరాడు. అక్కడకూడా అంటరాని వాళ్ళంటే వివక్ష కన్పించటంతో 
దాన్నీ వదిలాడు. 


1917లో విజయవాడలో జరిగిన మొదటి పంచమ సభలో పాల్గొని భాగ్యరెడ్డి 
వర్మ “పంచమ” పదాన్ని విమర్శించాడు. వాళ్ళను ఆది ఆంధ్రులని అనాలన్నాడు. 
1917లో కలకత్తాలో దివ్య విజ్ఞాన సదస్సులో గాంధీజీని కలిసి అంటరాని వాళ్ళ 


167 ముదిగంటి సుజాతారెడ్డి 


బాధలను గురించి చర్చించాడు. బి.ఎస్‌.వెంకట్రావ్‌ పూనేలో వుండి ఫూలే భావాల 
చేత ప్రభావితుడైనాడు. హైద్రాబాదులో 1922లో “ద్రావిడ సంఘాన్ఫి”స్టాపించాడు. 
1925లో భాగ్యరెడ్డి వర్మ అనంతపురంలో ఆది ఆంధ్ర సభకు అధ్యక్షత వహించి 
ఆర్య దేవతలను అంటరాని వాళ్ళు పూజించటం సరికాదన్నాడు. వాళ్ళ కోసం ఉచిత 
సంక్షేమ హాస్టళ్ళను నిర్మించాలన్నాడు. సుబేదారు సాయన్న (మాదిగ) 1925లో 
పెట్టిన ఆది హిందు బస్తీలో భాగ్యరెడ్డివర్మ అనేక సభలు పెట్టాడు. వాళ్ళ హక్కుల 
గురించి మాట్లాడాడు. జిల్లాల్లోను తిరిగి బాలయ్య మాల మాదిగలను 
చైతన్యపరిచాడు. 1927 వెంకట్రావు కృషితో ఆది హిందూ సభ ఏర్పడింది. 1931లో 
ఆంధ్ర మహాసభతో పాటు ఆది హిందువుల సభ జరిగింది. ఆ సభలో అస్పృశ్యత, 
వెట్టిచాకిరి నిర్మూలన, సర్వమానవ స్వాతంత్ర్యం, నిర్బంధ ఉచిత విద్య, దేవాలయ 
ప్రవేశం. బావులల్లో నీళ్ళు చేదుకునే హక్కు ఉండాలని తీర్మానాలు చేసారు. 1936లో 
వెంకట్రావ్‌ సికింద్రాబాదులో “అంబేద్మరు యూత్‌ లీగ్‌” పెట్టాడు. భాగ్యరెడ్డి వర్మ 
ఆది హిందువులకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించాలని తీర్మానం చేసాడు. 
యూరోపు పోయి వచ్చిన తక్కెళ్ళ వెంకయ్య హైద్రాబాదులో దళితుల పక్షం వహించి 
పోరాడాడు. ఐక్యరాజ్యసమితిలో నిజాం ప్రతినిధిగా వున్న శ్యామ్‌సుందర్‌ 'ది బర్న్‌' 
పుస్తకంలో ఆనాటి హైద్రాబాదు సంస్థానంలోని దళితుల స్థితిగతులను గురించి 
వ్రాసాడు. దళితులతో పాటు తెలంగాణలో ఇతర కులాల వారి చైతన్య సభలు 
జరిగాయి. విద్యార్జన జరగాలని హాస్టళ్ళ ఏర్పాటు జరిగాయి. ఆ విధంగానే 1918లో 
రాజబహద్దరు వెంకట రామారెడ్డి 'రెడ్డి హాస్టలు” ఆరంభించాడు. అదే విధంగా 
వెలమ, వైశ్య, పద్మశాలి, మున్నూరు కాపు, సుతారి, గౌడ హాస్టళ్ళు ప్రారంభమయ్యాయి. 
శ్యాంసుందర్‌ కళావంతుల సంస్మరణల కోసం కృషి చేసాడు. అదే విధంగా యాదవ, 
ముదిరాజు సాతానుల, నాయీ (బ్రాహ్మణుల, విశ్వకర్మ, కుమ్మరి, సగర, విశ్వబ్రాహ్మణ 
మొదలైన కులాల సభలు జరిగాయి. వాళ్ళల్లో చైతన్యం రావాలని ప్రయత్నాలు 
జరిగాయి. మరోవైపు మహిళల్లో చైతన్యం తేవటానికి ఆంధ్రమహాసభలు కృషి చేస్తూనే 
ఉన్నాయి. ఈ విధంగా తెలంగాణలో కుల నంఖూలు తెలంగాణ 
పునరుజ్జీవనోద్యమంలో భాగస్వాములయ్యాయి. దళితోద్యమం ఇతర కులాల్లోనూ 


168 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


చైతన్యాన్ని తెచ్చింది. తెలంగాణలో జరిగిన వివిధ వర్గాల వారి చైతన్యోద్యమం 
ఇంత వరకు పుస్తకాలకు ఎక్కలేదు. గాంధీజీ, అంబేద్మరుల కన్నా ముందే దళితోద్ధరణ 
కోసం భాగ్యరెడ్డి వర్మ వంటి వాళ్ళు ప్రకటించిన విషయాలు వెలుగులోకి రాలేదు. 
తెలంగాణ ఒక్క సాయుధ పోరాటంలోనే కాదు సామాజిక పోరాటంతోనూ ముందున్న 
విషయం చరిత్ర పట్టించుకోలేదు. ఇప్పుడైనా బయటపడి అందరికీ తెలియాలె. 
తెలంగాణ ఉద్యమ చరిత్రతో పాటు పునరుజ్జీవనోద్యమ చరిత్ర తిరగ వ్రాయవలసిన 
అవసరముంది. 


ఆ తర్వాత కాలంలో పరిస్థితుల మీద అసంతృప్తితో పంచములు దళితులనే 
పేరుతో ఉద్యమాన్ని సాగించారు. గాంధీజీ పెట్టిన హరిజనులనే పేరు వాళ్ళకు 
నచ్చలేదు. అది పై వర్గాల ఉదారవాదంగా వాళ్ళకు కనిపించింది. పూర్వం దళిత 
శబ్దం దైన్యాన్ని హైన్యాన్ని సూచించేది. ఇప్పుడు దళితులంటే సాంఘిక (శ్రమను చేసే 
వాళ్ళని అర్ధంలో వాడబడుతున్నది. నిత్య పీడితులు నిత్య తాడితులు దళితులన 
బడుతున్నారు. “దళిత” పదానికి బదులుగా 'బహుజను'లనే పదాన్ని కూడా 
ప్రయోగిస్తున్నారు. దానిలో హరిజనులే కాక మైనారిటీలు వెనుకబడిన వర్ణం వాళ్ళు, 
(థమ మీద ఆధారపడిన వాళ్ళంతా చేరుతారు. బహుజన శబ్దం బహుజనుల తాత్త్వికత 
విస్తృతార్థంలో చెప్తున్నా ఈ ఉద్యమంలో పంచములదే ప్రధాన పాత్రగా కన్పిస్తున్నది. 
దళితులకు ప్రధాన (ప్రేరణ డా॥ అంబేద్మరు, మహాత్మా ఫూలేలు. 1924లో అంబేద్మరు 
అస్పృశ్యతా నివారణోద్యమాన్ని ఆరంభించాడు. 'దళితులు తమ స్థితిని తాము గుర్తెరిగి 
తమను తామే ఉద్ధరించుకోవాలి. తమ సమస్యలను తామే పరిష్కరించుకోగలగాలి. 
సవర్ణుల కన్నా తాము ఎందులోనూ తక్కువ కాదని గ్రహించా'లని అంబేద్మరు 
ప్రబోధం దళితోద్యమానికి మూలమంత్రమైంది. 


దళితవాదంలో అంబేద్మరు దృక్పథం, మార్చిస్టు దృక్పథం, రెండు దృక్పథాలు 
కన్పిస్తున్నాయి. రెండింటినీ సమన్వయం చేయాలనే వాళ్ళున్నారు. ఇంకొక వర్గం 
వాళ్ళు రెండింటినీ నిరాకరించి కొత్త దృక్పథాన్ని, సిద్ధాంతాన్ని అన్వేషించాలనే వాళ్ళు 
కూడా వున్నారు. అంబేద్మరు సామాజిక విప్లవం వర్గ కుల దృక్పథాన్ని పునాదిగా 


169 ముదిగంటి సుజాతారెడ్డి 


చేసుకునే తెలుగులో దళిత వాదుల తాత్త్వికత ఎక్కువగా సాగుతున్నది. 


స్వాతంత్రానంతరం స్వేచ్చ, సమానతలు వస్తాయని న్యాయం జరుగుతుందని 
ఆశించిన దళితులకు ఆశాభంగమైంది. విద్యావ్యాప్తి, నగర వాతావరణం, ఉద్యోగాలు 
మొదలయినయి సామాజిక సమానతను తెస్తాయని, ప్రజాజీవన (స్రవంతిలో 
భాగమవుతామన్న వాళ్ళ ఆశ నెరవేరలేదు. ప్రభుత్వం రాజ్యాంగం ప్రకటించిన 
రిజర్వేషన్లు, రాయితీలు దళితుల జీవితంలో అభివృద్ధిని తేలేదు. వాళ్ళు ప్రతి దానికి 
అధికార వర్గంపైన ఆధారపడవలసి వచ్చింది. ఈ పరిస్థితి వాళ్ళను నిరాశకు గురి 
చేసింది. అందుకే దళితులు విప్లవోద్యమం వైపు దృష్టి సారించారు. విప్లవ పోరాటంతో 
తమకు సమానావకాశాలు సమాన ప్రతిపత్తి వస్తుందని ఆశించిన దళితులకు నిరాశ 
మళ్ళీ ఎదురైంది. విప్లవోద్యమం వర్గవినాశం కోసం పోరాడింది కాని వర్ణ విభేదాన్ని 
నాశనం చేయలేకపోయింది. పల్లెల్లో పట్టణాల్లో సజీవంవగా వున్న కుల భేదాన్ని 
అస్పృశ్యతను వాళ్ళు గుర్తించలేదు. సామాజిక వ్యవస్థలో భాగంగా దళితుల సమస్యలను 
విప్లవోద్యమం చూపింది. కాని విప్లవోద్యమం దళితుల సమస్యలను ప్రత్యేకంగా 
తీర్చలేకపోయిందని సాహిత్యంలోను, ఉద్యమంలోను ప్రతి రంగంలోను పై వర్ణాల 
వాళ్ళు దళితుల కృషికి గుర్తింపు నియ్యడం లేదనే అసంతృప్తితో దళితులు ఆగ్రహానికి 
గురయినారు. ఇస్తే తీసుకోడం, ఎవరో ఉద్ధరిస్తారనే భావన నుంచి దళితులు దూరం 
కావాలని తమకు తాముగా ఉద్యమించి చైతన్యవంతులు కావాలని గుర్తించారు. 
దాంతో సామాజిక సాంస్కృతిక రంగంలో దళిత చైతన్యం విస్తరించింది. దళిత 
చైతన్యంతో దళిత సాహిత్యం వికసించింది. దళితులు తమ ఆవేదనను, ఆర్తిని 
యుగయుగాలుగా అనుభవించడాన్ని అక్షర రూపంలో పెట్టిందే దళిత సాహిత్యం 
అనబడుతున్నది. దళితుల మీద సానుభూతితో దళితేతరులు వ్రాసిన దాన్ని దళిత 
సాహిత్యంగా దళితులు వరిగణించడం లేదు. మా వేదికను మేమే 
నిర్మించుకుంటామంటున్నారు. దళిత అనుభవంతో దళిత స్పృహతో వ్రాసిందే నిజమైన 
దళిత సాహిత్యమంటున్నారు. అసత్య వాదాలన్నీ తమ వేదనను తామే వ్యక్తం 
చేసుకుంటామంటున్నాయి. తమ అస్తిత్వాన్ని అస్మితను గుర్తించినంతగా ఇతరులు 
గుర్తించలేరని వాళ్ళ వాదం. 


170 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


మరాఠీ కన్నడ భాషల్లో దళితోద్యమం దళితుల సాహిత్యం ముందుగా 
వికసించింది. మరాఠీ దళిత సాహిత్యానికి మహాత్మాఫూలే ఆద్యుడుగా పరిగణింప 
బడ్డున్నాడు. 1950 దశకంలో బుద్ధ సాహిత్య పరిషత్తు ఏర్పడి మరాఠీ దళిత 
సాహిత్యోద్యమం పుట్టింది. 1967 వరకు మరాఠీలో దళిత సాహిత్యం తనదైన 
సిద్ధాంతాన్ని ఏర్పరుచుకుంది. జ్యోతిబా ఫూలే, శాహు మహారాజ్‌, డా॥ అంబేద్మరు, 
కార్ల్‌మార్చ్‌, మావో ఆలోచనలు సిద్ధాంతాలతో ఇంకా అమెరికా నుంచి వచ్చిన బ్లాక్‌ 
లిటరేచర్‌ ప్రభావం ప్రేరణలతో మరాఠీలో దళిత సాహిత్యం పుట్టి వికసించింది. 
1969 నుంచి దళిత సాహిత్యం అనే పదం విస్తృత వ్యవహారంలోకి వచ్చింది. 
జెరంగాబాదులో మిళింద సాహిత్య పరిషత్తు ఏర్పడింది. అస్మిత అనే దళిత త్రైమాసిక 
పత్రిక దళిత తాత్త్వికత ప్రచారానికి దోహదం చేసింది. తర్వాత కన్నడం, హిందీ, 
బెంగాలీ భాషల్లో దళిత సాహిత్యం ఆవిర్భవించింది. దళిత సాహిత్య వ్యాప్తికి తోద్బడే 
పత్రికలు వచ్చాయి. 1970 దశకంలో దళిత సాహిత్యం ఉద్యమ రూపంగా 
వికసించింది. 1980 దశకంలో పెద్ద ప్రవాహంగా రూపొందింది. తెలుగులో దళిత 
సాహిత్యం 1980 దశకంలో ఒక ఉద్యమ రూపాన్ని ధరించింది. ఆంధ్రదేశంలో 
దళితుల మీద జరిగిన కొన్ని అత్యాచారాలు విప్లవోద్యమం చేత నిరాశాతప్పులైన 
కార్యకర్తల ఆగ్రహం తెలుగులో దళిత సాహిత్యం ఉప్పాంగడానికి దోహదం చేసాయి. 
1978లో కృష్ణా జిల్లా కంచికచర్లలో దొంగతనం చేసాడని దళితున్ని కట్టేసి కాల్చడం, 
కారంచేడు, చుండూర్లల్లో దళితులపై జరిగిన అత్యాచారాలు, దౌర్జన్యాలు తెలుగులో 
దళితోద్యమానికి దళిత సాహిత్య వికాసానికి ఊపునిచ్చాయి. 


దళిత సాహిత్యం, భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వంవలె వ్యక్తి అనుభూతిని 
కాక సామూహికానుభూతిని వ్యక్తం చేసింది. దళిత కవులు, రచయితలు ఉత్పత్తి 
రంగంలో జరిగే శ్రమ దోపిడిని ఎదుర్కోవడం సామాజికంగా, సాంస్కృతికంగా 
వున్న ఆధిక్య భావాన్ని అహంకారాన్ని బద్దలు కొట్టడం, సాహిత్యం కళల్లో వున్న వర్గ 
దృక్పథాన్ని విచ్చిన్నం చేయడం, భాష శిల్పంలో వున్న ఉచ్చ నీచ భావాలను ఎదిరించడం, 
సనాతన సంస్కృతి, ఉన్నత సంస్కృతి పేరుతో పై వర్గాల వాళ్ళ సంస్కృతిపై చలామణి 
కావడాన్ని దళితులు ప్రశ్నించారు. ఉన్నత వర్గ సంస్కృతిని ప్రతిఘటించడం, ఉన్నత 


171 ముదిగంటి సుజాతారెడ్డి 


మధ్యవర్గాల సంస్కృతి ఆదర్శీకరణను ఎదిరించడం, కింది వర్గాల వాళ్ళ దృక్పథాలను 
సాహిత్యంలో ప్రతిబింబించడం దళిత రచయితలు చేసారు. ఇంతవరకు ఉన్నత 
వర్గాల, మధ్యతరగతి వర్ణాల అనుభూతులు భావజాలం మాత్రమే తెలుగు కవిత్వంలో 
వచ్చింది కాని శ్రమించే అట్టడుగు వర్గాల దృక్పథం భావజాలం దళిత కవిత్వంలోనే 
వ్యక్తమయిందని దళితవాదులంటారు. 


అనేక రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయిలో దళిత సాహిత్య అకాడమీలు ఏర్పాటై దళిత 
సాహిత్యాన్ని ప్రోత్సహించాయి. 1984లో ఢిల్లీలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ 
ఏర్పాటయింది. వాళ్ళు దళిత సాహిత్యానికి అవార్డులను కూడా ప్రకటించారు. 1987లో 
హైద్రాబాదులో అఖిల భారత దళిత రచయితల ప్రథమ మహాసభలు జరిగాయి. 
“మానవ విలువలు స్వేచ్చ సమానతలు సౌభ్రాతృత్వం - వీటి మీద ఆధారపడిన వర్ణ 
రహిత సమాజ నిర్మాణం జరగా”లనేది ఈ మహాసభల్లో దళిత రచయితల ఆశయంగా 
ప్రకటించబడింది. “దళితులకు సమాజంలో సాహిత్యంలో సముచిత స్థానాన్ని 
సంపాదించడానికి పోరాటాలు నిర్వహించాలని అట్లాంటి సాహిత్యాన్ని సృజించా”లనే, 
లక్ష్యాన్ని ఈ సభ ప్రకటించింది. “దళిత చైతన్యాన్ని దళితుల్లో కలిగించడం దళిత 
సాహిత్య ప్రధానోద్దేశం కావాలి” అని ఈ సభ పిలుపు నిచ్చింది. 1993 ఫిబ్రవరిలో 
హైద్రాబాదులో “ఆంధ్రప్రదేశ్‌ దళిత రచయిత కళాకారుల మేధావుల ఐక్యవేదిక 
మొదటి మహాసభలు జరిగాయి. ఆత్మాభిమాన చైతన్యాన్ని ప్రతిఘటన చైతన్యాన్నీ 
రేకెత్తించాలని సాహిత్యాన్ని ఆయుధంగా వినియోగించుకోవాలని ఈ మహాసభలు 
ప్రకటించాయి. ఈ మహాసభ (ప్రేరణతో కరీంనగర్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల్లో 
దళిత సభలు దళిత సాహిత్యం మీద సదస్సులు జరిగాయి. 1990 దశకంలో 
తెలుగులో అనేక ప్రక్రియల్లో దళిత స్పృహ వున్న రచనలు వచ్చాయి. 


మానవతా వాదులైన సురవరం, వట్టికోట రచనల్లో దళితుల, బహుజనుల 
మీద పూర్తి సానుభూతి కన్పిస్తున్నది. అరసం కవుల రచనల్లో దళిత స్పృహ వ్యక్తమైంది. 
కాని దళిత స్పృహను దళితుడే వ్యక్తీకరించడానికి సమర్భుడని దళితుల వాదన. 
విరసం ప్రచురించిన “మానవ స్మృతి” కవితా సంపుటిలో దళిత స్పృహ వుంది. 


172 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


తెలుగులో జాషువా దళిత (వ్రతివుటన చైతన్యానికి ఆద్యుడుగా 
భావింపబడ్డున్నాడు. జాషువా దళిత సాహిత్యానికి ప్రతినిధిగా నిలిచాడు. భాగ్యరెడ్డివర్మ 
దళితోద్ధరణకు పూనుకున్నాడు. “భాగ్యనగర్‌ దళిత రాజ్యం, ఎదురీత, నలుపు, 
వాయిస్‌” మొదలైన పత్రికలు దళిత తాత్త్వికతను దళిత సాహిత్యాన్ని ప్రచారం 
చేసాయి. చేస్తున్నాయి. 'దళిత రాజ్యం” దళిత బహుజన విముక్తి పత్రికగా 
చెప్పబడ్డున్నది. సమకాలీన సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక సమస్యలను 
అవగాహన చేసుకోవడానికి గతం చాలా ప్రధాన పాత్ర వహిస్తుందని మన మూల 
పునాది గతంలో వుంటుందని అందుకని భారతదేశ చరిత్రను ఆంధ్రదేశ చరిత్రను 
కొత్త వెలుగులో విశ్లేషించవలసిన అవసరముందని దళితులు గుర్తించారు. బోయ 
జంగయ్య 'జాతర, జగడం), బి.ఎస్‌.రాములు 'బతుకుపోరు”, వేముల ఎల్లయ్య 
“కక్క సిద్ధి కాలువ మల్లయ్య “బతుకు పుస్తకం”, ముదిగంటి సుజాతారెడ్డి “సంకెళ్లు 
తెగాయి, భూతం ముత్యాలు, సూర, పురుడు, జాతశ్రీ 'బలిపశువు', కదిరె కృష్ణ 
“వెదురు పొదలు”, అనిశెట్టి 'మట్టిబంధం', దళితులు, దళితేతరులు వ్రాసిన నవలలు. 
హైద్రాబాద్‌ బుక్‌ ట్రస్టు వారు “దళిత కథలు” పేరుతో కథానికల సంపుటిని 
ప్రచురించారు. బోయ జంగయ్య 'గొర్రెలు, చీమలు” మొదలైన కథలు, విశాలాంధ్ర 
“'దళితకథలు” జాజుల గౌరి “మన్నుబువ్వ', భూతం ముత్యాలు “జేగరి కథలు”. 
ఇంకా ఎన్నో దళితుల కథా సంకలనాలు, సంపుటాలు వచ్చాయి. యెన్నెం ఉపేందర్‌, 
పసునూరి రవీందర్‌ కథలు వ్రాసారు. 


బి.ఎస్‌.రాములు బహుజనవాదం గురించి మంచి సాహిత్య విమర్శ వ్యాసాలు 
రచించాడు. దళిత బహుజన వాదానికి సైద్ధాంతిక తాత్త్విక భూమికను తెలుగులో 
ఏర్పరచిన వాళ్ళలో కంచె ఐలయ్య, బి.ఎస్‌.రాములు మొదలైన వాళ్ళున్నారు. గద్దరు, 
మాస్స్టార్టీ, గూడ అంజయ్య, సతీష్‌ చందర్‌, ఎండ్లూరి సుధాకర్‌, పి.సి.రాములు, 
చెరుకు సుధాకర్‌ మొదలయిన కవులు దళిత వాదంతో కూడిన కవితలు, పాటలు 
వ్రాసారు. ఈ కవుల్లో శివసాగర్‌, గద్దర్‌, సతీష్‌చందర్‌, ఎండ్లూరి సుధాకర్‌లు 
మార్చిస్టు దృక్పథం చేత ప్రభావితులై మొదట్లో కవితలు (వ్రాసి తర్వాత దళిత 
స్పృహతో కవితలు వ్రాసారు. దళిత కవిత్వంలో జాషువా రోజుల్లో దళిత స్పృహ 


173 ముదిగంటి సుజాతారెడ్డి 


ఆవేదనలో వ్యక్తం కాగా ఈ కవుల కవిత్వంలో ఆగ్రహంతో వ్యక్తమవుతున్నది. ఈ 
కవులు పురాణాల్లోని వ్యాస, వాల్మీకి, ఏకలవ్య, కర్ణ, అరుంధతి, శంబూకులను 
ప్రతినిధులుగా తీసుకున్నారు. ఏసుక్రీస్తును దళిత ఉషస్సుకు ప్రతీకగా, దళిత యోధునిగా 
వాడుకున్నారు. బుద్దుని వెలుగుకు ప్రతీకగా గ్రహించారు. దళిత కవిత్వంలో ఆవేశం, 
ఆవేగం, ఆవేదనలు ఆగ్రహంతో కూడిన చక్కని భావాల చిక్కదనం కన్పిస్తున్నది. 
చైతన్యస్ఫూర్తిని కలిగించే భావాలు వున్నాయి. అనేక కవుల దళిత కవితా సంపుటాలు 
వెలువడినాయి. కళామండలి పాటలు (1992), కరీంనగర్‌ జిల్లా దళిత పాటలు 
(1993) వంటివి కూడా వచ్చాయి. గుండె డప్పు కనకయ్య, గ్యార యాదయ్య, దొడ్డి 
రామమూర్తి, మాస్టార్టీ వంటి వాళ్లు దళిత ఉద్యమానికి పాటకున్న అనుబంధాన్ని 
గుర్తించి పాటను ఆయుధంగా వాడుకున్నారు. 'ఎదురీతి కావ్య సంపుటిలో 
“పంచమవేదం'” కవితలో సతీష్‌ చందర్‌ ఈ విధంగా ప్రశ్నించాడు. 


“నిజం చెప్పండి 

పంచముడంటెౌ అయిదో వేలు లేనివాదనేనా అర్థం 

మా ముత్తాత ఏకలవ్యుడు చెప్పాడు” 

ఎండ్లూరి సుధాకర్‌ 'వర్తమాన' కవితా సంపుటిలోని పాదముద్రలు’ కవితలో... 

“నేను బద్ధలవుతున్న అగ్నీ పర్వతాన్ని 

నన్నెవ్వరూ ఆపలేరు” 

అంటాడు. దళితులు ఈ భూమ్మిద పుట్టిన వాళ్ళు మూలవాసీ సిద్ధాంతాన్ని 
దృష్టిలో పెట్టుకొని మాస్మార్జీ ఈ విధంగా అంటాడు. 


“ఈ దేశ వానులం - ఈ భూమి వుత్రులం 
మేం మూల వాసులం - ఆది అనలు జాతులం 
భారతాది జనుల బట్టి - బానినలు మీరంటూ 
వీళ్ళ దోపిదేందిరో - వీళ్ళ దగా ఏందిరో 
వీళ్ళ నీల్చుదేందిరో - వీళ్ళ నిక్కుడేందిరో...” 


174 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఇటువంటి చారిత్రక సత్యాలు దళితుల ఆత్మగౌరవాన్ని చైతన్యాన్ని ఉద్ధీపింప 
జేస్తున్నాయి. 

“నాకు చరిత్ర లేదు నాలుగు వేదాలలోంచి 

నాలుగు పాదాలలోంచి నన్న తొలగించారు.” 


అవి బొజ్జా తారకం ఆవేదన వ్యక్తం చేయగా కత్తి పద్మారావు 'దేశం డైరీ” 
కవితా సంపుటిలో- 

“దేశ వ్యాప్తంగా రక్త తర్పణం చేసిన దళితుల వీడనల 

విముక్తికి పోరాటాలకు స్వాగతం నుస్వాగతం”- పలికాడు. 


“అంటరాని వల్లెల్లో మంటరాజుకుందిరో 

నివురు గప్పినా నిష్టు గువ్వునంటుకుందిరో 

మా ఆత్మగౌరవాన్ని మీరు గౌరవించుకుంటే 

ఈ అంటరానిమంటే మీ ఎంట దగులుతుందిరో” 


అని సాంబశివరావు హెచ్చరించాడు. 


“నా దేశంలో నా ప్రజలు ఎంతకాలం 
మనుష్యులుగా గుర్తింవబడరో 

అంతకాలం 

ఈ తిరుగుబాటు గీతం 

పాడుతూనే వుంటాను.. ” అంటాడు దళిత కవి. 


పీపుల్స్‌వార్‌ గ్రూపు పార్టీ నుంచి గద్దర్‌ను 1996లో తొలగించి పార్టీ దళితులను 
ఇంకా దూరం చేసిందంటాడు “స్వయ చరిత్రకు ముందుమాట” అనే కవితలో 
గద్దరు. 

“ఎర్ర జెండాను ఎదకు అద్దుకొని 

జనం గుండెల చప్తుడునై/ గొంతెత్తి గోవులా అర్సినవుడు 


175 ముదిగంటి సుజాతారెడ్డి 


గుండె చితికిపోయి/ నోటినిండా పారిన రక్తం రంగుమీద 
ఇది ఎరుపా నలుపా అనిి/ చర్చలు లేవనెత్తి 

దానికి చరిత్రనే లేకుండా చేశారు 

ఎవ్వడో ఓ మహానుభావుడు” అని అన్నాడు. 


దళితుల్లో మాల మాదిగలు మొదలైన కులభేదాలున్నాయి. వాళ్ళల్లో మాదిగలు 
తమకు రావలసిన అవకాశాలు రాలేదని న్యాయం జరగడం లేదని తమకు వేరేగా 
రిజర్వేషన్లు కావాలని ఉద్యమాన్ని మందకృష్ణ మాదిగ నేతృత్వంలో నడిపారు. మాదిగ 
దండోరా మోగించారు. దాంతో మాదిగ స్పృహను బలంగా వ్యక్తీకరించే సాహిత్యం 
వచ్చింది. ఇన్నాళ్ళు మాలమాదిగ అంటే తిట్టుగా భావించే వాళ్ళు ఇప్పుడు పేర్ల 
చివర మాదిగ అని పెట్టుకొని తమ కుల గౌరవాన్ని ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించు 
కొంటున్నారు. మాదిగ పదాన్ని “మహాదిగ” అని సంస్కృతీకరిస్తున్నారు కూడా. 
బహుజనులు ఒకవైపు సంస్కృత భాషను బ్రాహ్మణ వాద చిహ్నంగా నిరసిస్తూ 
ఇంకోవైపు గంగాపుత్ర, వంశరాజ, సగరపుత్ర, వాల్మీకులని కులం పేర్లను 
సంస్కృతీకరించుకొంటున్నారు. నాగప్పగారి సుందరరాజు “మాదిగోడు”, ఎండ్లూరి 
సుధాకర్‌ “మల్లె మొగ్గల గొడుగు” మాదిగల బతుకులను ఆత్మగౌరవాన్ని సంస్కృతినీ 
చిత్రించే కథల సంకలనాలు. 


దళిత సాహిత్యం ఇతర కులాల మీద విద్వేషం ప్రకటించేదిగా మాత్రమే కాక 
కుల నిర్మూలన వైపుగా ఉద్యమాన్ని సాగించాలి. ధనికులైన దళిత వర్ణం ఏ 
అవకాశాలను అనుభవించని దళితుల చైతన్యానికి పిలుపునివ్వాలి. అప్పుడే 
దళితోద్యమం సత్ఫలితాలను ఇయ్యగలుగుతుందంటారు. 


దళితులు రాజకీయాధికారం చేజిక్కించుకోవాలి. అప్పుడే దళిత సమస్యలు 
తీరుతాయని ఒక అవగాహన వుంది. అందుకే దళితులు బహుజన సమాజ్‌ పార్టీ, 
రిపబ్లికన్‌ పార్టీ మొదలైన రాజకీయ పార్టీలు వచ్చాయి. పెరియార్‌ రచనలు భావజాలం 
కూడా దళితులకు (ప్రేరణ నిస్తున్నది. బహుజన సమాజ్‌ పార్టీ కాన్నీరాం, మాయావతి 


176 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


నాయకత్వంలో ఉత్తరప్రదేశ్‌లో అధికారంలోకి రావడం దళిత వాదానికి ఉత్తేజాన్ని 
ఉత్సాహాన్నిచ్చింది. ఆంధ్రప్రదేశ్‌ 'దళిత సంఘర్షణ సమితి”, మహారాష్ట్రలో 'దళిత 
పాంథర్స్‌ తమిళనాడులో “దళిత కల్చరల్‌ ఫ్రంట్‌ మొదలైన సంస్థలు దళిత వాదానికి 
ప్రచారాన్ని కలిగిస్తున్నాయి. 


అయితే దళితవాద కవిత్వం కొంత విమర్శకు కూడా గురయింది. కులవాదాన్ని 
రగుల్పుతున్నదనే నింద దానిమీద వుంది. అది పోగా దిగంబర కవులు కుళ్ళు 
సమాజం మీద నాయకుల మీద కసితో తిట్టు పదజాలంతో కవిత్వం వ్రాసారు. స్రీ 
వాదులు బట్టబయలుగా అశ్లీల పదాలను వాడారు. అదే విధంగా దళిత కవులు 
“నకిలీ గోత్రాలు మడిబట్టల తడి పొగరు, మనువుగాడు, మేం పాల్గొన్న రహస్య 
రతులు, వృషణాలు, చలం చంకలు” వంటి అశ్లీల పదజాలాన్ని ప్రయోగించి విమర్శకు 


గురయ్యారు. 


ముస్లిం మైనారిటీ వాదం 

మొదట్లో ముస్లిం వేదన దళిత బహుజన వాదంలో భాగంగానే వ్యక్తమైంది. 
రాను రాను ముస్లిం రచయితలు ఎక్కువ సంఖ్యలో తమ బాధలు, సమస్యలు వివక్షలను 
తమ సంస్కృతి నేపథ్యంలో వ్యక్తీకరించటంతో ముస్లిం మైనారిటీ వాదం స్వతంత్ర 
రూపం ధరించింది. ముస్లింలను అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఓటు 
బ్యాంకులుగా చూసి వాళ్ళ మీద ఏదో 'మెహర్చానీ'లు కురిపించాలని చూస్తుంటారు. 
కాని నిజమైన అభివృద్ధికి అవి దోహదం చేయడంలేదు. రాజకీయాధికారం కోసం, 
స్వలాభం కోసం ముస్లిం హిందువుల మధ్య ఘర్షణలు లేపి మారణహోమం 
సృష్టించబడటం ప్రజలు తెలుసుకున్నారు. కాని ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. 
అవకాశవాదుల హింసలు, హత్యలు, మత ఘర్షణల పేరుతో చలామణి అవుతున్నాయి. 
చాలా మట్టుకు మత ఘర్షణల వెనుక వ్యాపారం, లాభాలు, మార్మెట్‌ను శాసించటం 
వంటి కారణాలు కూడా వుంటున్నాయి. గుజరాత్‌లో అల్లర్లు వెనుక ఈ వ్యాపార 
కారణాలున్నాయంటారు. “షబానా దుఃఖం” అనే ముదిగంటి సుజాతారెడ్డి కథలో 


177 ముదిగంటి సుజాతారెడ్డి 


ఈ వ్యాపారమే మత ఘర్షణకు, దుకాణం కాల్చివేతకు కారణంగా చిత్రింపబడింది. 
రోజు సంపాదన మీద ఆధారపడిన వాళ్ళ కడుపులు కొట్టే కర్ఫ్యూ పరిస్థితులు 
ఏర్పడినా సామాన్యులే ఏమీ చేయలేని దుస్థితి. 


ముస్లింలు ఎప్పుడూ పాకిస్తాన్‌ వైపు వుంటారనే అనుమానాలు వ్యక్తమైనప్పుడు 
ముస్లింలు అవమానాలు, వేదనలు అనుభవిస్తారు. సౌది, దుబాయి, కువైట్‌లకు 
పోయే భారతీయ ముస్లింలను వాళ్ళు వీళ్ళను అచ్చమైన ముస్లింలు కారని బానిసలుగా 
చూడటం ఒకవైపు కాగా మరోవైపు భారతదేశంలో బాబ్రీ మసీదు కూల్చివేతలో 
తమ అస్తిత్వం అస్మితల మీద దాడి జరిగినట్లుగా ముస్లింలు అభద్రతా భావంలోకి 
నెట్టబడినారు. దాంతో ముస్లిం మైనారిటీలు తమ మూలాలు ఎక్కడో అరబ్‌ దేశాల్లో, 
ఇరాన్‌లో లేవని ఇక్కడే ఈ భూమ్మీద ఉన్నాయని ఇదే తమ వతన్‌ జమీన్‌ అని 
తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ముస్లిం మైనారిటీ వాదం ముస్లిం చైతన్యాన్ని 
ప్రకటిస్తూ ప్రత్యేక వాదంగా నిలిచింది. మైనారిటీ వాదం మొదట 'జల్‌ జలా, 
అజా, గుజరాతు గాయం” వంటి కవితా సంకలనాల్లో కనిపిస్తుంది. తర్వాత స్కైబాబా 
సంపాదకత్వంలో వచ్చిన 'పతన్‌' కథా సంకలనంలో ప్రకటమైంది. మత శక్తులను 
ప్రశ్నిస్తూ వాళ్ళ అసలు స్వరూపాన్ని బయటపెడ్తూ కూడా రచయితలు కథలు వ్రాసారు. 
అటు ముస్లిం ఇటు హిందూ మత శక్తులను తీవ్రంగా ఖండించారు. ముస్లిం 
సమాజంలో వుండే పర్ణా తలాఖ్‌ వంటి దురాచారాలను విమర్శించారు. ముస్లింల 
మీద జరిగే అన్యాయాలను వివక్షలను ప్రశ్నించారు. స్త్రీల అణచివేతలను, గృహ 
హింసలను చిత్రించారు. ముస్లిం పేదరికాన్ని నిరక్షరాస్యత, నిరుద్యోగాల వేదనను 
వ్రాసారు. వాళ్ళ జీవిత విధానాలు, ఆచారాలు, వ్యవహారాలు, వాళ్ళ రచనల్లో 
ప్రతిబింబిస్తున్నాయి. సెప్టెంబరు 11 దాడులు, పార్లమెంటు మీద, అక్షరధామ్‌ మీద 
దాడులు కాళ్ళీరులో ప్రతినిత్యం జరిగే మారణహోమం ముస్లింలను ఉగ్రవాదులుగా, 
టెర్రరిస్టులుగా ముద్రవేసాయి. ఆ అపార్థాలను తొలగించే ప్రయత్నం “వతన్‌' కథల్లో 
జరిగింది. 


తెలుగు భాషను స్వంతం చేసుకొని ముస్లిం రచయితలు తమదైన సొంత భాష 


178 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


యాసలను స్వంతంగా సృష్టించుకున్నారు. వాళ్ళ అభివ్యక్తీకరణం తెలుగు సాహిత్యంలో 
కొత్త భాషతో నుడికారాలతో భావ చిత్రాలతో, ఉపమానాలతో కన్పిస్తున్నది. ఒకప్పుడు 
ముస్లింల భాష ఉర్దూ అనే భావన ఉండేది. వాళ్ళ సంస్కృతికి చిహ్నం ఉర్దూ 
అనుకునే వాళ్ళు. కాని ఇప్పుడు ముస్లిం యువ రచయితలు తెలుగులో నిస్సంకోచంగా 
రచనలు చేసి తెలుగులో ఒక ప్రత్యేక శాఖను సృష్టించారు. అఫ్సర్‌, అలి, స్కైబాబా, 
యాకూబ్‌, కరీముల్లా, స్మైల్‌, అన్వర్‌, ఖాదర్‌ మొహియుద్దీన్‌, షాజహానా, హనీఫ్‌, 
దిలావర్‌, జమీలానిషాక్‌, అనీస్‌ పర్వీన్‌ మొదలైన వాళ్లెందరో కథలు కవిత్వం 
వ్రాస్తున్నారు. సలీం కథలే కాక 'వెండిమేఘం” నవలను ముస్లిం జీవితాలను చిత్రిస్తూ 
రచించాడు. దాదాహయాత్‌, ఖదిర్‌బాబు, కరీముల్లా, వేంపల్లె షరీఫ్‌, ఇనాయతుల్లా, 
ఖాజా, శశిశ్రీ, యాసీన్‌ బేగం, ఎం. ఎస్‌బేగం, మతురహబాల్లా మొదలైన వాళ్ళెందరో 
కథలు వ్రాస్తున్నారు. ఈ రచయితల్లో తెలంగాణ, రాయలసీమ, కోస్తాకు చెందిన 
వాళ్ళున్నారు. అందరి అస్తిత్వ వేదన ఒక్కటిగానే వుంది. ముస్లిం రచనల్లో వాళ్ళ 
అస్తిత్వ వేదన చైతన్య స్ఫూర్తితో బయటికి వస్తున్నది. ఖాజా ముస్లిం మైనారిటీ వాదం 
తాత్త్వికతను చర్చిస్తూ మంచి విమర్శ గ్రంథం వ్రాసాడు. 
ప్రీ వాదం 

ఇంగ్లీషులో “ఫెమినిజం” పదాన్ని తెలుగులో “స్రీ వాదం” అని అనువాదం 
చేసుకొని వాడుతున్నాం. ఫ్రెంచి విప్లవం తెచ్చిన వ్యక్తి వాదం వ్యక్తి స్వేచ్చను సమానత 
సౌభ్రాతృత్వం భావాల నుంచి పీడిత జనాభ్యుదయం భాగంగా స్రీ అభ్యుదయ 
భావన పుట్టింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మానవ హక్కుల ప్రకటన స్తీ 
అభ్యుదయ భావానికి బీజాలు వేసింది. ప్రీ అభ్యుదయం విముక్తి పోరాటం అనేది 
యూరోపు, అమెరికాల్లో ఓటు హక్కు కోసం పోరాడడంతో ప్రారంభమైంది. 


ప్రాచీన సమాజాల్లో ఏ కొద్దిమందికో అధికారాలు అధిపత్యాలుండేవి. చాలా 
మంది కుటుంబంలో గాని, సమాజంలోగాని, దేశంలోగాని అణచివేతకు గురయ్యే 
వాళ్ళు. అట్లా అణచివేతకు గురయిన వాళ్ళల్లో జనాభాలో దాదాపు యాభైశాతం 
స్రీలు కూడా వున్నారు. స్రీలు కుటుంబం నడపడంలో, వ్యవసాయం పనుల్లో పరిశ్రమలు 


179 ముదిగంటి సుజాతారెడ్డి 


వచ్చిన తర్వాత పరిశ్రమల్లో శ్రమపడడం వాళ్ళవంతుగా వుంది. శ్రమపడ్డా వాళ్ళకు 
స్వేచ్భా స్వాతంత్రాలుగాని, శ్రమ విలువను అనుభవించడంలో భాగంగాని లేవు. 
ప్రాతివ్రత్యం, త్యాగం, సహనం, శాంతం స్రీలకుండాలనే భావజాలం స్రీ అణచివేతకు 
తోడ్చడినాయి. భారతదేశంలో అనాదికాలం నుంచి స్రీలు సంపూర్ణ స్వేచ్భా 
స్వాతంత్ర్యాలు సుఖశాంతులు లేకుండానే వున్నారు. క్రమంగా బాల్యవివాహాలు, 
విధవల దుస్థితి, పునర్వివాహం హక్కులేకుండా వుండటం, ఆస్తి హక్కు నుంచి 
వంచితురాలిని చేయటానికి పుట్టిన సతీసహగమనం వంటి దురాచారాలతో స్త్రీల 
పరిస్థితి అధ్వాన్నమైంది. 19వ శ. ఉత్తరార్థంలో రాజా రామమోహన్‌రాయ్‌ల వంటి 
మత సంస్మరణ వాదులు స్రీ జనోద్ధరణను చేపట్టారు. ఆంధ్రదేశంలో వీరేశలింగం, 
వేంకటరత్నం, ఉన్నవ మొదలయిన సంఘ సంస్కర్తలు స్తీ అభ్యుదయానికి కృషి 
చేసారు. కేసరి “గృహలక్ష్మి” పత్రిక ద్వారా స్రీ అభ్యున్నతి, స్రీ శరీరారోగ్యం గురించి 
కృషి చేసాడు. సంస్కరణలతో సాంస్కృతిక పునరుజ్జీవనంతో భారతదేశంలో స్త్రీ 
అభ్యుదయం స్త్రీ విముక్తికి ఉద్యమాలు ఆరంభమయ్యాయి. అది మొదటి దశ. 


భారత స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో గాంధీజీ పిలుపునందుకొని ఎందరో 
స్త్రీలు పోరాటంలోకి దిగి పురుషులతో సమానంగా పనిచేసారు. రెండో దశలో స్రీ 
అభ్యుదయ కార్యక్రమాలు స్వాతంత్రోద్యమంలో భాగంగా జరిగాయి. దువ్వూరి 
సుబ్బమ్మ, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌, మాగంటి అన్నపూర్ణమ్మ, ముత్తులక్ష్మీరెడ్డి వంటి 
సంఘ సేవాపరాయణులు స్వాతంత్ర్య యోధులు, తోటి స్రీలు ఆర్థికంగా నిలదొక్కుకొని, 
దీనత్వం నుండి బయటపడి వ్యక్తిత్వం, స్వాతంత్ర్యం, ఆత్మవిశ్వాసం సంపాదించు 
కోవడానికి కృషి చేశారు. 

స్వాతంత్ర్యానంతరం దేశంలో పీడిత వర్గం ఉద్ధరింపబడుతుంది, దారిద్ర 
నిర్మూలన జరుగుతుందన్న కల నిజం కాలేదు. అదే విధంగా స్ర్తీల అభ్యున్నతి 
అట్లాగే నిలిచిపోయింది. 1960-70 దశకంలో యూరోపులో ముఖ్యంగా ఫ్రాన్సు, 
ఇంగ్లాండు దేశాల్లో స్త్రీ విముక్తి ఉద్యమం ఒక సైద్ధాంతికతతో బయలుదేరింది. అదే 
“ఫెమినిజం” - (స్తీ వాదంగా పరిణమించి ప్రపంచ దేశాలన్నిటిలోను క్రమంగా 


180 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వ్యాపించింది. పాశ్చాత్య దేశాల్లో ప్రీల పోరాటం మన దేశంలో లాగా సంస్కరణలతో 
గాక ఓటు హక్కు కోసం పోరాటంతో ఆరంభమైంది. మేరీ ఓల్‌స్టోన్‌ క్రాఫ్ట్‌ అనే ఆమె 
మొదటి ఫెమినిస్టు సిద్ధాంతకర్త. ఆమె (బ్రిటన్‌లో పుట్టింది. “విండికేషన్‌ ఆఫ్‌ ద రైట్స్‌ 
ఆఫ్‌ వుమెన్‌” (1789)లో సమాన హక్కులు సమాన అవకాశాలను గురించి మొదటి 
సారిగా మాట్లాడింది. ఆడపిల్లలకు చదువు కావాలని వాదించింది. తరువాత రచయిత్రి 
వర్జీనియా వుల్ఫ్‌ వ్రాసిన “ఏ రూమ్‌ ఆఫ్‌ వన్స్‌ ఓన్‌” (1929) రచనలో ఫెమినిజం 
సూత్రాలు ప్రతిబింబించాయి. 1949లో సిమోన్‌ ద బూవా “ది సెకండు సెక్స్‌” 
(గ్రంథాన్ని రెండు సంపుటాలుగా వేసింది. అంతకుముందు ఆ వ్యాసాలు వివిధ 
పత్రికల్లో వచ్చినయి. 1953లో ఇది ఇంగ్లీషులోకి అనువదింపబడి ప్రపంచ వ్యాప్తంగా 
చర్చను లేపింది. 


1960 దశకంలో స్త్రీవాద భావజాలం విస్తృత ప్రచారంలోకివచ్చింది. రెండో 
ప్రపంచ యుద్ధానంతరం స్రీలు తమ అస్తిత్వాన్ని గురించి తమ (శ్రమదోపిడీ, సెక్సు 
సంబంధాల్లో అనుసరింపబడే ద్వంద్వ నీతిని గురించి ఆలోచన జరిగింది. దాని 
ఫలితంగానే స్త్రీ మీద తరతరాల అణిచివేతకు, నెట్టివేతకు స్త్రీలు ఎదురు తిరిగారు. 
1966లో అమెరికాలో “నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ వుమెన్‌” పేరుతో ఫెమినిస్టు సంస్థ 
ఏర్పడింది. పురుషాధిక్య ప్రపంచమే స్రీలకు శత్రువని, స్రీల అణిచివేతకు పితృస్వామ్య 
సమాజం కారణమని, స్త్రీ పురుష సంఘర్షణను ప్రచారం చేసారు వాళ్ళు. 1969లో 
మార్గరేట్‌ బెన్‌స్టన్‌ “పాలిటికల్‌ఎకానమీ ఆఫ్‌ వుమెన్‌”లో స్త్రీల ఇంటి చాకిరీకి 
వెలకట్టాలని వాదించింది. 1970లో కేట్‌ మిల్లెట్‌ “సెక్సువల్‌ పాలిటిక్స్‌” అనే పుస్తకంలో 
స్త్రీల అణచివేతకు పితృస్వామ్యం కారణమని తేల్చింది. 


1972లో జర్నయిన్‌ గ్రీయర్‌ వ్రాసిన “ది ఫీమేల్‌ యూనక్‌”లో వ్రాసిన స్త్రీవాద 
ధోరణి అందరి కళ్లను తెరిపించింది. తర్వాత స్రీ పురుషులను “సెక్సు” పదంతో కాక 
“జండర్‌” పదంతో సూచించడం జరగాలంటున్నారు. సామాజిక శాస్త్రాల ఆధారంగా 
సెక్సుకు జండర్‌కు మధ్య స్పష్టమైన భేదం నిరూపించబడింది. సెక్సు అనే పదం 
కన్నా జండర్‌ పదం గస్తీ ఆడతనాన్నే కాక స్రీ సంబంధి పదజాలాన్నంతా 


181 ముదిగంటి సుజాతారెడ్డి 


ప్రతిబింబిస్తున్నది. స్త్రీ పురుషుల మధ్య అసమానతతో కూడిన సంబంధాలను లైంగిక 
రాజకీయాలు అని మిల్లెట్‌ పేర్కొన్నది. షులామిల్‌ ఫైర్‌స్టోన్‌ “ది డయలిక్టిక్స్‌ ఆఫ్‌ 
సెక్స్‌” అనే పుస్తకం వ్రాసింది. మిల్లెట్‌, ఫైర్‌ స్టోన్‌లు సాంఘిక ఆర్థిక అణచివేతలతో 
పాటు పురుషాధిక్యత భావాన్ని ప్రతిపాదించారు. లైంగికతను బట్టి పని విభజన 
వుండటం, స్త్రీల ఇంటి పనుల శ్రమకు విలువ కట్టకపోవడం వంటి సమస్యలు 
లేవదీశారు. 


తెలుగు సాహిత్యంలో 1960-70 దశకంలో చాలా మంది స్రీలు నవలా 
రచనలు చేసారు. వాళ్లు, (ప్రేమ పెళ్లిళ్లు, వర్ణాంతర వివాహాలు వంటి ఇతివృత్తాలు 
తీసుకొని నవలలు వ్రాసారు. కానీ ఆ తరుణంలో యూరోపులో తలెత్తిన స్రీ వాదాన్ని 
పట్టించుకోలేదు. కొందరు నవలా రచయిత్రులు కులాంతర వివాహాలు, కట్నం 
సమస్యలు, కుటుంబ సమస్యలు ఉమ్మడి కుటుంబాల్లోని బాధలు ఉద్యోగినులైన 
ప్రీల కష్టాలను గురించి వ్రాసారు. కాని స్త్రీల స్వేచ్చ, ప్రీ పురుష సంబంధాల్లో 
ఆధిక్యతా న్యూనతా భావాలను స్ర్తీల ఆర్థిక సమస్యలను అణచివేతలను గురించి 
పట్టించుకోలేదు. 


స్త్రీవాద ధోరణిని చిత్రిస్తూ తెలుగులో మొట్టమొదటి రచన రంగనాయకమ్మ 
“జానకి విముక్తి” అనే నవల 1978లో వచ్చింది. స్త్రీల అణచివేతను స్వేచ్చా 
రాహిత్యాన్ని పురుషాధిక్యతను రంగనాయకమ్మ ఈ నవలలో చిత్రించింది. 
ప్రశ్నించింది. ఈ నవలలో నాయిక జానకి తన అన్న చైతన్య సాహచర్యంతో భర్త 
అణచివేతను ప్రశ్నించి ఎదురు తిరిగే వ్యక్తిగా ఎదిగినట్లుగా రచయిత్రి చిత్రించింది. 
వీరేశలింగం కాలంలోని రచయిత్రులు నీతి ధర్మభక్తి బోధకమైన రచనలు చేయగా 
కొందరు బండారు అచ్చమాంబ, స్త్రీ విద్య స్త్రీల కష్టాలు, స్రీల ఆత్మగౌరవం స్వేచ్చల 
గురించి వ్రాసారు. బండారు అచ్చమాంబ “అబలా సచ్చరిత్రరత్నమాల” (1905)లో 
స్రీల పాతివ్రత్యం, పురుషాధిపత్యాలతో ఎట్లా బాధలు పడ్డారో చిత్రించింది. అచ్చమాంబ 


తెలంగాణా రచయిత్రి. 


స్త్రీ సమస్య అంతా లైంగికమని ఫ్రాయిండ్‌ అంటాడు. స్రీ సమస్య అంతా 


182 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ఆర్థికమే అని ఏంగెల్స్‌ వాదం. స్త్రీకి పారిశ్రామికుడికి సమస్యల్లో భేదం లేదని 
సోషలిస్టులంటారు. సోషలిస్టు సమాజ స్థాపన స్త్రీల సమస్యలను పరిష్కరిస్తుందని 
విశ్వసిస్తారు. స్రీ సమస్య లైంగికంగాని, ఆర్థికంగాని కాదని మానవ వాస్తవికతలో 
ఒక భాగం కావాలని అప్పుడే ప్రీ అణచివేత నశిస్తుందని సైమన్‌ ద బూవా అనే స్త్రీ 
వాదిని అంటుంది. స్త్రీల సమస్యను మానవ వాస్తవికతతో, మానవ హక్కుల సాధనతో 
ముడిపెట్టిన వాళ్లున్నారు. స్ర్రీవాదంలో అనేక ధోరణులు ఏర్పడినాయి. అయినా 
స్త్రీవాద తాత్త్వికతలో ప్రధానంగా మూడు విధాలైన ధోరణులు కన్పిస్తున్నాయి. 
ఒకటి - లిబరల్‌ ఫెమినిజం (ఉదార స్త్రీవాదం) స్రీలకు పురుషులతో సమానమై 
హక్కులు, అవకాశాలు కావాలంటారు. విద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక రంగాలలో 
స్రీలు పాల్గొనాలని వీరు కోరుతారు. ప్రీ పురుషులు ఎవరి బాధ్యతలు వాళ్లు నిర్వహిస్తూ 
సామరస్య ధోరణిలో జీవించాలన్నది వీళ్ళ వాదం. 


ఇక రెండోది - రాడికల్‌ ఫెమినిజమ్‌. వీళ్లు స్రీలను ఒక ప్రత్యేక వర్గంగా 
భావిస్తారు. స్రీ అణచివేతకు పితృస్వామ్యం మూలకారణమని అంటారు. స్రీలకు 
తమ శరీరాల మీద, జీవితాల మీద, మతం, రాజ్యం అధికారం చలాయిస్తాయి. 
పితృస్వామిక సమాజం, మత రాజ్యాలు స్తీ అణచివేత కనుకూలంగా భావజాలాన్ని 
సృష్టించి తరతరాలు వ్యాపింప జేసాయి. స్రీ పురుష సంబంధాల్లో పురుషుడు అనుభవించే 
వాడుగా అంటే భోగిగా, స్త్రీ అనుభవింపబడే వస్తువు అంటే భోగ్యంగా చూసారని 
మగవాన్ని (ప్రేమించడానికి సేవించడానికి కనడానికి తయారు చేయబడింది స్రీ 
శరీరం అని చెప్పి ప్రీవాదంలోస్త్రీ శరీరాన్ని ద్వేషించడం అలంకరించుకోకపోవటం 
అన్న భావాలు కన్పిస్తున్నాయి. మగవాళ్లను వర్గ శత్రువులుగా మగ పిల్లలను శత్రు 
వర్గపు మొలకలుగా భావించడం వంటి ధోరణలు దీనిలో వున్నాయి. ఇంటిపని - 
స్త్రీల జీవిత సారాన్ని మేధోశక్తిని సృజనాత్మకతను నశింపజేసేదిగా వీళ్ళు భావించారు. 
ఇల్లు స్వర్గసీమ ఇల్లాలు గృహలక్ష్మి వంటి భావజాలాన్ని వీరు ద్వేషించారు. పితృస్వామ్యం 
నుండి ఏర్పడింది కుటుంబ వ్యవస్థ అనీ, పితృస్వామ్యం కుటుంబ వ్యవస్థ కుళ్లు, 
ప్రైవేటు ఆస్తులు నశించాలని వీళ్లు అంటారు. 


183 ముదిగంటి సుజాతారెడ్డి 


స్త్రీ వాదంలో మూడోది - సోషలిస్టు ఫెమినిస్టు ధోరణి. మార్చు, ఏంగెల్స్‌, 
లెనిన్‌ భావాలతో కూడిన స్త్రీవాద ధోరణి ఇది. బెబెల్‌ ఆగస్టు వ్రాసిన “వుమెన్‌ అండ్‌ 
సోషలిజం” (1879) ప్రభావంతో స్త్రీల లైంగిక స్వేచ్చ, వివాహం చేసుకోకపోవటం 
వచ్చాయి. అందుకే దీన్ని అలెగ్జాండ్రా కొల్లెంటై “వుమెన్స్‌ బైబిల్‌” అన్నది. బ్రౌన్‌ 
స్టెల్లా (1920, 30 దశకాల్లో) అబార్షన్‌, బర్త్‌ కంట్రోల్‌ కోసం పోరాటం చేసింది. 
ఇవన్నీ సోషలిస్టు స్త్రీ వాదంలో భాగాలు- 


సోషలిస్టు విప్లవ కాలంలో రష్యాలో చైనాలో సామాజిక శ్రమ విభజనకు 
అంటే స్త్రీ వంటింటికి అంకితం కావడం, పురుషుడు కార్మిక కర్షక వృత్తికి అంకితం 
కావడాన్ని నిర్మూలించి స్రీ కర్మాగారాల్లో శ్రామిక ఉత్పత్తి శక్తిగా మార్చబడింది. 
దాంతో స్త్రీ విముక్తి అభ్యుదయం సమానతలు సాధింపబడినాయని అన్నారు. కాని 
నిజానికి అది జరుగలేదు. స్త్రీలకు యాజమాన్యంలో భాగంగాని, నిర్ణయాధికారం 
గాని లేవు. ఇంటి పని తప్పలేదు. అందువల్లనే సోషలిస్టు ఫెమినిజం లిబరల్‌ 
ఫెమినిజంకు దగ్గరగానే దాని చెల్లెలుగానే కన్పిస్తున్నది. కాని అంతగా స్రీ అభ్యుదయాన్ని 
రాజకీయ ఆర్థిక స్వేచ్చను సాధించలేకపోయింది. దాంతో స్తీ వాదంలో రాడికల్‌ 
ఫెమినిజం తలెత్తింది. ఈ మూడు కాక స్త్రీ వాదంలో మరో ధోరణి కన్పిస్తున్నది. 
వాళ్ళ స్రీ స్వేచ్చను సంప్రదాయ పరిధిలోనే న్యాయపరంగా సామాజిక పరంగా ఏ 
రాజకీయాలు లేకుండా నిజాయితీగా అమలులోకి తెచ్చేందుకు స్రీలు 
ఉద్యమించాలంటున్నారు. స్త్రీ తనకు తాను మారాలి. ఎదగాలి. తన హక్కులను 
తాను తెలుసుకొని అమలులోకి తెచ్చుకునే మనోధైర్యం, ఆత్మవికాసం రావాలన్నది 
వాళ్ళ వాదన. ఆత్మబలంతో పరిసరాలను, అణచివేతను, వివక్షతను జయించాలన్నది 
వాళ్ళ అభిప్రాయం. మానవీయ విలువలకు ప్రాధాన్యమియ్యాలి. పాత ధోరణిలో 
దోషాలన్నీ పురుషుల్లోనే వున్నాయనే విపరీత ధోరణితో కాక ప్రజాస్వామ్య దృక్పథంతో 
ఆలోచించాలి. పురుషున్ని శత్రువుగా చూడకుండా స్రీ తన అభ్యుదయంలో 
భాగస్వామిగా చేయాలి. పురుషులు మారందే స్త్రీ వాదం విజయవంతం కాదు. 
స్వేచ్చ, సమానత్వం, సామాజిక న్యాయం, హక్కుల పరిరక్షణలు ప్రజాస్వామ్య మార్గంలో 
సాధింపబడాలి అని ఈ వాదం. దీన్ని మానవీయ విలువలన్న ప్రజాస్వామ్య స్త్రీవాదం 


184 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


అని అనవచ్చును. స్త్రీకి నిర్ణయాధికారం వుండాలి. అన్ని రంగాల్లో స్రీలు చొచ్చుకొని 
ముందుకు రావాలి. పురుషున్ని ఒక శత్రువుగా ఒక బలహీనతలకు కారణంగా 
చూడడం కుటుంబ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయాలనడం వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. 
తెలంగాణ రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి “అవకాశమిస్తే...” కథలో ఇటువంటి 
స్త్రీవాదం, ప్రీ ఇంటిచాకిరికి గురి కాకూడదని ఆమె సమాన భాగస్వామిగా వుండాలని 
1940ల్లో వ్రాసిన కథలో చెప్పాడు. 


స్త్రీ వాదంలో ఈ నాలుగు భేదాలే కాక మూడో ప్రపంచంలోని స్త్రీలు తమ 
సమస్యలు పాశ్చాత్య స్రీలకన్న భిన్నమైనవని అంటున్నారు. అదే విధంగా 
భారతదేశంలోని గ్రామీణ సమాజంలోని స్త్రీల సమస్యలు భిన్నమైనవి. ఆ విధంగా 
ప్రీవాదం అభివృద్ధి చెందిన దేశాల (స్రీల సమస్యలతో అభివృద్ధి చెందని అభివృద్ధి 
చెందుతున్న స్త్రీల సమస్యలతో విబేధిస్తుంది. 1980 దశకంలో చార్లెట్‌ బంచ్‌, టి 
గ్రేస్‌ అటికిన్సన్‌ మొదలైన వాళ్లు రాడికల్‌ ఫెమినిజంలో భాగంగా లెస్పియనిజంను 
పురుషుల నెదిరించే శక్తిగా చెప్పారు. లెస్పియన్‌ ఫెమినిజంను జెండర్‌ స్వేచ్చకు 
మార్గం అన్నారు. మేరీ డాలీ “ది చర్చ్‌ అండ్‌ ది సెకండ్‌ సెక్స్‌ (1969)లో క్రిస్టియానిటీలో 
దేవుడు మగవాడుగా చిత్రింపబడ్డాడు. (క్రిస్టియానిటీ గాని, ఏ మతం గాని 
పితృస్వామ్యంగాని స్ర్రీల మీద అధికారం చెలాయించిందని భాషా పదాల ప్రయోగంలో 
స్రీ వివక్షత వుండకూడదని చెప్పింది. 


ఆంధ్రదేశంలో 1970 దశకంలో వ్యాపించిన సాయుధ పోరాటం 
గిరిజనోద్యమం విప్లవోద్యమం స్రీలకు న్యాయం చేకూర్చలేదనే అసంతృప్తి స్త్రీలల్లో 
కలిగింది. విప్లవోద్యమంలో పని చేసిన స్త్రీల పట్ల గౌరవభావం సమభావం 
లేకపోవటం సబార్జినేషన్‌కు గురి చేయడం వంటి కారణాల వల్ల స్రీలు ప్రత్యేక 
వర్గంగా ఉద్యమాన్ని చేపట్టారు. 

పోరాటానికి ప్రేరణ విప్లవోద్యమం నుంచి వచ్చినా స్త్రీ వాదంలోని భావజాల 
మంతా సిద్ధాంతాలన్నీ పాశ్చాత్య రచనలనుంచి తీసుకున్నాయనే చెప్పాలి. 1980 
దశకం నుంచి ప్రీ వాదధోరణులతో తెలుగులో రచయిత్రులు రచనలు చేయడం 


185 ముదిగంటి సుజాతారెడ్డి 


ప్రారంభించారు. (స్రీలు తమ బాధలను, కష్టాలను తామే అనుభవపూర్వకంగా 
తెలుసుకొని ఆ అనుభూతులను బాగా వ్యక్తీకరించగలమనే ప్రధాన ఆశయం స్ర్తీల 
రచనల్లో కనిపిస్తుంది. తమ గోడులను పురుషులు వ్యక్తం చెయ్యడం గాని, సానుభూతి 
చూపడం గాని వీళ్లు కోరుకోలేదు. అయినా, చేరా వంటి విమర్శకులు, పత్రికా 
రచయితలు స్త్రీవాద సాహిత్యాన్ని బాగా విశ్లేషించి పాఠకుల దృష్టికి తెచ్చేంతవరకు 
స్త్రీవాదం అందరి దృష్టిని ఆకర్షించలేదనే చెప్పాలి. 

వట్టికోట ఆళ్వారుస్వామి వంటి వాళ్ళు తమ కథల్లో స్రీ సమానతను ప్రబోధిస్తూ 
సానుభూతిని చూపారు. విప్లవ కవుల్లో చెరబండరాజు, గద్దర్‌, వరవరరావులు స్త్రీ 
విముక్తిని కోరుతూ కొంతవరకు స్పందించారు. స్త్రీ పురుషలిద్దరు కలిసి ఉద్యమించాలని 
విప్లవ కవులు కోరారు. 

“ఆకాశంలో సగం నీవు నగం నేను 

మనిద్దరం కలిని ఉద్యమిస్తే ఉప్పెన 

విప్లవిన్తే విజయం” (శివసాగర్‌) 

1993లో ప్రీలే స్త్రీవాద కవితల సంకలనాన్ని 'నీలి మేఘాలు” పేరుతో 
ప్రచురించారు. దీనిలో తెలంగాణ కవయిత్రులు ఉన్నారు. ఆడపిల్లల పెంపకంలోని 
పక్షపాతం, స్త్రీల మీద జరిగే హింస, మానభంగాలు, భ్రూణ హత్యలు, వరకట్నాలు 
- చావులు, స్త్రీల ఇంటి చాకిరి, స్రీ ఉద్యోగిగా పడే శ్రమ, ప్రీల అణచివేతలు 
సంప్రదాయ నిరసనలు మొదలయినయి ప్రీవాద కవిత్వంలో వస్తువుగా కన్పిస్తున్నయి. 

ఇంటి చాకిరి వంటగదికి అంకితమయ్యే స్రీ సమస్యలను విమల 'వంటిల్లు'లో 
చక్కగా చిత్రించింది. “అసలు మా అమ్మే నడుస్తున్న వంట గదిలా వుంటుంది'.... 
“మా అమ్మ మా అమ్మమ్మ ఇంట్లో అమ్మలంతా ఇక్కడే స్రీలయ్యారట' అంటుంది. 

“ఈ వంటింటి సామాజ్యానికి మా అమ్మే రాణి 

అయినా చివరకు వంటింటి గిన్నెలన్నిటి పైనా నాన్న పేరే” 


అని పురుషాధిపత్యాన్ని ఎత్తి చూపింది- 


186 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


“మనం వమైనా మన అంతిమ కర్తవ్యం 
గరిట తిప్పృటంగా చేసిన ఈ వంటిళ్లను 
ధ్వంనం చేద్దాం రండి...” 


“మన పిల్లల కోసం వంటగదులు కూల్చేందుకు రండి” అని పాటిబండ్ల రజని 
భావితరాల వాళ్ళు కూడా వంటింటి కంకితం కాకూడదని వంటింటిని ధ్వంసం 
చేద్దాం అంటుంది. స్త్రీ అణచివేత వ్యవస్థకు వంటిల్లు ఒక ప్రతీక. దాన్ని ధ్వంసం 
చేయమనడం వ్యవస్థను ధ్వంసం చేయాలనడమే. 


“వేరు వేరు స్వంత పొయిలను 

పునాదులతో నవో తవ్వి పోద్దాం రండి.” 

అని వ్యవస్థ ధ్వంసం కోసం విమల పిలుపునిచ్చింది. 
వురాతన విత్రున్వామ్య వివాదాలకు 

బరిగా నిల్చింది నా శరీరమే! 

అంటుంది వసంత కన్నబిరాన్‌ “శరీరం” కవితలో. 


స్వేచ్చతో కూడిన లైంగిక సంబంధాలు ఉత్తమమైనవనడం, స్వేచ్చ కోసం పెళ్ళి 
చేసుకోకుండా స్త్రీ పురుషులు కలిసి జీవించడం స్రీ సమానత సమస్యలకు స్వేచ్చకు 
పరిష్కారం అని అంటారు కొందరు. కుటుంబ వ్యవస్థ అవసరం లేదనడం పితృస్వామ్య 
వ్యవస్థకు కుటుంబాన్ని ప్రతీకగా చూడడం అందరూ సమర్థించలేరు. 


ఎందరో ఆడవాళ్ళు కుటుంబవ్యవస్థలో ఛాయలో శాంతి భద్రతల 
ననుభవిస్తున్నారు. ఆ శాంతిభద్రతలు సంకెళ్ళతో కూడినవని దాన్ని వ్యతిరేకించే 
తీవ్ర ధోరణులు విపరీత ఫలితాలను తేవచ్చును. స్రీ ముందుగా వ్యక్తిత్వాన్ని ఆత్మ 
స్థైర్యాన్ని సంపాదించాలంటారు మరికొందరు. చైతన్యవంతురాలు కావాలి. అధికార 
దుర్వినియోగంతో అమాయకత్వంతో (ప్రేమ పవిత్రతల పేరుతో వ్యక్తిత్వాన్ని 
చంపుకోవద్దు. లైంగిక స్వేచ్చ పేరుతో పురుషులకు లొంగిపోవద్దు. సమలింగ సెక్సు 
సంబంధాలతో ప్రకృతికి విరుద్ధంగా పోయి ఆత్మవినాశనాన్ని తెచ్చుకోవద్దు. వ్యక్తులను 


187 ముదిగంటి సుజాతారెడ్డి 


సమాజాన్ని నిందిస్తూ కూర్చోకుండా ధైర్యసాహసాలతో అవసరమైతే విప్లవించాలి 
అని స్తీ పురుష సంబంధాల్లో నిజాయితీ, స్నేహం, విశ్వాసాలుండాలని ధ్వనింపజేస్తూ 
సుజాతారెడ్డి 'ఆకాశంలో విభజన రేఖల్లేవు' అనే నవలను (1995) వ్రాసింది. సాధన 
“రాగో” నవలలో స్త్రీ వాదాన్ని విప్లవోద్యమంలో భాగంగా చిత్రించింది. రాగో 
విప్లవోద్యమంలో కార్యకర్తగా వుంటూ స్త్రీల సమస్యలను పరిష్మరిస్తుంటుంది. గీతాంజలి 
“ఆమె అడవిని జయించింది” స్త్రీవాద నవల. మౌలికత వున్న నవల. 


“ఆమె అడవిని జయించింది” నవల నిజామాబాదు యాసలో వుంది. 
కుటుంబంలో స్రీలు పురుషుల రుచులకనుగుణంగా లొంగి నడుచుకోవటం, స్త్రీలల్లో 
ఆత్మగౌరవం ఆత్మాభిమానాలు విడిచిపెట్టి ఆచార సంప్రదాయాల పేరుతో 
అణచివేయబడటం ఇతివృత్తం. నగరాల్లో స్త్రీలు ఎటువంటి స్వేచ్భా స్వాతంత్ర్యాలు 
లేకుండా హింసలకు గురికావటాన్ని గీతాంజలి ఈ నవలలో చిత్రించింది. గీతాంజలి 
“బచ్చేదాని” కథలో ముదిగంటి సుజాతారెడ్డి “విసుర్రాయి” కథల్లో ప్రీల సమస్యలు, 
స్రీలు ఎదుర్మొనే వివక్షలు, హింసలు చిత్రింపబడినాయి. మలయశ్రీ రచించిన 
“నిర్ణయం”లో స్త్రీ ఆత్మగౌరవం కోల్పోయే పురుషాధిపత్యాన్ని చిత్రించాడు. 

స్త్రీల శారీరక మానసిక హింసలను చిత్రిస్తూ 1980 దశకం నుంచి చాలా 
కథానికలు వచ్చాయి. జయధీర్‌ తిరుమలరావు స్త్రీవాద కథానికలను ఎంపిక చేసి 
సంపుటిగా ప్రచురించాడు. కథానిక సాహిత్యం (్రీవాదంలోని వివిధ భావజాలాన్ని 
చక్కగా చిత్రించాయి. దాంపత్య సంబంధాలు, స్రీ స్వయం ప్రతిపత్తి, స్త్రీ శ్రమ 
దోపిడి, పురుషాధిపత్యం, భర్త అధికారం, తల్లిదండ్రుల దృక్పథం, వరకట్నాల 
బాధలు-హత్యలు, స్త్రీల ఉన్నత చదువులు ఉద్యోగాలు ఇంటి చాకిరి, గృహహింస 
మొదలయిన ఎన్నో వాస్తవిక జీవితంలోని సమస్యలు కథానికల్లో ప్రతిఫలించాయి. 
విషయాన్ని కళాత్మకంగా ధన్యాత్మకంగా విశ్లేషణాత్మకంగా చెప్పడం ఈ కథానికల్లో 
కన్పిస్తుంది. 

1990 దశకంలో యూరోపు అమెరికాలో స్రీ వాదంలో మార్పులు వచ్చాయి. 
1960-70 దశకంలో సెక్స్‌ పరంగా స్వేచ్చ వుండాలన్న స్రీ వాదులు ఆ స్వేచ్చ 


188 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


పురుషులు అలుసుగా అవకాశంగా తీసుకోవడం వరకుపోకూడదంటున్నారు. 
ఎరికాజాంగ్‌, జెర్మయిన్‌ గ్రీర్‌, మేరియన్‌, టటల్‌ మార్చోట్‌ మొదలయిన స్త్రీవాదుల 
దృక్పథంలో మార్పు వచ్చింది. జెర్మయిన్‌ గ్రీర్‌ తన “సెక్స్‌ అండ్‌ డెస్టినీ పుస్తకంలో 
ఉద్యమాలకు అతీతమైంది. మాతృత్వం అని వ్రాసింది. అది వ్యక్తి చేతనను ఉన్నత 
పరిచే ఒక మహత్తర అనుభవం అని ఆమె వ్రాసింది. పాశ్చాత్య దేశాల్లో “బ్రాలు” 
తగిలేసి వివాహానికి కాలం చెల్లిపోయిందన్న స్రీ వాదులు జెర్మయిన్‌ గ్రీర్‌, జెన్‌ఫాండా 
వంటి వాళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు అని స్థిరపడిపోయారు. ప్రేమించే పురుషునితో జీవితాన్ని 
పంచుకోవడంలో ఆనందముందని చాటింది జేన్‌ఫాండా. 'ది గోల్డెన్‌ నోట్‌బుక్‌, ది 
గ్రాస్‌ ఈజ్‌ సింగింగ్‌” వంటి పుస్తకాలతో స్రీ వాదానికి దిశా నిర్దేశం చేసిన డోరిస్‌ 
లెస్సింగు లింగ వివక్ష పోరాటంలో స్త్రీ వాదం దారి తప్పిందని విమర్శించింది. 
దాంతో సామాన్య స్రీలు స్రీవాదంలోని అతివాద ధోరణిని ఎదుర్కొన్నారు. అదే 
విధంగా తెలుగులోను గస్రీవాదంలోని అతివాద ధోరణిని ప్రశ్నిస్తూ సుజాతారెడ్డి 
వ్రాసిన 'స్రీవాదం ఎక్కడిది? ఎందుకు? (ఆంధ్రప్రభ దినపత్రిక 1-3-1993) అన్న 
వ్యాసం అందరినీ ఆకర్షించింది. 


ప్రపంచంలోని ప్రజాస్వామిక దేశాలన్నీ సమర్థించినా బంగ్లాదేశ్‌కు చెందిన 
ఫెమినిస్టు తస్లిమా నస్రీన్‌ను భారతదేశంలో (స్త్రీవాదులు సమర్థించకపోవడం 
రాజకీయాల ప్రభావమంటారు. అదే విధంగా తెహమీనా దుర్రాని (పాకిస్తాన్‌ 
రచయిత్రి) వ్రాసిన 'మై ఫ్యూడల్‌ లార్డ్‌ నవల ఇక్కడి స్రీ వాదులను ఏ మాత్రం 
కదిలించినట్లు కన్పించదు. కన్నడ ముస్లిం రచయిత్రి సారా అబూబకర్‌ 'నాదిరా” 
నవల ముస్లిం పితృస్వామ్యాన్ని ప్రశ్నించే యథార్థ జీవితాన్ని చిత్రించేది. ఇది ఇంగ్లీషు, 
తెలుగు భాషల్లోకి తర్జుమా అయింది. అట్లా మైనారిటీ స్రీలు కూడా తమదైన 
సమస్యలతో స్ర్రీవాదంలో తమ గొంతును కలుపుతున్నారు. 


1994ను యుఎన్‌ఒ కుటుంబ సంవత్సరంగా ప్రకటించి కుటుంబ వ్యవస్థకున్న 
ప్రాధాన్యాన్ని గుర్తించింది. మానవ సమాజానికి మానవ మనుగడకు ఆరోగ్యవంతమైన 
పిల్లల పెరుగుదల వుండాలంటే, కుటుంబ వ్యవస్థ స్థిరంగా వుండాలంటే ఆచరణ 


189 ముదిగంటి సుజాతారెడ్డి 


సాధ్యమైన సంబంధాలు స్త్రీ పురుషుల మధ్య సాగాలి. కాని కుట్రలు కుతంత్రాలతో 
కూడిన రాజకీయాలు కాదు. స్రీలు పురుషుల మా హక్కులంటే మా హక్కులనే 
పోరాటాన్ని అశాంతిని ఆపవలసి వుంటుంది. అసౌమనస్య వాతావరణంలో మానవ 
జాతి మనుగడ సాగించలేదు. స్త్రీ, పురుషులు మానవతలో భాగమే. పురుషునితో 
పాటు స్త్రీకి స్వేచ్చ స్వాతంత్రాలుండాలి. కాని సమస్యలన్నిటికీ పురుషుడే 
కారణమనడంలో కుటుంబంలో కలతలు సంఘర్షణలు ఏర్పడి సమాజ జీవితం 
విచ్చిన్నమయ్యే పరిస్థితి ఏర్పడుతున్నది. మానవ సంబంధాలు దెబ్బతినే పరిస్థితులు 
వచ్చాయి. స్త్రీ పురుషుల మధ్య (ప్రేమానురాగాలు విచ్చిన్నమయ్యాయి. అప్పుడు స్త్రీకే 
దెబ్బరావచ్చును అది స్త్రీ వాదులు గుర్తించలేకపోతున్నారు. సామరస్యం, సుహృద్భావం 
లేకపోవడంతో అక్షరాస్యత, విజ్ఞానం అంతగా లేని బడుగు దేశాల్లో ఈ భావజాలం 
విపరీత పరిణామాలను అరాచకతను తెస్తుందని అంటున్నారు. ప్రపంచ నిధుల 
సహాయంతో బడుగు దేశాల్లోని అమాయక స్త్రీలపై తమ అభిప్రాయాలను రుద్ది కీర్తి, 
ఆర్థిక లాభాలు పొందాలనే తపన ఎక్కువైంది. ఈ ధోరణి స్త్రీ సంక్షేమం పేరుతో 
స్రీపై ఒత్తిడిని పెంచుతుంది. ఆధునికోత్తర స్రీవాదమని ఒకటి పాశ్చాత్య దేశాల్లో 
బయలుదేరి స్త్రీ పురుషుల మధ్య పొత్తుతోనే సరియైన అవగాహనల మధ్యనే స్ర్త్రీ 
సమానత సాధింపబడుతుందనే అభిప్రాయం కన్పిస్తున్నది. ప్రీవాదులు తమ శరీరాలను 
అలంకరించుకోవడం ధోరణి ప్రవేశించింది. స్రీలకు సెక్స్‌ పునరుత్పత్తిలో 
నిర్ణయాధికారం, పిల్లల పెంపకంలో ఇంటి పనిలో పురుషుల పురుషాధిపత్యాన్ని 
నశింపజేస్తుందని ప్రీవాదులంటున్నారు. 


తెలుగులో వచ్చిన స్త్రీవాద కవిత్వంలోని కొన్ని భావాలు పదజాలం కొంత 
విమర్శకు గురయినాయి. ఒకప్పుడు దిగంబర కవిత్వం జుగుప్పను కలిగించే కవిత్వంగా 
విమర్శించబడిందో అదే విధంగా స్త్రీవాద కవిత్వం విమర్శకు గురయింది. యస్వీ, 
జ్వాలాముఖి వంటి అభ్యుదయ విప్లవ భావాలు గల విమర్శకులు స్త్రీవాద ధోరణిలోని 
అశ్లీలతను గురించి ప్రశ్నలు లేవనెత్తారు. రతి, ప్రసవం, అంగప్రవేశం, వీర్య వర్షం, 
స్వప్న స్థలనం వంటి పదాల ప్రయోగం అవసరమా అని, జుగల్‌బంది, లేబర్‌రూం 
మొదలయిన కవితల్లో కవయిత్రులు పురుషుని మీద చూపిన పగ కసిని ప్రశ్నించారు. 


190 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


ప్రీకి ప్రకృతి సహజమైన పిల్లల్ని కనే శక్తిని, స్థితిని అసహ్యించుకోవడం, మగవాళ్లను 
ఒక వర్గంగా, ఆడవాళ్లను ఒక వర్గంగా భావించడం, మగ పిల్లలను శత్రువర్గపు 
మొలకలుగా చెప్పడం, పురుషుని సుఖంకోసమే స్తీ శరీరం తయారు చేయబడిందని 
స్రీ శరీరాన్ని ద్వేషించుకోవడం, అవసరాల వేడి మాత్రమే దంపతుల మధ్య లైంగిక 
సంబంధాలకు ప్రాతిపదిక అవుతుందనం మొదలయిన విపరీత భావజాలం 
సహృదయుల సహృదయతను సంపాదించుకోలేకపోయింది. మొత్తంమీద తెలుగులో 
స్త్రీవాద కవిత్వం ఒక ఊపు ఊపింది. స్త్రీవాదం అచ్చమైన దేశీయమైన వరకట్నం 
దాంతో స్త్రీల మీద జరుగుతున్న హింస హత్యలు, ఆత్మహత్యలను పరిష్కరించలేక 
వైఫల్యం ఎదుర్కొంది. స్రీ ఆర్థిక స్వావలంబనం, ఆత్మవిశ్వాసం పెరిగే దిశగా స్త్రీవాదం 
నడువవలసి వుంది. 


దళిత ప్రీ వాదం 


బ్యాక్‌ ఫెమినిజంలాగానే తెలుగులో దళిత (స్త్రీవాదం ముందుకొచ్చింది. 
అగ్రవర్ణాల కవయిత్రులు దళిత స్రీల గోడును పట్టించుకోలేదనే వేదన, ఆక్రోశంతో 
దళిత స్రీలు తమ వేదనను తామే వ్యక్తీకరించుకోగల్గుతామని కవిత్వం కథలు 
వ్రాస్తున్నారు. స్రీ వాదంలో జండర్‌ వర్గంనే స్త్రీలు ఎదిరిస్తే దళిత స్రీలు జండర్‌ 
వర్గంతో పాటు కులం రంగులను ఎదిరించవలసి వస్తున్నది. కాబట్టి దళిత స్తీతన 
వేదనను తనే సరిగ్గా వ్యక్తం చేసుకోగల్గుతున్నది. ఒకప్పుడు దళిత వర్గాల్లో స్త్రీకి 
స్వేచ్చ, సమానతలు నిర్ణయాధి కారాలుండేయని సంస్కృతీకరణంలో భాగంగా వాటిని 
వాళ్ళు కోల్పోయామనే బాధ దళిత స్త్రీ వాదంలో కన్పిస్తుంది. వాళ్ళ మతంలో 
అందరూ స్త్రీ దేవతలే. స్ర్త్రీ దేవత శక్తిమంతమైంది. మగ దేవతలను ఎదిరించి 
ఓడిస్తుంది. అటువంటి స్రీ శక్తి ఇప్పుడు సంస్కృతీకరణంతో పురుషునికి లొంగి 
బానిస బతుకు ఈదవలసి వస్తున్నది. చివరకు మారు మనువు పోయే సంస్కృతి 
కూడా మాసిపోతున్నది. ఆధునికత దళిత స్త్రీల హక్కులను హరించేస్తున్నది. 


“తిరుగుబాటు ప్రకటిస్తున్నా 
కుటుంబంలోని కుళ్ళుని కడిగి 
సమాజంలోని దురహంకారాన్ని 


191 ముదిగంటి సుజాతారెడ్డి 


ఇక ఉతికి ఆరేస్తా... ల్‌ 
అంటుంది జాజుల గౌరి. 


గోగు శ్యామల, మేరీ మాదిగ, జూపాక సుభద్ర, గూటాల శాంత కుమారి, 
సదాలక్ష్మి దళిత ప్రీ అనుభవాన్ని కథల్లో, నవలల్లో, కవిత్వంలో, వ్యాసాల్లో బలంగా 
చెప్పారు. గోగు శ్యామల దళిత స్త్రీల రచనలను సేకరించి “నల్లపొద్దు” (2003) 
సంకలనంగా వేసింది. దీనిలో దళిత స్త్రీల చారిత్రక నేపథ్యం 1921-2002 
మధ్యకాలంలోని దళిత స్త్రీల రచనలను పరిచయం చేసింది. జూపాక సుభద్ర దళిత 
స్త్రీల వ్యథలను కథల్లో గాఢంగా వ్యక్తం చేసింది. కాలమ్స్‌ వ్రాసింది. జాజుల గౌరి 
“మన్నువిడ్డ, వాయినం” నవలలు “మన్నుబువ్వ” కథల సంపుటి ప్రచురించి దళిత 
స్త్రీల సమస్యలను చిత్రించింది. 

మైనారిటీ ప్రీ వాదం 

దళిత స్త్రీల తిరుగుబాటు లాగానే ముస్లిం మైనారిటీ స్రీలు తిరుగుబాటు 
నిరసనలు ప్రకటించారు. ముస్లిం రచయిత్రులు తమ సంస్కృతిలో వున్న స్త్రీ అవిద్య, 
బుర్భా తలాఖ్‌, గృహహింస వంటి సమస్యలకు స్పందించి కవిత్వం, కథలు వ్రాసారు. 
మత శక్తుల దాడులను స్త్రీల మీద జరిపే అత్యాచారాలను నిరసించారు. షాజహానా, 
షంషాద్‌, షాహనాజ్‌ ఫాతిమా, యాస్మిన్‌ బేగం, ఎం. ఎస్‌. బేగం, జాకెరా, సలీమా 
మొదలైన రచయిత్రులు కవితలూ, కథలూ వ్రాస్తున్నారు. షాజహానా- 


“పపంచం మాయి పొరలో ఇరుక్కొని ఉమ్మనీరు తాగి 
ఇవ్వాళ కాషాయం కక్కుతోంది 

మా కాళ్ళ సందుల్లో చొచ్చి 

మమ్ముల్ని బరిబత్తెల పరిగెత్రించారే 

అయినా 

స్రీ తవ్మ మగాన్ని క్షమించేదెవరు 

ఎవ్పుటికీ ప్రపంచం 

నా రొమ్ము తాగుతున్న వనిబిడ్దే” 


192 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


అని తన “కాలీ దునియా” కవితలో వ్రాసింది. 


తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాదం 

ఒక ప్రాంతం వాళ్ళు మరో ప్రాంతం మీద కూడా సామ్రాజ్యవాద పెత్తనం 
చలాయిస్తున్నారని తెలంగాణా కవులు, రచయితలు, మేధావులు తమ మీద జరిగే 
అధికారం పెత్తనాలను దోపిడీని నిరసిస్తూ తీవ్రంగా స్పందించారు. దాని ఫలితంగానే 
ప్రాంతీయ అస్తిత్వవాదం తెలంగా సాహిత్యంలో చోటు చేసుకుంది. 1952లో ఒకసారి, 
1979లో పెద్ద ఉద్యమంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకంపనలు జరిగాయి. 
1990ల నుంచి ఇంతకుముందు లేని విధంగా కేవలం రాజకీయోద్యమంగా కాక 
మేధావుల, విద్యావంతుల, విద్యార్థుల, ఉద్యోగుల, సామాన్య జనులు అంతేగాక 
కవుల, రచయితల, కళాకారుల ఉద్యమంగా పెద్ద ఎత్తున లేచింది. సాంస్కృతిక, 
సాహిత్య కారులు ఉద్యమంలో పాల్గొనడం వల్ల 1990లో నాటి ఉద్యమం సాహిత్యంలో 
స్థానం సంపాదించుకొని ఒక వాదంగా బలంగా నిలబడింది. తరతరాల చారిత్రక 
రాజకీయ, సామాజిక కారణాల వల్ల రెండు ప్రాంతాల్లో భిన్న సంస్కృతులు 
ఏర్పడినందువల్ల ఏర్పడిన ఘర్షణ అది ఒక ఉద్యమం ఒక వాదంగా ఎదిగింది. 

తెలంగాణ పట్ల పాలకుల వివక్షను, వలసాధిపత్యంపై నిరసనను, అన్యాయాలను, 
తెలంగాణ పల్లెల విధ్వంసం తెలంగాణ నీళ్ళను మళ్లించుకోవటం విషయాలను 
గూడ అంజయ్య, గోరటి వెంకన్న, బాలకిషన్‌, అందెశ్రీలు 'పాట' ప్రక్రియలో వ్రాసారు. 
గూడ అంజయ్య 


“ఆంధ్రులేందిరో వాళ్ళ పాలనేందిరో 
వలసలేందిరో వాళ్ళ మోసమేందిరో.. 


ఇంకా- 


“అయ్యోనివో నువ్వు అవ్యోనివో... 
ఇసుంటు రమ్మంటే ఇల్లంత నాదంటివి...” 


అని పాటలో కవులు ప్రశ్నించారు. “తెలంగాణ నిలువెల్ల విప్లవాల గాయాల 


193 ముదిగంటి సుజాతారెడ్డి 


వీణ” అన్నాడు అందెశ్రీ. పూర్వం తెలంగాణ విమోచనోద్యమంలో పాట ఎట్లా 
ప్రధాన పాత్ర ధరించిందో తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ పాట ప్రధాన పాత్ర 
ధరించింది. ఈ తీవ్ర స్పందన తెలంగాణా ప్రాంతీయ అస్తిత్వవేదన వాదంగా 
కొత్తగా ముందుకు వచ్చింది. తెలంగాణా ప్రాంతీయవాదం ఇతర ప్రాంతాల్లో కన్నా 
బలంగా రావడానికి కొన్ని ప్రత్యేక చారిత్రక, సామాజిక, రాజకీయ కారణాలు 
పనిచేసాయి. ప్రపంచీకరణంలో “డయస్పోరా” అంతర్జాతీయంగా సాహిత్యంలో 
ప్రవేశించింది. అటువంటిదే తెలంగాణ సాహిత్యంలోను ప్రవేశించింది. తెలంగాణ 
కవికి తన ఊరు 'పల్లౌ మీద ఎంత ప్రేమ మమకారమో ఏలేశ్వర నాగభూషణాచార్య 
కవితలో ఇట్లా వ్యక్తమైంది - 

“ఇవ్టుడు వల్లె చిన్నెలు లేకున్నా 

నా కళ్ళలోనే వల్లెను పదిలంగా దాచుకున్నాను 

నా వల్లె ఆనవాల్లను హృదయ పేటిక మీద 

మేకులా దిగ్గొట్టుకున్నాను. ” 

ప్రేమించిన పల్లెను విడిచిపెట్టి పట్నాలకు వలస పోవలసిన పరిస్థితిని తలచుకొని 
కవి కె.అంజయ్య బాధపడ్తున్నాడు- 

(గ్రామాలు దిక్కులేని వక్షులై 

పట్టణాలకు వలన 

వచ్చదనము దొరకని మురికివాడల బన 


వర్షం రాగానే తెలంగాణ కవికి ఊరి చెరువు అందం ఇట్లా కన్పిస్తుంది - 


ఆనంక మా సెరువు నూడాల 
సిక్టుంగా కలిపి / ఉట్టి మీదుంచిన 
గట్టు కుండోలె ఉంటది (యెన్నెం ఉపేందర్‌) 


తను పుట్టిన ఊరును మల్లమల్ల యాదికి తెచ్చుకొని వేదన చెందటమే 
“నోస్తాల్షియా”. ఆ ఊరును మరచిపోని జ్ఞాపకాలే “డయస్పోరా”. ఈ రెండు తెలంగాణ 


194 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కవుల కవితల్లో ప్రతిబింబిస్తున్నాయి. ఇదే తెలంగాణ అస్తిత్వ వాదంలోని ఒక విలక్షణం. 


తెలంగాణ ప్రజలు తమ భాష, సంస్కృతి సంపదల మీద జరిగే వివక్షతకు 
దోపిడికి స్పందించారు. తిరుగుబాటు చేసారు. కవులు, రచయితలు ఆవేశంతో 
పాటలు, కవిత్వం, కథలు వ్రాసారు. తెలంగాణ భాష మీద ఉన్న వివక్ష వెక్కిరింత 
సాహిత్యమంటె వున్న నిరాదరణ తెలంగాణా సంపదలను దోచుకొని తెలంగాణను 
వలసభూమిగా చేసారన్న వేదన సాహిత్యంలో ప్రతిబింబించింది. తెలంగాణ పోరాటం 
నేపథ్యం వల్లనో యేమో తెలంగాణ ప్రాంతీయ వేదన తీవ్రంగా ఒక వాదంగా 
విన్పించింది. బృహత్‌ కవితా సంకలనాలు “పొక్కిలి”, “మత్తిడి” “మునుము” పేర్లతో 
వచ్చాయి. 

తెలంగాణ రచయితలు తమ పల్లెలు విధ్వంసమయ్యాయని పల్లెల్లోని బాల్య 
మధురానుభూతులను “నోస్తాల్టియా'లుగా వ్యక్తం చేసారు. తెలంగాణలో జరిగే 
ఆధునీకరణంతో పట్టణాలు పెరుగుతున్నాయి. పల్లెల నుంచి వలసలు పట్టణాలకు 
జరుగుతున్నాయి. వర్షాభావంతో నీటి కరువుతో వ్యవసాయాలు మూలనపడ్తున్నాయి. 
రైతులు, రైతు కూలీలు పనులు వెతుక్కుంటూ దూర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. 
పల్లెలు పాడుపడ్డున్నాయి. రచయితలు ఆ 'ట్రౌమా'ను కవితల్లో కథల్లో చిత్రిస్తున్నారు. 
రాష్ట్రం రాజధాని నగరం తెలంగాణలో వుండడం చేత ప్రపంచీకరణం, అభివృద్ధి, 
ఆధునికీకరణం ఫలితాలను తెలంగాణ వాసులు అనుభవించినంతగా ఇతర ప్రాంతం 
వాళ్ళు అనుభవించలేదు. ఆ ఫలితాల ఫలంగానే ప్రాంతీయాభిమానం, భాష 
సంస్కృతుల మీద అభిమానం సాహిత్యంలో గాఢంగా ప్రతిబింబించింది. ఇతర 
ప్రాంతాల వారి అధికారం, ఆధిపత్యం, వివక్ష ఉపేక్షలు ఇతర ప్రాంతాల్లో లేవు. 
తెలంగాణ భాష సాహిత్యమన్నా వివక్ష ఉపేక్షలు, వెక్కిరింతలు. సంస్కృతి అన్నా 
చిన్నచూపు. ఈ సామ్రాజ్యవాద పోరువల్ల కలిగిన వేదనల అభివ్యక్తి ప్రాంతీయతగా 
మిగిలించకుండా బలమైన ఒక వాదంగా రూపొందటానికి కారణమైంది. తమ 
భూములు ఆక్రమించబడినాయని నీటి దోపిడి అయిందని వ్యవసాయ భూములు 
పారిశ్రామిక వాడలుగా రిసార్టలుగా మారాయని చివరకు విత్తనాలు నకిలీ 


195 ముదిగంటి సుజాతారెడ్డి 


అయ్యాయని బాధ రచయితల్లో కన్పిస్తుంది. ఆ బాధను తెలంగాణ కవులు గాఢంగా 
వ్యక్తీకరించారు. 
మార్యాగల్లల కాలువెట్టి/ అటువెట్టి ఇటువెట్టి 
బవురూవుల బాగోతాలు గట్టి/ నీల్లు దొబ్బి ఊలు దొబ్బి 
మా ఎవుసాన్ని/ చిల్లుల బొక్ళెన చేసినందుకే 
బలిమీటికి బొగ్గుబాయి పాక్షుల్లోక్రి/ జారిన బంజరు బతుకు లయినం 
అని వరుల శివకుమార్‌ 'సింగరేణి సిచ్చు' కవితలో అన్నాడు. 
నందిని సిద్ధారెడ్డి పెనుగులాట” కవితలో- - 
“ఉన్నతమైన (పేమలల్లుకోవాల్సిన ఇంట 
ఊసులు బంతిపూల సొగసులు కావాల్సిన ఇంట 
అన్వోన్య పరిమళాలు అవకాశాల్ని కుదపాల్సిన ఇంట 
కావురం వికృతి క్రీడా విశేషమైంది” 
కలిసి బతుకవల్సిన చోట వివక్ష దోపిడీలు అశాంతి రేపాయంటాడు. 


మా జాగలు దోశి మమ్ముల్నె జీతం బెట్టుకుంటిరి 
ఎద్దోషం మాదాయె ఎట్టి శాకిరి మాదాయె... 


అని స్పందించాడు పప్పుల రాజిరెడ్డి. తెలంగాణ భాషను రచయితలు 
అభిమానంతో ప్రయోగించారు. ఇంతకుముందు రచయితలు తెలంగాణ భాషను 
వాడటంతో గుర్తింపు ఉండదేమోనని జంకేవారు. కాని ఇప్పుడు తెలంగాణ రచయితలు 
తెలంగాణ భాషలో జంకుగొంకు న్యూనతా భావం లేకుండా వ్రాస్తున్నారు. 

మా ర్యాగడి భూములన్నీ గుంజవుకున్నవ్‌ 

మాకు నీళ్ళ పారకమే తక్ప 

ఉన్న కాడికి నీవే గొంగడి జావినన్‌... 


అని అంటాడు అన్నవరం దేవేందర్‌ 'తొవ్వలో. ఇదే సామ్రాజ్యవాద దోపిడి 


పెత్తనం 


196 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


1970ల్లోనే ఎన్‌.గోపి తెలంగాణ ఆత్మను నుడికారాన్ని పట్టుకొని “తంగేడు 
పూలు”, “చుట్ట కుదురు” కవితా సంకలనాలు ప్రచురించాడు. పుట్టిన ఊరు మీద 
మమకారాన్ని బాల్యం జ్ఞాపకాలు, పల్లె జీవితం నెనరు, పట్టణ జీవితంలోని 
ఏకాకితనం, కృత్రిమత్వం మీద నిరసనను తెలంగాణ నుడికారంలో మొట్టమొదటి 
సారిగా వ్యక్తీకరించిన కవి ఎన్‌.గోపి. తెలంగాణతనంతో వ్రాసిన మరోకవి 
దర్భశయనం, శ్రీనివాసాచార్య. వీళ్ళ కవిత్వంలో తెలంగాణ మట్టి వాసనలు నీటి 
రుసులు వుంటాయి. 1970ల్లోనే పంచరెడ్డి లక్ష్మణ “ఇసిత్రం దేవరాజు మహారాజు 
“గుడిసెగుండె” వంటి తెలంగాణ కవితల సంపుటాలు వచ్చాయి. తర్వాత నందిని 
సిధారెడ్డి, అన్నవరం దేవేందర్‌, యెన్నెం ఉపేందర్‌, గ్యార యాదయ్య, కృష్ణమూర్తి 
యాదవ్‌, నమిలికొండ బాలకిషన్‌రావు, అన్వర్‌, బైరెడ్డి కృష్ణారెడ్డి, వేణు సంకోజు, 
పప్పుల రాజిరెడ్డి, నాళేశ్వరం, శంకరం, రత్నాకరరెడ్డి, వరుల శివకుమార్‌, అనిశెట్టి 
రజిత, పొట్లపల్లి శ్రీనివాసరావు, జూకంటి జగన్నాథం, ప్రసేన్‌, దొడ్డి రామ్మూర్తి, 
దాస్యం లక్ష్మయ్య, కందుకూరి దుర్గా ప్రసాద్‌, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, జగన్‌, 
కందుకూరి శ్రీరాములు, పగడాల నాగేందర్‌, వరిగొండ కాంతారావు, జూలూరు 
గౌరిశంకర్‌ మొదలైన కవులెందరో కవితా సంపుటాలను ప్రచురించారు. దెంచనాల 
శ్రీనివాస్‌, అల్లం నారాయణ, గోపగాని రవీందర్‌, వేముగంటి మురళీకృష్ణ, 
పి.విద్యాసాగర్‌, కోట్ల వెంకటేశ్వరరెడ్డి, హనీఫ్‌, ఉదారి నారాయణ, పులిపాటి 
గురుస్వామి, చెరుకు సుధాకర్‌ మొదలైన కవులెందరో కవితలు వ్రాసారు. వీళ్ళందరి 
కవితల్లో ఆక్రోశం, ఆవేశం, ఆగ్రహం, నిరసనలు బలంగా వ్యక్తమవుతున్నాయి. 
వివక్షను ఎదురిస్తూ అఫ్సర్‌ అంటాడు- 

నువ్వు చూవిస్తున్న దృశ్యంలో 

బొమ్మని కాను 

నువ్వు ఆడిస్తున్న మాటల్లో 

మాటని కాను 

నేను మాట్లాడిస్తానింక 

నేను ఆడిస్తానింక 


197 ముదిగంటి సుజాతారెడ్డి 


శ్రీదాస్యం లక్ష్మయ్య- 

మాకెవ్వల సొమ్ము అక్కర్లేదు 
మాయి మాకు దక్కుతెసాలు.. 

మా ఆరాటంల అలజడి వుంది...” 


ఈ కవుల కథా రచయితల రచనల్లో తెలంగాణ భాష యాస, నుడికారాలు 
కొట్టవచ్చినట్టు కన్పిస్తాయి. తొవ్వ, ఒక బాధగాడు, ఉసురు, సుక్కపొడుపు, రంపెకకోత, 
వరదగూడు, కర్రు పుట్టింది, దేవులాట, తొక్కుడు బండ, సిమాంట మొదలైన ఎన్నో 
కవితా సంపుటాలను ఈ కవులు (ప్రచురించారు. తెలంగాణ నుంచి వచ్చినంత 
కవిత్వం ఇతర ప్రాంతాలనుంచి రాలేదనే చెప్పాలి. తెలంగాణ అస్తిత్వం బాధను 
సమస్యలను చిత్రిస్తూ తెలంగాణ భాషలో బి.ఎస్‌.రాములు, బోయ జంగయ్య, 
పులుగు శ్రీనివాస్‌, కాలువ మల్లయ్య, ఆడెపు లక్ష్మీపతి, పంజాల జగన్నాథం, 
బి.వి.ఎస్‌.స్వామి, బెజ్జారపు వినోద్‌ కుమార్‌, కె.వి. నరేంద్రర్‌, ముదిగంటి సుజాతారెడ్డి, 
బెజ్జారపు రవీందర్‌, దీవి సుబ్బారావు, కాసుల ప్రతాపసరెడ్డి, వేముల ఎల్లయ్య, 
జాతశ్రీ, ఐతా చంద్రయ్య, చొప్పదండి సుధాకర్‌, పి.చంద్‌, భూపాల్‌, బోధనం 
నర్సిరెడ్డి, పెద్దింటి అశోక్‌ కుమార్‌ నవలలు కథలు రచించారు. 


1970 దశకంలో తెలంగాణ సాహిత్యమంటే విప్లవ సాహిత్యమే అవి విమర్శకుల్లో 
పాతుకుపోయింది. సంస్కృతుల మధ ఘర్షణను, అభివృద్ధీకరణం, ఆధునికీకరణం 
తెచ్చిన క్షోభను తెలంగాణ రచయితలు కవిత్వంలో కథల్లో వ్యక్తీకరించి సార్వకాలికతను 
సార్వజనీనతను సాధించారు. ఆధునిక కాలంలో తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో 
కవితలు, కథలు ప్రచురింపబడినాయంటే అతిశయోక్తి కాదు. లోకేశ్వర్‌ “సలాం 
హైద్రాబాదు” ప్రాంతీయ ఉద్యమం వల్ల వచ్చిన నవల. ఈ కవితల్లో భావాల్లో 
కొత్తదనం, వస్తువులో కొత్తదనం, ఉపమానాల్లో భావ చిత్రాల్లో కొత్తదనం కన్పిస్తుంది. 
అరిగిపోయిన భావ వ్యక్తీకరణలు లేవు. కవుల హృదయాల్లోంచి వచ్చిన ఆవేశమే 
కవితలుగా మారాయి. కాబట్టి కావ్య శాస్త్రాల లక్షణాల కన్నా మట్టివాసనలు ఎక్కువగా 
కన్పిస్తున్నాయి. అఫ్సర్‌, కె. శ్రీనివాస్‌, గుడిపాటి, కె.పి. అశోక్‌ కుమార్‌, సంగిశెట్టి 


198 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


శ్రీనివాస్‌, వెన్నవరం ఈదారెడ్డి, జితేందర్‌ బాబు, సీతారామ్‌ పరిశోధకులుగా, 
విమర్శకులుగా సమీక్షకులుగా ఎదిగారు. అందెశ్రీ, గూడ అంజయ్య, దేశపతి శ్రీనివాస్‌, 
గోరటి వెంకన్న విమల, సంధ్య బాలకిషన్‌, జంగిరెడ్డి పాడే పాటలు తెలంగాణ 
స్ఫూర్తిని బలంగా ప్రతిధ్వనించాయి. వాళ్ళ పాటలు శ్రోతలను కదిలించేయిగా 
వుంటాయి. తెలంగాణలో ఇంకా పాట బలంగా వుందనడానికి వీళ్ళే నిదర్శనం. 


తెలంగాణ నుంచి కవులు “దీర్ధకవిత'లను అభిమానించారు. పదికిపైగా 
దీర్ణకవితలు వచ్చాయి. గేయ పద్ధతిలో మొదటి నుంచి చివరి వరకు ఒక వస్తువును 
తీసుకొని వ్రాయటం దీర్ణకవిత లక్షణం. ఇది ఖండకావ్యం కన్నా భిన్నమైంది. జూలూరు 
గౌరి శంకర్‌ “కాటు, నా తెలంగాణ”, ఎన్‌.గోపి “జలగీతంి, అఫ్సర్‌ 'తెలంగాణు, 
సుంకిరెడ్డి నారాయణరెడ్డి “దాలి గ్యార యాదయ్య “ఎర్మోషి జగన్‌రెడ్డి “ఇతిహాసం 
మా చేతిలో కుక్కపిల్ల, అల్లం నారాయణ 'ఒక మనాది' కాసుల ప్రతాపరెడ్డి 'గుక్క 
శ్రీనివాస్‌ “పడావు” దర్భశయనం శ్రీనివాసాచార్య “ఆటి, జూగంటి జగన్నాథం 
“వాస్కోడిగామా? ఎలికట్టె శంకరరావు 'యాది?, అనిశెట్టి రజిత 'లచ్చవ్వ? రామగిరి 
శివకుమార శర్మ “తమ్ముడి కోసం’, వెంకట్‌ 'వర్జీ' మొదలైన దీర్హ కవితలు తెలంగాణ 
రాష్ట్ర సాధన ఉద్యమకాలంలో వచ్చాయి. వీటిల్లో ప్రాంతీయ స్పృహ, అస్తిత్వ 
పోరాటాల నేపథ్యం కన్పిస్తుంది. 


విశాలాంధ్ర ఏర్పడిన సందర్భంలో నెహ్రూ సభలో మాట్లాడుతూ ఒక గడుసు 
పిల్లవాడికి ఒక అమాయకురాలైన పిల్లకు మధ్య వివాహం జరుగుతున్నది. కావాలంటే 
ఎప్పుడైనా తెంపుకోవచ్చును అని అన్నాడు. అదే నిజమైంది. అమాయకమైన పిల్ల 
మాటిమాటికి విడిపోతానని పిల్లవాని బాధలు పడలేనని అంటున్నది. ఆఖరికి 1990 
దశకంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆరంభమైంది. కవులు, రచయితలు, 
మేధావులు కళాకారులు ముందున్నారీ ఉద్యమంలో. తర్వాత కెసిఆర్‌ నాయకత్వం 
వహించి రాజకీయంగా నడిపాడు. 


తెలంగాణ రచయిత్రులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో కథలు, 
నవలలు, సాహిత్య విమర్శలు, పాటలు, కవిత్వం చాలా సంఖ్యలో రచించారు. 


199 ముదిగంటి సుజాతారెడ్డి 


పరిశోధనల్లోను ముందంజ వేశారు. రచయిత్రులు, తమ రచనలను అచ్చువేసుకోవటమే 
కాక ఎన్నో రచనలకు సంపాదకత్వం వహించి ప్రచురణ భారం వహించి అచ్చువేశారు. 
గోగు శ్యామల దళిత స్త్రీల -తరతరాల ప్రీల రచనలను “నల్లపొద్దు” పేరుతో సంకలనం 
చాలా కృషి చేసి తీసుకువచ్చింది. ముదిగంటి సుజాతారెడ్డి “తెలంగాణ తొలి తరం 
కథలు (2002), తొలినాటి కతలు” (2005) ప్రచురించింది. “ముద్దెరి పేరుతో 
తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వాద విమర్శ వ్యాసాల సంకలనానికి సంపాదకత్వం 
వహించింది. తెలుగు విశ్వవిద్యాలయం తరపున 'నూరేండ్ల తెలుగు కథలు’ (2011)కు 
సంపాదకురాలుగా వుంది. వట్టికోట ఆళ్వారుస్వామి 'జైలు లోపలి కథల సంపుటిని 
విమర్శనాత్మకమైన ముందుమాటతో (2009)లో అచ్చువేసింది. నిజామాబాదు నుంచి 
అమృతలత సంపాదకులుగా తెలంగాణ రచయిత్రుల కవిత్వాన్ని, కథలను 'గాయాలే 
గేయాలై 'వెతలే కతలై (2011) సంపుటాలు ప్రచురించింది. అనిశెట్టి రజిత ప్రధాన 
సంపాదకత్వంలో “ఉద్విగ్న జిగర్‌” (2014) కవితా సంకలనాలు అపురూపమైనయి 
అచ్చయి వచ్చాయి. ఈ విధంగా రచయిత్రులు సంపాదకత్వంలో మంచి పుస్తకాలు 
రావటం ఎక్కడా జరగని విశేషం. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో స్త్రీలు చాలా 
సంఖ్యలో పాల్గొన్నారు. మేధావులు, కళాకారులు, కథా రచయితలు, కవయిత్రులు 
కవిత్వం కథలు పాటలు విస్తృతంగా వ్రాసారు. గోలకొండ కవుల సంచిక 
ప్రచురించినప్పుడు 354 కవుల్లో పది మంది కవయిత్రులుండగా ఆ సంఖ్య ఇప్పుడు 
అనేక ప్రక్రియల్లో పాకి పెరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాలు 
పంచుకున్న విధంగానే తెలంగాణ స్రీలు రాజకీయరంగం మొదలుకొని అన్ని రంగాల్లో 
ప్రవేశించి తమ అస్తిత్వాన్ని అస్మితను చాటుకుంటారు. 
ముగింపు 

2014 జూన్‌ 2వ తారీఖునాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఎందరో 
త్యాగాల ఫలితంగా తెలంగాణ వచ్చింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, 
మేధావులు, విద్యావంతులు, సామాన్య ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని 
విజయవంతం చేసారు. కవులు, రచయితలు, పరిశోధకులు, కళాకారుల పాత్ర 
కూడా ఈసారి తెలంగాణోద్యమంలో ఉండటం గొప్ప విశేషం. తెలంగాణ రాష్ట్రం 


200 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


అవతరణతో తెలుగు సాహిత్య చరిత్ర కొత్తవాద వివాదాలతో ధోరణులతో ముందుకు 
నడుస్తుంది. సాహిత్యం కొత్త బాటలు వేస్తు సాహిత్య చరిత్ర కొనసాగుతూనే వుంటుంది. 
కాలం సమాజాల అవసరాలకనుగుణంగా తెలంగాణ సాహిత్యం ముందడుగు వేస్తుంది! 


201 


ముదిగంటి సుజాతారెడ్డి 


202 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


తెలంగాణ తెలుగు సాహిత్యంలో 
కథ 


తెలంగాణ తెలుగు కథ సమగ్రమైంది. ఒక స్వతంత్రమైన భాషా సాహిత్యంలో 
ఒక ప్రక్రియలో ఎన్ని వాదాలు, ధోరణులు, స్వరాలు విన్పిస్తాయో తెలంగాణ తెలుగు 
కథలో అన్ని వాదాలు, ధోరణులు, స్వరాలు విన్పించాయి. కొన్ని వాదాలు, ధోరణులు, 
స్వరాలు తెలంగాణ “కథ” సాహిత్యంలోనే పుట్టాయి, వికసించాయి. తెలంగాణ 
తెలుగు కథ ఒక సమగ్రతతో వ్యుత్పన్నతతో కన్పిస్తున్నది. స్వతంత్రత, మౌలికతలు 
తెలంగాణ కథలో వున్నాయి. 


ఆంధ్ర ప్రాంతాల సాహిత్యం ఇంగ్లీషు సాహిత్యం చేత ప్రభావితమై ఆధునికతలోకి 
అడుగు పెట్టింది. అంతేగాక ఒకప్పుడు యూరోపులో పురోగామి లక్షణంతో కొత్త 
వాదాలు, (ప్రక్రియలతో అన్ని భాషా సాహిత్యాలకు అనుకరణీయంగా ఆదర్శంగా 
వున్న ఫ్రెంచ్‌ సాహిత్యం వంటిది భారతదేశంలో బెంగాల్‌ సాహిత్యం. అటువంటి 
బెంగాల్‌ సాహిత్యం చేత కూడా ఆంధ్ర ప్రాంతాల సాహిత్యం ప్రభావితమైంది. 
ప్రేరణనందుకుంది. బెంగాల్‌లో 1872లో పురాణచంద్ర చటర్జీ రాసిన “మధుమతి” 
మొట్ట మొదటి కథ. అయితే ఆ వెంటనే రవీంద్రనాథ టాగోరు “గుల్పగుచ్చ” అనే 
కథల సంపుటిని ప్రచురించాడు. దాంతోనే బెంగాల్‌ కథ ఒక స్థిరరూపంతో నిలబడింది. 
తెలుగులో మొట్టమొదటి ఆధునిక కథను రాసిన గురజాడ అప్పారావు రవీంద్రుని 
చేత చాలా ప్రభావితుడయ్యాడు. అందుకేనేమో తెలుగులో 'కథ' ప్రక్రియను తేవాలని 
కథలను రాసాడు. అయితే గురజాడ కన్నా ముందు కథ రాయాలనే ప్రయత్నాలు 


208 ముదిగంటి సుజాతారెడ్డి 


చాలా మంది చేశారు. 1857 తర్వాత భారతదేశంలో ఆధునికతలో భాగంగానే 
అచ్చు యంత్రాలు వచ్చాయి. ఆ సమయంలో తెలుగులో విక్రమార్శ కథలు, భోజరాజు 
కథలు, గులేబకావళి కథలు, చిలుక కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, 
తాతాచారి కథలు వంటి కథల పుస్తకాలెన్నో సరళమైన భాషలో అచ్చయ్యాయి. 
పాఠకులు వాటిని విరివిగా చదివేవాళ్ళు. ఆ కథల పరివేశనం నుంచే “ఆధునిక 
కథ”కు పురుటి నొప్పులు మొదలయ్యాయి. సమకాలిక జీవితాన్నిసామాన్యుని 
సమస్యలను సరళమైన భాషలో రాయాలన్నదే ఆధునిక కథ ప్రధాన లక్షణం. అటువంటి 
“కథలు” రాయాలనే ప్రయత్నం చేసి కృతకృత్యురాలయింది బండారు అచ్చమాంబ. 
ఆమె, తెలంగాణ వైతాళికులలో ఒకడైన 1901లో తెలంగాణలో భావ చైతన్యం 
తేవాలని గ్రంథాలయోద్యమాన్ని ప్రారంభించిన కొమర్రాజు లక్ష్మణరావు సోదరి. 
కొన్నాళ్ళు తెలంగాణలో పెరిగింది. భర్తతో నాగపూరులో స్థిరపడింది. తెలుగే కాక 
హిందీ మరాఠీ గుజరాతీ భాషలు నేర్చుకుంది. ఆమెకు సామాజిక, రాజకీయ స్పృహ 
అవగాహనలున్నాయి. సంఘ సంస్కరణల చేత ప్రభావితురాలయింది. ఆమె స్త్రీ 
జనోద్ధరణ భావాలు గల కథలను 1898 నుంచే రాసింది. 1901, 1902ల్లో ఆమె 
రాసిన “లలితా శారదలు, ధన త్రయోదశి” కథలు ఇప్పుడు దొరుకుతున్నాయి. 
ఆరంభ కథల్లో పరిణత శిల్పాన్ని ఆశించటం అత్యాశే అవుతుంది. అయినా అచ్చమాంబ 
కథలు సంఘ సంస్మరణ భావాలతో సరళ శైలిలో వున్నాయి. తెలంగాణ ఆడబిడ్డ 
అచ్చమాంబ తెలుగు కథకు ఆద్యురాలని చెప్పుకోవాలె. 


నిజాం నిరంకుశ పాలనలో అక్షరాస్యత తక్కువ. ఇతర ప్రాంతాల వాళ్ళతో 
ఆదాన ప్రదానాలు లేవు. ఇంగ్లీషు మొదలైన సాహిత్యాల ప్రభావం ఇక్కడ లేదు. 
కాని తెలంగాణ గడ్డ మీద మొదటి కథ రాసిన మాడపాటి హనుమంతరావు తెలంగాణ 
విమోచనోద్యమంలో అగ్రేసరుడుగా వున్నాడు. ఆయన (ప్రేమ్‌చంద్‌ ఉరూ కథల చేత 
ప్రభావితుడయ్యాడు. ఆయన రాసిన “హృదయశల్యము” మొట్టమొదటి తెలంగాణ 
గడ్డమీద వ్రాసిన తెలుగు కథ. ఆ కథలో రాణి రుద్రమదేవి పాత్రగా వుండటం చేత 
చారిత్ర కథ అనిపించవచ్చు. కాని అది కల్పిత కథ. సమకాలిక సమస్య. స్త్రీకి 
స్వేచ్చ, స్వాతంత్ర్యాలు కావాలని చెప్పే కథ. ఇది మచిలీపట్నం నుంచి వచ్చే గురజాడ 


204 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


“దిద్దుబాటు” కథ అచ్చయిన ఆంధ్రభారతి పత్రికలోనే 1912 జనవరిలో అచ్చయింది. 
మాడపాటి రెండో కథ 'నేనేలో హైమవతి తన భర్తను వేశ్యాగమనం నుంచి మళ్ళించి 
సంస్కరించే కథ. చమత్మారపూర్ణమైన సన్నివేశాలతో వుంది. తర్వాత మాడపాటి 
హన్మంతరావు ప్రేమ్‌చంద్‌ కథలను ఉర్దూ నుంచి స్వేచ్భానువాదం చేసాడు. ఆ 
తర్వాత నెల్లూరి కేశవస్వామి కూడా (ప్రేమ్‌చంద్‌ కథలను అనువదించి పుస్తకంగా 
అచ్చువేసాడు. ఆ విధంగా తెలంగాణ “తెలుగు కథ” ఆరంభంలోనే (ప్రేమ్‌చంద్‌ 
వంటివారు రాసిన అభ్యుదయ కథల చేత ప్రభావితమైంది. 


తెలంగాణ నుంచి వచ్చిన మొదటి పత్రిక “హితబోధిని” (1913). దాన్ని 
నిర్వహించిన బండారు శ్రీనివాసరావు రాసిన కథ “రాజయ్య సోమయాజులు” ఆ 
పత్రికలో 1914లో అచ్చయింది. తెలంగాణ పత్రికలో అచ్చయిన మొదటి కథ 
అది. అది బాల్య వివాహాన్ని ఎదిరిస్తూ రాసిన కథ. చమత్మారపూర్ణమైన సన్నివేశాలు, 
వ్యంగ్య సంభాషణలు, నాటకీయతతో కథ ఆసక్తికరంగా సాగింది. 


తెలంగాణలో పునరుజ్జీవనోద్యమం 1901లో గ్రంథాలయోద్యమంతో 
మొదలైంది. 1926లో ఆంధ్ర జనసంఘం 1980లో ఆంధ్రమహాసభ స్థాపనలతో 
ఆర్య సమాజ ఉద్యమంతో, కమ్యూనిస్టుల ఉద్యమంతో తెలంగాణలో సంస్కరణలు 
ఆరంభమయ్యాయి. ఆనాటి సంఘ సంస్కరణలను చిత్రిస్తూ తెలంగాణ నుంచి ఆరంభ 
కాలంలో కథలు చాలా వచ్చాయి. మాడపాటి, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజి, 
వి.ఆర్‌.అవధాని వంటి వాళ్ళెందరో సంఘ సంస్కరణలను, స్త్రీ జనోద్ధరణను చిత్రించే 
కథలు రాసారు. సురవరం ప్రతాపరెడ్డి హుసేన్‌బీ, అపరాధం, వింతవిడాకులు వంటి 
ఎన్నో కథల్లో ఆనాటి స్రీల దుస్థితిని చిత్రించాడు. షబ్బవీసు 1921లో “బాలికా 
విలాపము” కథను స్రీ పునర్వివాహం వస్తువుగా చిత్రించాడు. కాళోజి “తెలియక 
(ప్రేమ తెలిసి ద్వేషము”లో అంటరానితనాన్ని చిత్రిస్తూ రాసాడు. 1936లో ఆంధ్ర 
మహాసభలో బాధ్యతాయుత (ప్రభుత్వం కావాలని నిర్ణయం జరిగింది. అప్పట్నుంచి 
బాహాటంగా రాజకీయాలను గురించి మాట్లాడటం నైజాంలో మొదలైంది. దాంతో 
ఏ అడ్డంకులు లేకుండా రచయితలు సామాజిక రాజాకీయ సమస్యలను, ఉద్యమాలను 


205 ముదిగంటి సుజాతారెడ్డి 


చిత్రిస్తూ గొప్ప కథలు రాసారు. నైజాంలో వృత్తి పనుల వాళ్ళ వెట్టిచాకిరిని, దొరల 
ప్రభుత్వోద్యోగుల అధికార అహంకారాన్ని చిత్రిస్తూ వట్టికోట “పరిగె”, సురవరం 
“సంఘాల పంతులు”, పొట్లపల్లి రామారావు “న్యాయం”, ఆవులపిచ్చయ్య “దౌరా”, 
భాగ్యరెడ్డివర్మ “వెట్టిమాదిగ”, కాంచనపల్లి “దావతు” వంటి ఎన్నో కథలు వచ్చాయి. 
రైతుల నుంచి బలంవంతంగా పంటపండినా పండకపోయినా శిస్తులను వసూలు 
చేసే దౌర్జన్యాలను చిత్రిస్తూ పి. వెంకటేశ్వరరావు “ఇది పంట కాదా”, మంద రామారెడ్డి 
“సర్మారు కిస్తు” భాస్మరభట్ల “ఇజ్జత్‌” కథలు రాసారు. నిజాంకు వ్యతిరేకంగా జరిగిన 
తెలంగాణ విమోచనోద్యమాన్ని కమ్యూనిస్టుల సాయుధ పోరాటాన్ని, రజాకార్ల 
ఆగడాలను వర్ణిస్తూ తెలంగాణ కథకులు ఎన్నో కథలు రాసారు. పి.వి.నరసింహారావు 
“గొల్ల రామవ్వ”, అయోధ్య రామకవి “తెలంగాణ మంటల్లో, కె.ఎల్‌.ఎన్‌. 
“అమరవీరుడు, కాంచనపల్లి “ఆకలి”, నెల్లూరి కేశవస్వామి “యుగాంతం” వంటి 
ఎన్నో కథలు వచ్చాయి. సామాన్యుల్లో సైతం ప్రతిఘటన చైతన్యం ఎలా పురివిప్పిందో 
“అమరవీరులు”, “గొల్ల రామవ్వ” వంటి కథలు చిత్రించాయి. హిందూ ముస్లింల 
సఖ్యతను, సమైక్యతను చిత్రిస్తూ వట్టికోట, కాంచనపల్లి, నెల్లూరు కేశవస్వామి వంటి 
రచయితలు కథలు రాసారు. నిజాంతో వ్యతిరేకతే కాని ముస్లిం ప్రజలతో వైరమేమీ 
లేదని ఈ కథలు చాటాయి. ఫ్యూడల్‌ వ్యవస్థకు, నిజాంకు వ్యతిరేకంగా హిందూ 
ముస్లింలు ఏకమై పోరాడారు. కాంచనపల్లి చిన వెంకట రామారావు “చెరువొడ్డున” 
కథలో హిందూ ముస్లిం దొరలు నీటిని పొలాలకందకుండా ఎత్తువేస్తే హిందూ 
ముస్లిం రైతులు ఏకమై పోరాడి గెలిచే ఇతివృత్తం వుంది. ఆ విధంగా నైజాం 
పాలనలో ప్రజా జీవితాన్ని సమస్యలను అన్యాయాలను, దౌర్జన్యాలను రచయితలు 
అన్నివర్గాల దృక్పథం నుంచి కథలు రాసారు. ఈ కథలు గొప్ప శిల్పంతో వున్నాయి. 


ఒకవైపు సంఘ సంస్కరణలు కథలుగా వచ్చిన కాలంలో - తెలంగాణలో 
“సాధన సమితి” ఏర్పడింది. ఆ సమితి సభ్యులు ఎక్కువగా “రొమాంటిసిజం” - 
కాల్పనిక వాదానికి సంబంధించిన కథలు రాసారు. బూర్గుల రంగనాథరావు, 
హీరాలాల్‌ మోరియా, భాస్మరభట్ల కృష్ణారావు, నందగిరి వెంకట్రావు, నందగిరి 
ఇందిరాదేవి, ధరణికోట శ్రీనివాసులు, ధవళా శ్రీసివాసరావు, నెల్టుర్తి మాణిక్యరావు 


206 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వంటి వాళ్ళెందరో కాల్చ్పనికవాద కథలు రాసారు. 


తెలంగాణ విమోచనం జరగగానే ఏర్పడిన ఆర్థిక మాంద్యం నిరుద్యోగం నైరాశ్యం 
విమోచనోద్యమంలో పాల్గొన్న వాళ్ళు ఎదుర్మొన్న పేదరికం వంటి సమస్యలను 
చిత్రిస్తూ ఊటుకూరు రంగారావు, హీరాలాల్‌ మోరియా, పైడిమర్రి వెంకట 
సుబ్బారావు, కె. లింగరాజు కథలు రాసారు. ఈ విభిన్న పారం కూడా తెలంగాణ 
తెలుగు కథలో బాగా ప్రతిబింబించింది. 1920-56 మధ్య కాలంలో తెలంగాణలో 
తెలుగు కథలు ఎక్కువ రావడంతో ప్రచురణలు కూడా జోరుగానే సాగాయి. 


తెలంగాణ నుంచి 1929లోనే కథనం మాండలికంలో రాసిన కథ 
ఎస్‌.బి.సీతారామావు “గరీబోన్ని” వచ్చింది. 1940లో చరుకుపల్లి రఘోత్తమరావు 
“కోవిల్లో” చరుకుపల్లి హరికృష్ణారావు “పల్లెబడి” కథలు కూడా కథనంతా 
మాండలికంలో రాసిన కథలు “కమతెమ్మరలు” కథా సంకలనంలో అచ్చయ్యాయి. 
ఈ విధంగా కథనంతా మాండలికంలో రాయటం తెలంగాణలోనే ఆరంభమైంది. 
తర్వాత 1950, 60ల్లో సురమౌళి, గూడూరి సీతారాం, పి.వెంకటరామారావు, 
యశోదారెడ్డి మొదలైన వారు కథనంతా మాండలికంలో రాసారు. రచయిత్రుల్లో 
కథనంతా మాండలికంలో రాసిన ఏకైక రచయిత్రి యశోదారెడ్డి. సమకాలిక కాలంలో 
మారుతున్న పల్లెలను పల్లెటూరి జీవన సంస్కృతిని ఈ రచయితలు చిత్రించారు. 
ఈ రచయితల కథలు ప్రధాన స్రవంతి తెలుగు కథల్లో చేరలేదు. 1960ల్లో 
రచయిత్రులు రచనలు ముమ్మరంగా చేస్తున్న కాలంలో తెలంగాణ నుంచి యశోదారెడ్డి, 
మాదిరెడ్డి సులోచన, పొల్మంపల్లి శాంతాదేవి, ఇల్లిందల సరస్వతి, బొమ్మా హైమా దేవి 
రచనలు చేసి తెలంగాణ సాహిత్య గరిమను నిలిపారు. 


తెలంగాణ తెలుగు కథ ఉనికిని వలస పాలకుల పాలనలో తన వైవిధ్యాన్ని 
విశిష్టతను కోల్పోయింది. 1956 తరువాత ఒకరిద్దరు రచయితలు కథలు రాసినా 
తెలంగాణ జనజీవితాన్ని చిత్రించలేకపోయారు. దాంతో తెలంగాణ “తెలుగు కథ” 
తన ఉనికిని, అస్తిత్వాన్ని కోల్పోయింది. 1956లో వట్టికోట ఆళ్వారుస్వామి అచ్చేసిన 
“పరిసరాలు” కథల సంకలనమే తెలంగాణ తెలుగు కథ వైభవాన్ని చాటింది. 


207 ముదిగంటి సుజాతారెడ్డి 


దాంతోనే ఆ వైభవం కనుమరుగైంది. ఉప్పెనలా వచ్చిన పరాయి సంస్కృతికి తెలంగాణ 
మళ్ళీ గురయింది. తన భాషా సంస్కృతిని విస్మరించింది. తెలంగాణలో కథే 
లేదన్నంతగా తెలంగాణ తెలుగు కథ విస్తృతి పాలయింది. 1970లో విరసం 
ఏర్పడి ఉత్తర తెలంగాణలో విప్లవోద్యమం ప్రారంభమైనపుడు అల్లం రాజయ్య, తుమ్మేటి 
రఘోత్తమరెడ్డి, సాహు, పి.చంద్‌, చెరబండరాజు, నిఖిలేశ్వర్‌ వంటి వాళ్ళు తెలంగాణ 
భాషలో మాండలికంలో తెలంగాణ ప్రజల పోరాటాలను, ఉద్యమస్ఫూర్తిని చిత్రిస్తూ 
కథలు రాసారు. అయితే 1940ల నాటి విప్లవోద్యమాగ్ని కణాలు ప్రజ్వరిల్లినప్పుడు 
కథలు వచ్చాయన్న స్పృహ వాళ్ళకున్నట్టు లేదు. తెలంగాణ తెలుగు కథకున్న గొప్ప 
వారసత్వపు పరిచయం వాళ్ళకు తెలియలేదనుకుంటాను. అస్సలు తెలంగాణ తెలుగు 
కథ విప్లవోద్యమంతోనే ఆరంభమైందన్నంతగా బలంగా విరసం రచయితలు కథలు 
రాసారు. దాంతో అందరూ తెలంగాణ తెలుగు కథ ప్రాచీన వైభవాన్ని విస్మరించే 
పరిస్థితి ఏర్పడింది. తెలంగాణలోనే మాండలికంలో, నిజాం వ్యతిరేకోద్యమ కాలంలోనే 
కథలు రాయబడినాయి అన్న సంగతి మరిచిపోయి విరసం రచయితలు తెలంగాణ 
మాండలికంలో రాయటాన్ని పాఠకులు, పత్రికల వాళ్ళు ప్రశ్నించారు. తెలంగాణ 
భాష అంటే వున్న వివక్ష ఉపేక్షలు బయటపడ్డాయి. పత్రికల వాళ్ళు తెలంగాణ 
మాండలికంలో రాస్తే అర్ధం కాదు అని ప్రచురించుకోవడానికి ఆంక్షలు తెలిపారు. 
దాంతో తెలంగాణ రచయితల ఆత్మగౌరవం మేల్మొన్నది. 1960ల నుంచి రావిశాస్త్రి 
మొన రచయితలు విరసం కాలంలో ఉత్తరాంధ్ర రచయితలు మాండలికంలో రాస్తే 
రాని ఆంక్షలు తెలంగాణ మాండలికంలో రాసినప్పుడు రావటం తెలంగాణ 
రచయితలను బాధ పెట్టింది. ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ నాటి రాజ్యం 
జులుంను చిత్రించే కథలు ఏ ప్రాంతం నుంచి రాలేదు. తెలంగాణలో తాడిగిరి 
పోతరాజు ఎమర్జెన్సీ నాటి కథలను కిటికి” కథా సంపుటిగా ప్రచురించాడు. 


విప్లవోద్యమం స్ఫూర్తితో తిరుగుబాటు ధోరణులను చిత్రిస్తూ బి.ఎస్‌.రాములు, 
వుప్పల నరసింహం, దేవరాజు మహారాజు, పులుగు శ్రీనివాస్‌, సదానంద శారద, 
భూపాల్‌, కాలువ మల్లయ్య వంటి రచయితలు తెలంగాణ భాషలో కథలు రాసారు. 
ఆ విధంగా ఉత్తరాంధ్రలో కన్నా విప్లవ కథ ఎక్కువ సంఖ్యలో విభిన్న దృక్కోణాలతో 


208 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వైవిధ్యంతో తెలంగాణ నుంచి వచ్చింది. 1990ల్లో అక్షరాస్యత పెరిగింది. దాంతో ఏ 
ప్రాంతంలో జరగని విధంగా అన్ని సమాజాల నుంచితెలంగాణ రచయితలు బయలు 
దేరారు. సమాజం ప్రజల జీవితాలను కథల్లో చిత్రించారు. తెలంగాణ అస్మితను, 
తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే పట్టుదలతో తెలంగాణ భాషలోనే కథలు 
రచించారు. జీవనోపాధికి పట్నం వలస వచ్చిన వాళ్ళు పల్లెల మీద అనురాగం, 
బాల్యం నాటి మధుర స్మృతులను, భాషాభిమానం తెలంగాణ సంస్కృతిపై అభిమానం 
వ్యక్తం చేస్తూ కథలు రాసారు. ఈ భావజాలమంతా ఒక సైద్ధాంతికతను పొందింది. 
అదే తెలుగు కథలో “తెలంగాణ అస్తిత్వవాదం”గా రూపుదిద్దుకుంది. ఈ అస్తిత్వ 
వాదంలో ఆంధ్రప్రాంతాల భాషా సంస్కృతుల వల్ల తమ ఉనికి, అస్తిత్వం 
లుప్తమౌతుందన్న ఆక్రోశం చోటు చేసుకుంది. ప్రపంచీకరణంతో తమ భాషా 
సంస్కృతులు తుడిచివేయబడ్డాయి అన్న బడుగు దేశాల భయం ఆక్రోశాలు, వివిధ 
దేశాల నుంచి వలసపోయిన ప్రజలు ఇంగ్లీషు రచనల్లో తమ స్థానిక జీవితం మీద 
ప్రేమానురాగాలు “నోస్తాల్జియా”లను ప్రకటించే “డయస్పోరా”లు తెలంగాణ ప్రాంతీయ 
వాదంలో చోటు చేసుకొని సమానంగా కన్పించటంతో ఆ వాదం పెద్ద “కాన్వాసు”ను 
సంపాదించుకొని సమగ్రవాదంగా నిలిచింది. ఉత్తరాంధ్ర, ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా, 
రాయలసీమల్లో కన్పించే ప్రాంతీయ, స్థానికత, క్షేత్రీయతలకన్నా తెలంగాణ ప్రాంతీయ 
వాదం ఒక పార్వ చిత్రణ మాత్రం కాక భిన్న పార్య్వాల ప్రాంతీయ, జాతీయ, 
అంతర్జాతీయ భావజాలాలతో సమగ్ర సైద్ధాంతిక స్వరూపాన్ని పొందింది. తెలుగు 
సాహిత్యంలో ఒక నూతన వాదం ప్రాంతీయ అస్తిత్వ వాదంగా అవతరించింది. 


తెలంగాణ భాషా సంస్కృతుల మీద అభిమానం, తెలంగాణ ప్రజా జీవితాన్ని 
వ్యవసాయం వృత్తి పనుల విధ్వంసం, వలసలు, సెజ్‌ల పేరుతో భూమి అపహరణలు, 
అమ్మకాలు, భూసేకరణలు, భూములను కోల్పోయిన వాళ్ళ వెతలను, నీటి సమస్యను 
చిత్రిస్తూ పెద్దింటి అశోక్‌ కుమార్‌, బి.ఎస్‌.రాములు, కాలువ మల్లయ్య, కాసుల 
ప్రతాపరెడ్డి, జాతశ్రీ, దిలావర్‌, బోధనం నర్సిరెడ్డి, మేరెడ్డి యాదగిరిరెడ్డి, బెజ్జారపు 
రవీందర్‌, బెజ్జారపు వినోద్‌ కుమార్‌, దొరవేటి, పసునూరి రవీందర్‌, అంబల్ల జనార్ధన్‌, 
కె.వి. నరేందర్‌, ఉదయ మిత్ర, జీవన్‌, నేరెళ్ళ శ్రీనివాస గౌడ్‌, ఎలికట్టె శంకర్రావు, 


209 ముదిగంటి సుజాతారెడ్డి 


బి.వి.ఎస్‌.స్వామి, పంజాల జగన్నాథం, ఐతా చంద్రయ్య, శిరంశెట్టి కాంతారావు, 
చిన్నయ్య, గీతాంజలి, అనిశెట్టి రజిత, ముదిగంటి సుజాతారెడ్డి, కరుణతాయారు, 
సి. హెచ్‌.మధు మొదలైన రచయితలెందరో కథలు రాసారు. రాస్తున్నారు. 1990ల 
నాటి వరకు తెలంగాణ కథ అంటే కేవలం పోరాట కథ తప్ప వేరే లేదన్న (భ్రమను 
తొలగిస్తూ ఈ రచయితలు తెలంగాణ తెలగు జనజీవితపు భిన్న పార్య్వాలను 
చిత్రిస్తున్నారు. తెలంగాణ తెలుగు కథకున్న మరో ప్రత్యేకత విశిష్టత ఏమంటే అన్ని 
సమాజాల నుంచి రచయితలు బయలుదేరి సాహిత్య సృజన చేసి సమాజ చిత్రణను 
సమగ్రం చేస్తున్నారు. ఇటువంటి అన్ని సమాజాల సమగ్ర చిత్రణ ఇతర ప్రాంతాల్లో 
కన్పించదు. ఆంధ్రప్రాంతంలో ఏదో ఒక్క సమాజం చదవటం రాయటం వృత్తిగా 
కలిగి వున్న కాలంలో అక్కడ కథ కేవలం ఒకసమాజం ఆ సమాజానికి చెందిన 
సమస్యలను ఆచార వ్యవహారాల సమస్యలను మాత్రమే చిత్రించింది. 


అదే సమయంలో నిజాం పాలనలో 1956 కు పూర్వం తెలంగాణలోఎక్కువ 
మంది కథకులు అగ్రకులాల వాళ్ళు అయినా సామాన్యుని సమస్యలను, శోషణలను, 
వెతలను, దోపిడీలను, అన్యాయాలనుచిత్రించారు. అది (ప్రేమ్‌చంద్‌ వారసత్వం, 
అభ్యుదయ భావాల ప్రభావం, కమ్యూనిస్టు ఉద్యమం కారణాలని చెప్పాలె. ఆ 
కాలంలోనూ కింది వర్గాల నుంచి రచయితలుండటం కూడా గమనించదగిన విషయం! 
ఇంకా 1956కు పూర్వం తెలంగాణ తెలుగు కథకులు ఏ విపరీతాన్నయినా 
విమర్శించడానికి వెనుకాడలేదు. ప్రతిమ “నిట్టూర్పు”, “సురమౌళి “అంగుడుపొద్దు” 
వట్టికోట “మాకంటె మీరేంనయం” కథల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రజాస్వామ్య విలువలను 
గౌరవించకపోవడం, పేదల కోసం ఏర్పడిన పార్టీ పేదలను పట్టించుకోకపోవటం, 
చెప్పేదొకటి చేసేదొకటిగా వుండే నీతిని విమర్శిస్తూ కథలను వ్రాసారు. ఇటువంటి 
విమర్శనా పార్వ్వం మనకు తెలుగు కథ ప్రధాన స్రవంతిలో కన్పించదు. 


తెలంగాణ తెలుగు కథలో ప్రాంతీయ అస్తిత్వవాదం కొత్తగా ఉద్భవించటమే 
కాక అంతకుముందున్న గ్రీవాదం, దళితవాదం, మైనారిటీ వంటి అస్తిత్వ వాదాలు 
కూడా కావలసినంతగా తెలంగాణ కథలో ప్రాధాన్యం వహించాయి. ఆ వాదాల్లో 
“భిన్న స్వరం” వినిపించటం తెలంగాణ తెలుగు కథకున్న విశేషాల్లో ఒకటి. 1932లో 


210 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


భాగ్యరెడ్డి వర్మ “వెట్టిమాదిగ” కథ వ్రాసాడు. ఇది దళితుడు వ్రాసిన మొట్టమొదటి 
దళిత కథ. ప్రీవాదం స్రీ పురుషుల మధ్య సహయోగం ఉండాలని, పురుషుల తోడు 
లేందే స్రీ చైతన్యం, ప్రీ స్వేచ్చ సాధ్యం కాదన్న భావజాలం తెలంగాణ స్ర్రీవాదంలో 
చోటుచేసుకుంది. ఈ సందర్భంలో వట్టికోట 1950ల్లోనే స్రీవాద భావజాలాన్ని 
చిత్రిస్తూ “అవకాశమిస్తే” కథను స్త్రీల పక్షంగా రాయటం ఒక విశేషం. దళిత 
వాదంలోనూ కసికక్షలకన్నా శాంతి సమానత సహజీవన భావాలను తెలంగాణ 
దళిత రచయితలు బోయ జంగయ్య, వేముల ఎల్లయ్య, యెన్నెం ఉపేందర్‌ భూతం 
ముత్యాలు, కదిరె కృష్ణ వంటివాళ్ళు తమ రచనల్లో వ్యక్తం చేసారు. 


ముస్లిం మైనారిటీ వాదం తెలంగాణలోనే పురుడు పోసుకున్న నూతన వాదం. 
ముస్లింలు ప్రధాన స్రవంతిలో ప్రధాన జనజీవనంలో స్థానాన్ని కోరుతూ తమవైన 
సమస్యలను, వేదనలను చిత్రిస్తూ కథలు రాసారు. స్కైబాబా, అఫ్సర్‌, అన్వర్‌, అలీ 
గౌసుద్దీన్‌, మహ్మద్‌, ఖాజా, రహమతుల్లా వంటి రచయితలెందరో ఈ భావజాలాన్ని 
చిత్రిస్తూ మంచి కథలు రాసారు. తెలంగాణ కథలో మరో ప్రత్యేకత విశిష్టత. 
ఏమంటే దళిత వాదంలో స్రీ స్వరాన్ని వినిపిస్తూ జాజుల గౌరి, సుభద్ర, గోగు 
శ్యామల, శాంత కుమారి, మేరీ మాదిగ బలమైన కథలు రాసారు. అదే విధంగా 
ముస్లిం వాదంలో స్ర్తీ స్వరాన్ని వినిపిస్తూ షాజహానా, పర్వీన్‌ కథలు రాసారు. 


ఎన్నో వాదాలు, వాదాల్లో భిన్న ధోరణులు భిన్న స్వరాలు, నూతన వాదాల 
నిర్మాణం తెలంగాణ తెలుగు కథల్లో చోటు చేసుకున్నాయి. ఒక స్వతంత్రమైన భాషా 
సాహిత్యం ఎంత విస్తృతమైన భావజాలంతో ఎదుగుతుందో తెలంగాణ తెలుగు కథ 
అంత విస్తృత భావజాలంతో ఎదిగి ఒక సమగ్ర కథా సాహిత్యంగా నాటికి నేటికి 
నిలిచింది. తెలంగాణ తెలుగు కథ తనదైన చారిత్రక భౌగోళిక సందర్భంలో తనదైన 
నేపథ్యంలో పుట్టి సంపూర్ణంగా వికసించింది. మొదటి నుంచి తెలంగాణ తెలుగు 
కథ ఇతర ప్రాంతాల తెలుగు కథకన్నా భిన్నమైన ఉనికిని, మౌలికతను, స్వతంత్ర 
అస్తిత్వాన్ని కలిగి వుంది. విభిన్న భావజాలంతో వస్తు వైవిధ్యంతో వైశిష్ట్రంతో భాష 
భావ వ్యక్తీకరణలతో, శిల్ప నిర్మాణంతో తెలంగాణ తెలుగు కథ ప్రపంచంలోని ఏ 
గొప్ప సాహిత్యంలోని కథతోనైనా పోటీ పడేంతగా ఉన్నత దశను చేరుకుంది. 


211 ముదిగంటి సుజాతారెడ్డి 


తెలంగాణ తెలుగు సాహిత్యంలో 


నవల 


తెలంగాణలో పాట కవిత్వం కథలు ప్రక్రియకంటే 'నవల' ప్రక్రియ వయస్సులో 
చిన్నది. తెలుగు ప్రధాన స్రవంతి నవల కంటే తెలంగాణలో నవల 40 సంవత్సరాలు 
ఆలస్యంగా ప్రారంభమైంది. చాలా మెల్లమెల్లగా వికసించింది. అయినా పరిమాణంలో, 
వస్తువులో, శిల్పంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నవలల కంటే తెలంగాణ 
నవలలు ఏ మాత్రం తక్కువగా లేవు. అసలు తెలంగాణ నుంచి వచ్చిన నవలల 
గురించి ఇంతవరకు మనం అంత 'సీరియస్‌'గా పట్టించుకోలేదమోననిపిస్తుంది. 
కొంతవరకు వరకు ప్రధాన స్రవంతిలో వచ్చిన కోస్తా ప్రాంతపు నవలలను 
చదవటంలో, వాటిని గురించే చర్చించటంలో మునిగిపోయాం. కాని ఈ ప్రాంతపు 
చారిత్రక సామాజిక నేపథ్యంలో వికసించిన, ఈ ప్రాంతపు పరివేశనంలో రచింపబడిన 
నవలలను మనం మనసుపెట్టి చదువలేదు, అధ్యయనం చేయలేదేమోననిపిస్తుంది. 
ప్రాంతీయంగా, వచ్చిన కథలు, కవిత్వం నవలలు మొదలైన ప్రక్రియలకు ప్రధాన 
స్రవంతి సాహిత్యం. ప్రాంతీయంగా ముఖ్యంగా నిజాం ఆంధ్రుల చారిత్రక భూమిక 
నుంచి వచ్చిన రచనలు భిన్నమైన అభివ్యక్తి వస్తువులతో, రావటంతో ప్రధాన స్రవంతి 
సాహిత్య అధ్యయనం చేసే వాళ్ళకు ఆ చారిత్రక భూమిక అనుభవంలో లేకపోవటం 
చేత వాళ్ళ దృష్టికి ఈ తెలంగాణ నవలలు పరాయీకరణం పొందుతున్నాయి. ఇంకో 
ముఖ్య విషయం కోస్తా నవలలో చిత్రింపబడిన బ్రాహ్మణ కుటుంబాల జీవితం, 
సమస్యలు, వాతావరణం తెలంగాణ నవలల్లో లేకపోవటం కూడా పట్టించుకోక 
పోవటానికి, పరాయీకరణం పాలు కావటానికి కారణమని చెప్పాలె. 1956లో 
ఆంధ్రప్రదేశ్‌ అవతరణం జరిగిన తర్వాత కూడా అంతకుముందు తెలంగాణ సాహిత్య 


212 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


రాజకీయోద్యమాల్లో సక్రియులై పని చేసిన వట్టికోట ఆళ్వారు స్వామి, బూర్గుల 
రంగనాథరావు, నెల్లూరు కేశవస్వామి, కాంచనపల్లి, భాస్మరభట్ల వంటి వాళ్ళెందరో 
జీవించి వున్నారు. అయినా వాళ్ళు తెలంగాణ రచయితలను సాహిత్యాన్ని ప్రధాన 
స్రవంతిలో కలుపలేకపోయారు. ప్రధాన స్రవంతిలోని రచయితలతో కలిసి పని 
చేయలేకపోయారు. అందుకు కారణం ఒకటి - ఈ రచయితల రచనల నేపథ్యం 
భిన్నమైంది. వీళ్ళ జీవితచిత్రణలో కవిత్వం కథల్లో, పాటల్లో వస్తువు భిన్నమైంది. 
తెలంగాణ చారిత్రక భౌగోళిక సందర్భాన్ని అక్కడి నుంచి వచ్చిన రచయితలు 
జీర్ణించుకోలేకపోయారు. తెలంగాణ పోరాట కాలం నాటి వ్యథలను ఉద్యమాన్ని 
అక్కడి రచయితలు పత్రికల్లో వార్తలుగా చదివి కవిత్వం, కావ్యాలు, కథలు, నవలలు 
వ్రాసారు. కాని వాళ్ళకు సంపూర్ణమైన సానుభూతి సహానుభూతి లేవు. వాళ్ళది పార్టీ 
కండ్లగంతలు కట్టుకున్న దృష్టేగాని ఇక్కడి ప్రజల పోరాటంతో సంపూర్ణ అవగాహన 
గాని 'ఇన్‌వాల్వ్‌మెంటు' గాని లేవు. అందుకే 1956 తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రధాన 
(స్రవంతి కవులు, రచయితలు ఇక్కడి సాహిత్య గరిమను గుర్తించలేకపోయారు. 
స్వీకరించలేకపోయారు. ప్రధాన స్రవంతిలో ఇక్కడి సాహిత్యం ఎక్కడ ఏ విధంగా 
ఇముడుతుందో ఆలోచించలేకపోయారు. ఇక్కడి భాషను గౌరవించలేకపోయారు. 
ఆ భాషలో అప్పటికే కథ, కవిత్వం, పాట, నవలలు వంటి ప్రక్రియల్లో సాహిత్య 
సృష్టి జరిగిందని అందరూ విస్మరించారు. రెండోది - ఇక్కడి రచయితల్లో గాని 
అక్కడి రచయితల్లో గాని బ్రాహ్మణ వర్గానికి చెందిన వాళ్ళెక్కువగా వున్నారు. 
చదువుకున్న తీరిక వున్న పాఠకులు అక్కడ వున్న వాళ్ళు తెలంగాణలో లేరు. వాళ్ళ 
“పర్‌స్సెక్టివ్‌” పరిప్రేక్ష్యం వేరేగా వుంటుంది. బ్రాహ్మణ వర్గాన్ని వాళ్ళ సమస్యలను 
వాళ్ళ జీవిత విధానాన్ని చిత్రించటం పాత్రలు, సంభాషణలు అంతా వేరే రకమైన 
పరివేశనంతో ఉంటాయి. తెలంగాణ రచయితల్లో ఆ పరివేశనం లేదు. వాళ్ళది 
ఉద్యమాల్లో మగ్గిన, ప్రజాసామాన్యాన్ని చిత్రించే దృష్టి. కాని ఎప్పుడైతే ఇక్కడి 
రచయితలకు ఆ రచయితలతో సంబంధం ఏర్పడిందో ఇక్కడి బ్రాహ్మణులు ఇన్నాళ్ళు 
తమకు లేని బ్రాహ్మణాధిక్య భావనలోకి నెట్టబడ్డారు. ఇంతవరకు తాము చేసిన 
రచనల విషయాన్ని గాని నడిపిన ఉద్యమాలను సాహిత్య సంస్థలను గురించి గాని 


218 ముదిగంటి సుజాతారెడ్డి 


విస్మరించదలచుకున్నారు. విస్మరించారు. అక్కడి నుంచి వచ్చిన కవుల రచయితల 
ఆధిపత్యం ఇక్కడి భాషను కించపరచటం చూచి వాళ్ళు ఎదుర్శునేది పోయి వాళ్ళ 
భాషలో మాట్లాడటం వాళ్ళ మధ్య పేరు సంపాదించటానికి, వాళ్ళలాగా వాళ్ళ 
లాంటి వస్తువుతో రాయటం మొదలు పెట్టారు. దాంతో తెలంగాణ ఇన్నాళ్ళ సాహిత్యం 
విస్తృతమైంది. తెలంగాణ తన అస్తిత్వం కోల్పోయింది. అక్కడి వాళ్ళతో మమేకమై 
వాళ్ళలాగ సాహిత్య సృష్టి చేయలేదనే న్యూనతా భావంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళ 
ముందు తమ ప్రత్యేక అస్తిత్వాన్ని చాటుకొని గర్వంగా నిలబడలేకపోయారు. 1956ల 
నుంచి 1980లో విప్లవోద్యమం మధ్యకాలంలో కొంతమంది ప్రసిద్ధ రచయితలున్నా 
వాళ్ళు భాష నుడికారంలో గాని వస్తువు, పాత్రల పేర్లు స్థలాలు ఏ విషయంలోనూ 
తెలంగాణతనాన్ని పాటించలేదు. ఆ సమయంలోనే తెలంగాణ తొలితరం రచయితల 
రచనలు, సాహిత్యం అంతా విస్తృతమైంది. విప్లవోద్యమకాలం నుంచి మాత్రమే 
తెలంగాణలో కథ, నవల వంటి ప్రక్రియలు ఆరంభమయ్యాయన్న తప్పు అభిప్రాయాలు 
వ్యాప్తిలోకి వచ్చాయి. తెలంగాణ తన అస్మిత అస్తిత్వం నిలుపుకోవటం గర్వంగా 
నిలబడటం జరుగలేదు. తెలంగాణలో తమ అస్తిత్వాన్ని వెతుక్కోవటం 1995 నుంచి 
తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ వేదనావాదంతో ఆరంభమైంది. ఇదే సమయంలో 
తెలంగాణాభిమానులు 1956కి పూర్వం తెలంగాణ చరిత్రను సాహిత్య ప్రక్రియలను 
సాహిత్య వైభవాన్ని సాంస్కృతిక గరిమను వెదికి వెలికి తీసి తెలంగాణ అస్తిత్వ 
గౌరవాన్ని నిలవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. నూటికి నూరుపాళ్లు 
సఫలమవుతున్నారు. ఇది తెలంగాణలో మరో పునరుజ్జీవనోద్యమమని చెప్పవచ్చును. 
ఇటువంటి తరుణంలో తెలంగాణ నుంచి వచ్చిన నవలలు చరిత్రను ప్రత్యేకతను 
నిలుపవలసిన అవసరం ఉంది. 


తెలంగాణలో ఒక విధంగా చూస్తే 'నవలి ప్రక్రియ 1860లోనే పుట్టింది. 
అది ఆశ్చర్యం కలిగించే విషయమే! నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ ప్రాంతంలో 
పుట్టిన తడకమళ్ళ కృష్ణారావు “కంబుకంధర చరిత్ర” తెలంగాణ నుంచి వచ్చిన 
మొదటి నవల. 1860 దీని రచనాకాలం. 1860లోనే ఆయన “కామరూపకథ” 
అనే రచన కూడా చేసాడు. ఈ రెండు రచనల్లో ఆధునిక నవలా లక్షణాల బీజాలు 


214 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


కన్పిస్తున్నాయి. కాబట్టి 1872లో నరహరి గోపాలకృష్ణమశెట్టి రాసిన “రంగరాజచరిత్ర” 
1878లో వీరేశలింగం పంతులు రాసిన “రాజశేఖరచరిత్ర” కంటే ముందే తెలంగాణ 
ప్రాంతంలో నవలా లక్షణాలున్న ఈ రెండు రచనలు వచ్చాయి. గోపాలకృష్ణమ శెట్టి 
తన రచనను “నవీన ప్రబంధము” అని పిలిస్తే వీరేశలింగం తన రచనను 
“వచనప్రబంధము” అని పిలిచాడు. తడకమళ్ళ కృష్ణారావు తన రచనలను “వచన 
ప్రబంధము” అనే పేర్కొన్నాడు. వీటి రాతప్రతులను డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి 
మద్రాసులోని ప్రాచ్యలిఖిత భాండాగారంలో చూసాడు. రాతప్రతుల వర్ణనాత్మక 
పట్టిక (డిస్క్రిప్టివ్‌ క్యాటలాగు)లో వాటిని “నవలలాంటిది” అనే రాసారట. ఆ తరవాత 
తడకమళ్ళ కృష్ణారావు “తెలుగు వెలుగు ముగుదకత” అనే వచన ప్రబంధాన్ని 
రచించాడు. అది ముద్రితమైంది. దాని రచనాకాలం 1872 తర్వాత అని తెలుస్తున్నది.” 
దీనిలోను నవలా లక్షణాలు కనిపిస్తున్నాయి. దీని ప్రతి హైదరాబాదు ఆక్మైన్స్‌లో 
ఉంది. 


ఆ విధంగా నవలారచనకు బీజాలు తెలంగాణాలో బ్రిటిషాంధ్రలో కంటే 
ముందే పడినా గ్రంథాలయోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం వంటి వివిధ 
ఉద్యమాల వల్ల బృహత్‌ వచన రచన అయిన నవలా ప్రక్రియపైన రచయితలు 
దృష్టి పెట్టలేదు. అంతేగాక ఇక్కడ అక్షరాస్యులు తక్కువ తద్వారా పాఠకులు తక్కువ. 
ప్రచురణ కార్యక్రమాలు తక్కువ. అందువల్ల నవలా ప్రక్రియ ఎక్కువ 
వికసించలేకపోయింది. పాట, కవిత్వం, కథ వికసించినంతగా, ఎక్కువ పేజీలు 
ఆక్రమించే నవలా ప్రక్రియకు దోహదం జరుగలేదు. 


1922లో శేషభట్టరు వేంకటరామానుజాచార్యులు “ప్రాకృత దాంపత్యము” అనే 
నవలను వ్రాసి ప్రచురించాడు. అది నల్లగొండలోని ఉస్మానియా ముద్రణాలయంలో 
ముద్రింపబడిందని కాసుల ప్రతాపరెడ్డి తన “తెలంగాణ నవలలు” అనే వ్యాసంలో 
తెలిపాడు. 1922 నాటికి ఈ ఆధునిక ప్రక్రియకు తెలంగాణలో 'నవలి అన్న పేరు 
స్థిరపడింది. కాబట్టి రచయిత తన “ప్రాకృత దాంపత్యము'ను నవల అనే పిలిచాడు. 


1922కు పూర్వమే ఒద్దిరాజు సోదరులు నవలలు రాశారు. వరంగల్‌ జిల్లా 


215 ముదిగంటి సుజాతారెడ్డి 


ఇనుగుర్తి గ్రామం నుంచి 1922లో “తెనుగు పత్రిక” స్థాపించి ఆరేండ్లు కష్టనష్టాల 
కోరుస్తూ విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత వాళ్ళు 'సుజాత' వంటి ఎన్నో 
పత్రికలకు వ్యాసాలు, కథలు రాశారు. తెలంగాణలో సాహిత్యం వైజ్ఞానిక, సాంస్కృతిక, 
రాజకీయ చైతన్యాన్ని తెచ్చినవారు. తెలంగాణలో వారు ఎంతోమంది యువకులకు 
ఆదర్శమయ్యారు. దీపధారులైనవారు. తెలంగాణ పునరుజ్జీవనోద్యమంలో వాళ్ళ 
పాత్ర ఎంతగానో ఉంది. ఒద్దిరాజు సోదరుల్లో ఒకరైన సీతారామచం[ద్రరావు 1918లో 
“రుద్రమదేవి” అనే చారిత్రక నవలను రచించాడు. తర్వాత ఆయన 'శౌర్యశక్తి, భ్రమర, 
బ్రాహ్మణ సాహసము’ అనే చారిత్రక నవలలను “స్రీ సాహసము, ముక్తలవి అనే 
సాంఘిక నవలను మొత్తం ఆరు నవలలను రచించాడు. “రుద్రమదేవి” నవల 
మొదట బెజవాడలోని మారుతీ ప్రెస్‌లో 1918లో అచ్చయింది. తర్వాత రెండో 
ముద్రణ ఒద్దిరాజు సోదరులు స్థాపించిన “విజ్ఞాన ప్రచారిణీ గ్రంథమాల”లో మొదటి 
(గ్రంథంగా ప్రచురించారు. 


రాఘవ రంగారావు “వరాహముద్ర, వీరావేశము” అనే చారిత్రక నవలలను 
రచించాడు. రుద్రమదేవి నవలకు కొమర్రాజు లక్ష్మణరావు నడిపే విజ్ఞాన చంద్రికా 
మండలి వారు బంగారు పతాకాన్ని బహుకరించారు. ఈ నవలలో రుద్రమదేవి 
పాత్ర యుద్ధవిద్యను తెలిసిన వీరవనితగా చిత్రింపబడింది. ఆమె దేవగిరి 
యాదవరాజును జయించిన వృత్తాంతం దీనిలో ఉంది. గోన బుద్దారెడ్డి వీరుడు. 
ఆమెకు నమ్మిన బంటు. ఈ నవలలో గణపతి చక్రవర్తి జైనులను హింసించగా 
వాళ్ళు కక్షతో రుద్రమను గద్దె దించాలని దేవగిరి యాదవరాజుతో చేయి కలిపి 
కుట్రపన్నుతారు. వారితో హరిహర, మురారి దేవులనే దాయాదులు చేతులు 
కలుపుతారు. రాఘవ రంగారావు “వీరావేశము”లో నెల్లూరు మనుమసిద్ధిరాజు రాజ్యం 
కోల్పోగా తిక్కన గణపతిదేవుని సహాయంతో తిరిగి అతన్ని సింహాసనస్థుని చేసే 
ఇతివృత్తం వుంది. “వారి నవలలు నాటకీయ సన్నివేశాలతో సంభాషణలతో చక్కని 
శైలిలో రచింపబడినాయి. కథా వస్తువును ఉత్కంఠతో నడిపారు. రాజనీతిని యుద్ధ 
ఘట్టాలను రచయితలు నైపుణ్యంతో నడిపారు” అని 'ఒద్దిరాజు సోదరుల శతజయంతి 
మహోత్సవము” ప్రత్యేక సంచికలో ‘భండారు సదాశివ, వనం అరుణలు రాసిన 


216 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


వ్యాసాల వల్ల తెలుస్తున్నది. వాళ్ళు రాసిందాన్ని బట్టి అప్పటికి కొన్ని నవలల 
ప్రతులున్నాయని తెలుస్తున్నది. రుద్రమదేవి నవల (ప్రచురింపబడి ఇప్పుడు 
దొరుకుతున్నది. 


“రుద్రమదేవి, తిక్కన సోమయాజి” చారిత్రక నవలను రచించిన నోరి 
నరసింహాశాస్తి ఓరుగల్లులో కొన్నాళ్ళు నివసించాడు. అప్పుడాయనకు ఒద్దిరాజు 
సోదరులతో పరిచయమేర్చడిందని వాళ్ళతో ఆ నవలలను గురించి, కాకతీయుల 
చరిత్రగురించి చర్చించే వాడని రామాశాస్తిగారు చెప్పారు. కాబట్టి నోరి నరసింహశాస్త్రి, 
ఒద్దిరాజు సోదరుల “రుద్రమదేవి, వీరావేశము” నవలల చేత ప్రభావితుడయ్యే తన 
రెండు నవలలను రచించారని చెప్పవచ్చు. జైనుల తిరుగుబాటును “తిక్కన సోమయాజి” 
నవలలో వర్ణించాడు. హైద్రాబాదులో “మీజాను” పత్రికా సంపాదకులుగా పని 
చేసిన అడవి బాపిరాజు కూడా ఒద్దిరాజు సోదరుల నవల “రుద్రమదేవి” చేత 
ప్రభావితుడయ్యే “గోన గన్నారెడ్డి” నవలను రచించి వుంటాడు. రుద్రమదేవి పాత్రలో 
ఆయన వర్ణించిన గుణగణాలు తీర్చిదిద్దిన వ్యక్తిత్వం ఒద్దిరాజు “రుద్రమదేవి” 
నవలలోనూ కన్పిస్తున్నాయి. (వనం అరుణ వ్యాసం ఆధారం). 


తెలంగాణ నుంచి 1910 దశకంలోనే ఇంత మంచి చారిత్రక సాంఘిక నవలలను 
ఒద్దిరాజు సోదరులు రచించారు. బ్రిటిషాంధ్రలో చిలకమర్తి, వేంకటపార్వతీశ్వర 
కవులు చారిత్రక నవలలను రచించారు. కాని వాళ్ళు రాజస్థాన్‌ కథావళిని ఇంగ్లీషు, 
బెంగాల్‌ నవలలను అనువాదం చేస్తూనో అనుసరిస్తూనో రచించారు. కాని ఒద్దిరాజు 
సోదరులు స్వయంగా చరిత్రను అధ్యయనం చేసి చాలా చక్కని నాటకీయతతో పాత్ర 
చిత్రణలతో చరిత్ర అంశాలతో కూడిన చారిత్రక నవలలు మౌలికమైనయి రచించారు. 
1918లో “విజ్ఞాన ప్రచారణీ గ్రంథమాల” ప్రచురణల ఆరంభకాలం నుంచి 1924లో 
ఆ ముద్రణలను మూసేసేంత వరకు ఒద్దిరాజు సోదరులు నవలలను రచించి 
ప్రచురించారు. వారి భవనాన్ని రజాకారులు కాల్చేసినప్పుడు వాళ్ళ ఇంట్లోని వేలకొద్ది 
గ్రంథాలు అగ్నిపాలయ్యాయి. అందుకేసేనేమో వాళ్ళ రచనలు ఇప్పుడు అన్నీ దొరకడం 
లేదు. 


217 ముదిగంటి సుజాతారెడ్డి 


వట్టికోట ఆళ్వారుస్వామి 1955లో “ప్రజల మనిషి” నవలను ప్రచురిస్తూ 
“మిత్రుల ప్రోద్బలంతో ఈ నవలను బయటికి తెస్తున్నాను” అని ముందుమాటలో 
అన్నాడు. తెలంగాణ నుంచి వచ్చిన పోరాట సవలల్లో ఇది మొదటిది. అప్పటికి 
నాలుగైదు నవలలు ప్రాంతేతరులు రాసిన పోరాట నవలలు వచ్చాయి. అందుచేత 
ఆ నవలలతో తన నవల పోటీ పడి నిలుస్తుందో లేదో అని భయం కావచ్చు. కాని 
“(ప్రజల మనిషి”లో తెలంగాణవాడయిన పోరాటంతో పాల్గొన్న వాడయిన 
ఆళ్వారుస్వామి చాల సరళమైన శైలిలో తెలంగాణ ప్రజాజీవితం వాస్తవికతను 
యథార్థతలను చిత్రిస్తూ గొప్ప నవలను రచించాడు. కేవలం పార్టీ సిద్ధాంతాల 
కనుకూలమైన పాత్రలు సన్నివేశాలు లేక తెలంగాణలో జరిగిన వాస్తవికతను ఆయన 
చిత్రించాడు. “ప్రజల మనిషి నవలకు సీక్వెల్‌గా “గంగు” నవలను రచించాడు. 
దాన్ని పూర్తి చేయకుండానే ఆయన 1962లో పరమపదించాడు. మూడు “సీక్వెల్‌” 
నవలలో తెలంగాణ పోరాటాన్ని సాంతం చిత్రించాలన్న ఆయన కోరిక కోరికగానే 
నిలిచిపోయింది. 


సురవరం ప్రతాపరెడ్డి “శుద్ధాంతకాంత” నవలను వ్రాసాడు. ఇది సంపూర్ణంగా 
వుంది. కాని అముద్రితం. “ఆరె వీరులు” నవల రచన మధ్యలో ఆగిపోయింది. ఈ 
నవలలు ప్రచురించవలసిన అవసరముంది. ఇరవయ్యో శతాబ్దం ఆరంభం నుంచి 
తెలంగాణలో నవలా రచన ఆగకుండా కొనసాగుతూనే ఉంది. కాని వాటిని గురించి 
మనకు తెలియలేదంటే ఆ నవలలు పునర్ముద్రణలు పొందకుండా మార్కెట్‌లో 
లేకపోవటం పాత గ్రంథాలయాల్లో కూడా లుప్తమైపోవటం కారణమని చెప్పాలె. 
1950-60 మధ్యకాలంలో కమలపహరి “జగ్గని యిద్దె, సంగం” అనే రెండు నవలలను 
తెలంగాణ భాష యాసల్లో రచించాడు. జగ్గడు అనే కింది వర్షానికి చెందిన యువకుడు 
విద్యనభ్యసించటానికి పడ్డ కష్టాలు 'జగ్గనియిద్దెలో చిత్రింపబడినాయి. 'సంగం'లో 
భీవండీకి వలసపోయిన పద్మశాలీల సమస్యలు వాళ్ళు సంఘాలుగా ఏర్పడి తమ 
సమస్యలను పరిష్మరించుకోవటం ఇతివృత్తం. ఈ నవలలను చక్కని శైలిలో రాసాడు 
రచయిత. 


218 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


తెలంగాణ విమోచనోద్యమకాలంలోనూ ఆ తరవాత కూడా తెలంగాణ నుంచి 
చాలా మంది నవలలను రచించారు. నల్లగొండ జిల్లా ఉద్యమాలకు 
“ఎపిసెంటర్‌”లాగా వుండటం చేత ఆ చైతన్యంతో ఈ జిల్లా నుంచి పాటలు కథలతో 
పాటు నవలలు కూడా చాలా వచ్చాయి. 1980 ప్రాంతంలో పైడిమర్రి వెంకట 
సుబ్బారావు “కాలభైరవుడు” మంచి పేరు తెచ్చిన నవల. సయ్యద్‌ అలీ అజ్మతుల్లా 
సోదరులు దేవరకొండవారు. వాళ్ళిద్దరు కలిసి 1945-60 మధ్యకాలంలో “సుశీల, 
సుజాత, మణి, రంపరాకాసి, జాహ్నవి - అనే 'సాంఘికి నవలలను రాసారు. అవి 
చాలా ప్రచారాన్ని పొందాయి. ఆ కాలంలో సోమయాజుల లక్ష్మీనరసింహశాస్త్రి 
“గిరిజ” చివలూరి లక్ష్మీనరసింహచార్యులు “ఎగిరేపళ్ళాలు” అనే సాంఘిక నవలలను 
రాసారు. యం.డి. చైతన్య పేరుతో ప్రసిద్ధి చెందిన మహమ్మద్‌ అబ్బుల్లా పోలీసు శాఖ 
వారి “సురక్ష” పత్రికలో పనిచేసాడు. అనేక కథలను ఆయన వ్రాసాడు. “శిథిల 
గుహలు, సత్యభామ శపథం, మౌన మహారణ్యం, కాల్‌గరల్స్‌, రేపటి డైరీ” అనే 
నవలలను సమకాలిక సమస్యలను చిత్రిస్తూ రచించాడు. ఆయన నల్లగొండ జిల్లా 
నకిరేకల్‌ మండలం పెర్మకొండారంలో జన్మించి ప్రతిభతో స్వయంకృషితో రచనలు 
చేసాడు. కొల్లు మధుసూదనరావు “శిక్ష, కొట్రమల్లికార్డున శర్మ “స్వర్ణలత, ముడుంబ 
పురుషోత్తమాచార్యులు “నీడలేని చెట్లు నవలల్లో ఆనాటి సమాజ స్థితిగతులను 
చిత్రించారు. స్వాతంత్ర్యానికి పూర్వం తదనంతరం వున్న పరిస్థితులను చిత్రిస్తూ 
రాశారు. బోయనిపల్లి వెంకట రామారావు “జీవితబంధాలు” నవల సామాజిక 
సమస్యలను చిత్రిస్తున్నది. పుల్లాబొట్ల వెంకటేశ్వర్లు నల్లగొండ జిల్లా వాడు. ఖమ్మంలో 
స్థిరపడినాడు. ఆయన నవలతో పాటు “తెలుగు నవలా సాహిత్య వికాసం” అనే 
విమర్శనా గ్రంథాన్ని కూడా రాశాడు. ఖమ్మం జిల్లా వాడే కోలాహలం లక్ష్మణరాజు 
25 నవలలను రచించాడు. వాటిల్లో చాలా నవలలు అచ్చయ్యాయి. చండూరు 
నివాసి వసంతరాయ్‌ 1955లో జన్మించాడు. “ఆత్మబలి, భగ్న పేమికులు, 
(ప్రేమాలయం, ఇదీ ఈ దేశ కథ, మన్నే బంగారం, మగువ తిరుగబడితే, జడ్జిమెంటు” 
నవలలను రచించాడు. 


వట్టికోట ఆళ్వారుస్వామి, దాశరథి రంగాచార్యులు తెలంగాణ పోరాటాన్ని 


219 ముదిగంటి సుజాతారెడ్డి 


చిత్రిస్తూ నవలలు రచించారు. దాశరథి రంగాచార్యుల అన్నగారు దాశరథి 
కృష్ణమాచార్యులు కవిగా ప్రసిద్ధుడు. ఆయన కూడా “అమరశిల్పి జక్కన” అనే 
నవలను రాశాడు. దాశరథి రంగాచార్యులు తెలంగాణ పోరాటాన్ని చిత్రిస్తూ 
“చిల్లరదేవుళ్ళు, మోదుగుపూలు, జనపదం” నవలలు 1970 దశకంలో రచించాడు. 
ప్రజలు వెట్టిచాకిరికి వ్యతిరేకంగా తిరగబడటం మతాంతీకరణలు దొరల దోపిడి 
దౌర్జన్యాలు వాటన్నిటిపై ప్రజలు తిరుగుబాటు చేయటం ప్రజలు చైతన్యవంతులై 
సాయుధ పోరాటానికి దిగడం వంటి చారిత్రకాంశాలు ఈ నవలలో చిత్రింప 
బడినాయి. ఒక విధంగా ఈ నవలలు సీక్వెల్‌ నవలలని చెప్పవచ్చు. దాశరథి ఈ 
నవలలే కాక “పావని, రానున్నది ఏది, నిజం, మానవత, శరతల్పం” మొదలైన 
నవలలు రాశాడు. ఉర్దూ నుంచి రుస్‌వాయి రాసిన, “ఉమావ్‌జాన్‌ అదా” నవలను 
ఇంగ్లీషు నుంచి భవానీభట్టాచార్యులు రచించిన 'హీ హూ రైడ్స్‌ ద టైగర్‌ అనే 
ఇంగ్లీషు నవలను తెనిగించాడు. 


తెలంగాణ పోరాటాన్ని చిత్రిస్తూ దాశరథి నవలల తర్వాత తెలంగాణ నుంచి 
చాల నవలలు వచ్చాయి. బి.ఎన్‌. శాస్త్రి “విష్లవజ్వాల” నవలను రాశాడు. ఆయన 
“తుక్సాదేవి, వాకాటక మహాదేవి” అనే చారిత్రక నవలలను కూడా రచించాడు. 
ఇంకా “రాధ, సంధ్యారాగం, పరివర్తన, జీవసపథం” అనే సాంఘిక నవలలను 
రచించాడు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ కందిమళ్ళ ప్రతాపరెడ్డి 
“బంధూక్‌”, తిరునగరి “సంగంి, కృష్ణారెడ్డి “ఉప్పెన, బి.యన్‌.రెడ్డి “ఆయువుపట్టు, 
ముదిగంటి సుజాతారెడ్డి “మలుపు తిరిగిన రథచక్రాలు” నవలలను రచించారు. ఈ 
నవలలు ప్రజాపోరాటాల, సాయుధ పోరాటాల విభిన్న పార్య్వాలను చిత్రిస్తున్నాయి. 
బి.ఎన్‌.రెడ్డి నిజాం వ్యతిరేక ఉద్యమంలో క్రియాశీలుడై పాల్గొన్నాడు. ఆయన విప్లవ 
వీరుడు. ఆ పోరాట కాలంలోని పల్లెల పరిస్థితిని, ప్రజాజీవితాన్ని చిత్రిస్తూ చాలా 
వాస్తవిక దృష్టితో “ఆయువుపట్టు” నవలికను రచించాడు. రజాకార్లు కింద వర్గాల 
ప్రజలు దళితుల మీద కూడా అత్యాచారాలు చేసారు. వాళ్ళను ఎన్నో విధాలుగా 
హింసించారు. స్త్రీల మానభంగాలు చేసారు. దళితులపై రజాకార్లు చేసిన ఆగడాలను 
బోయ జంగయ్య “జగడం” నవల పూర్వభాగంలో వర్ణించాడు. రజాకార్లు దళితులను 


220 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


పీడించినట్లుగా తెలియని సత్యం. బోయ జంగయ్య ఆ చరిత్రను చిత్రించాడు. 
అంపశయ్య “రక్తకాసారం” తెలంగాణ పోరాటాన్ని ప్రజాజీవితాన్ని చిత్రించే నవల. 
ప్రాణ్‌రావు తెలంగాణ సాయుధ పోరాటాన్ని చిత్రిస్తూ “మలగనిబత్తి” ఇంకా 
“రుద్రమదేవి” వంటి చారిత్రక నవలలు (2011) రచించాడు. 


తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత 1970ల నుంచి ప్రారంభమై కొనసాగిన 
నక్సలైట్‌ విప్లవోద్యమాన్ని చిత్రిస్తూ ఆ ఉద్యమ నేపథ్యంలో ప్రజల బాధలను వాళ్ళమీద 
జరిగిన అన్యాయాలను, దోపిడీలను చిత్రిస్తూ తెలంగాణ నుంచి చాల కథలు కవిత్వం, 
నవలా సాహిత్యం వచ్చింది. తెలంగాణ అంటేనే ఉద్యమ సాహిత్యం అని ఈ 
విప్లవోద్యమం కాలంలో ఉధృతంగా వచ్చిన సాహిత్యం వల్లనే ఒక అభిప్రాయం 
బలంగా సాహితీలోకంలో ఏర్పడింది. అంతకుముందు సాహిత్యమే లేదు అన్నంత 
గాఢంగా ఈ అభిప్రాయం పాదుకున్నది. విప్లవోద్యమం అనగానే మనకు అల్లం 
రాజయ్య రాసిన కథలు, నవలలు గుర్తుకు వస్తాయి. ఆయన “కొలిమంటుకున్నది, 
ఊరు, అగ్నికణం, భూమి, వసంతగీతం” అనే నవలలను ప్రజలపై జరిగే 
అత్యాచారాలను ప్రజల పోరాట చైతన్యాన్ని చిత్రిస్తూ రచించాడు. అల్లం రాజయ్య 
సాహుతో కలిసి నిజాంకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల కోసం తిరుగుబాటు 
చేసిన కొమురం భీము పోరాటాన్ని చిత్రిస్తూ “కొమురం భీము” అనే నవలను 
రచించాడు. వసంతరావు దేశపాండే గిరిజనుల పోరాట చైతన్యాన్ని చిత్రిస్తూ “అడవి, 
ఊరు” అనే నవలలను రచించాడు. విప్లవ పోరాటాన్ని చిత్రిస్తూ సాధన, “రాగో” 
అనే నవలను రచించాడు. 'రాగో'లో విప్లవ పోరాటం, స్త్రీల అస్తిత్వాన్ని చిత్రించాడు. 
పులుగు శ్రీనివాస్‌ విప్లవోద్యమ చైతన్యం నేపథ్యంలో 'అన్నలు, అడవితల్లి అనే నవలలను 
రచించాడు. తుమ్మేటి రఘోత్తంరెడ్డి సింగరేణి కార్మికుల సమస్యలను, వ్యథలను 
చిత్రిస్తూ “నల్లవజ్రం” నవలను రచించాడు. పి.చంద్‌ సింగరేణి బొగ్గు కార్మికుల 
జీవితాలను కథలుగా రాయటమే కాక ఆ కార్మికుల ఉద్యమాన్ని ఉద్యమ నాయకుని 
జీవితాన్ని చిత్రిస్తూ 'మహేంద్ర, శేషగిరి” నవలలను వ్రాసాడు. శాంతి ప్రబోధ 
“జోగిని” నవలను 2005లో జోగినుల జీవితాలను, క్షోభలను చిత్రిస్తూ రాసింది. 
అమృతలత నిజామాబాదు వాసి. ఆమె “సృష్టిలో తీయనిది” నవలను రచించింది. 


221 ముదిగంటి సుజాతారెడ్డి 


దీనిలో చక్కని కుటుంబ జీవిత చిత్రణ జరిగింది. ఇది ఆంధ్రజ్యోతి వారపత్రికలో 
1977లో ధారావాహికంగా ప్రచురింపబడింది. బీడీ కార్మికుల జీవితాలను వాస్తవికంగా 
చిత్రిస్తూ బి.ఎస్‌.రాములు “బతుకుపోరు” నవలను రాశాడు. 


నేరెళ్ల శ్రీనివాస్‌గౌడ్‌ “బ్రతుకుతాడు” అనే నవలను రచించాడు. ఈ నవలలో 
గౌడుల వృత్తి జీవిత సమస్యలు, వ్యథలు చిత్రింపబడినాయి. దిలావర్‌ “సమిధలు, 
(1985 భారతిలో సీరియల్‌గా వచ్చింది) ముగింపు, తుషార గీతిక (జయశ్రీ 
ధారావాహికంగా వచ్చింది) నవలలను రచించాడు. “సమిధలు”లో విద్యార్థుల క్యాంపస్‌ 
జీవితాలు, వాళ్ళ మీద వున్న ప్రభావాలను చిత్రించాడు. 


విప్లవకవి చెరబండరాజు కవిగా ప్రసిద్దుడు. కాని ఆయన కథలు, నవలలు 
కూడా రచించాడు. విప్లవ నేపథ్యంలో ఆయన “నిప్పురాళ్ళు, మాపల్లె, ప్రస్థానం 
దారిపొడుగునా” అనే నాలుగు నవలలను వ్రాసాడు. విప్లవ నిబద్ధతతో చెరబండరాజు 
గ్రామీణ ప్రజల సంఘర్షణలను, పోరాటాలను చిత్రించాడు. ఈ రచయితలందరూ 
తెలంగాణ భాషయాసలను ప్రయోగిస్తూ చక్కని శైలిలో రచించారు. భూపాల్‌ 
“పట్నమొచ్చిన పల్లె పట్టణీకరణాన్ని నిరసించే నవలిక. ఉత్తరాలతో కథనం సాగింది. 


తెలంగాణ నుంచి దాశరథి తరవాత ఎక్కువ నవలలను రచించిన రచయిత 
నవీన్‌. ఆయన విద్యార్థి దశలోనే 1960ల్లో “అంపశయ్య” నవలను రాశాడు. ఆ 
నవల ఒక గ్రామీణ విద్యార్థి విశ్వవిద్యాలయంలో వుంటూ పట్నం వాతావరణంలో 
చిక్కుకున్న మనోదశను చిత్రించారు. “చైతన్య స్రవంతి” శైలిలో సాగింది. ఆ నవల 
అతనికి ఖ్యాతిని తెచ్చింది. అతని ఇంటి పేరే “అంపశయ్య నవీన్‌”గా మారింది. 
తరవాత నవీన్‌ ఎమర్జెన్సీ కాలం నాటి పోలీసుల దౌర్జన్యాన్ని చిత్రిస్తూ “చీకటి 
రోజులు” నవల వ్రాసాడు. ఆ తరవాత తెలంగాణ పోరాటాన్ని ఆంధ్రప్రదేశ్‌ 
అవతరణాన్ని నక్సలైట్‌ ఉద్యమం, ప్రపంచీకరణం ప్రభావాలను చిత్రిస్తూ నవీన్‌ 
“కాలరేఖలు, బాంధవ్యాలు, చెదిరిన స్వప్నాలు” అనే మూడు సీక్వెల్‌ నవలలను 
రచించాడు. ఇవేకాక “ముళ్ళపొదలు, అంతస్స్రవంతి” నవలలు రాశాడు. ఇవి 
“అంపశయ్య”కు సీక్వెల్‌ నవలలు. 1960 దశకం నుంచి నిరంతరం నవలలను 


222 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


రాస్తున్న రచయిత నవీన్‌. నవీన్‌ రాసిన “చీకటి రోజులు” నవల ఎమెర్డన్సీ కాలంలో 
పోలీసుల అత్యాచారాలను, అమాయక జనుల యాతనలను చిత్రిస్తున్నది. ఎమెర్డన్సీ 
కాలం నాటి పరిస్థితులను చిత్రిస్తూ తెలంగాణ నుంచి తాడిగిరి పోతరాజు తిరుపతయ్య 
“కిటికి కథలు రాస్తే నవీన్‌ నవల రచించాడు. ఎమెర్దన్సీ నాటి అప్రజాస్వామిక 
దౌర్జన్యాలను తెలంగాణ రచయితలు సాహిత్యంలో నమోదు చేసారు. ఈ చిత్రణలు 
వేరే ప్రాంతాల నుంచి జరుగలేదు. నవీన్‌ నవలల్లో తెలంగాణ విద్యార్థి జీవితం జన 
జీవనం మధ్య తరగతి ప్రజల జీవన పోరాటం ప్రతిబింబిస్తుంది. తెలంగాణ రాజకీయ, 
సామాజిక, సాంస్కృతిక జీవితాన్ని చిత్రిస్తున్నాయి. ఆయన “కాలరేఖలు” నవలకు 
కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు లభించింది. 


తిరుపతయ్య 1987లో “బతుకు” అనే నవలను రాశాడు. ఆ తరవాత రెండు 
దశాబ్దాలకు “జీవన సమరం” అనే నవలను మృత్యుశయ్య మీది నుంచి రచించాడు. 
ఈ నవలలో తెలంగాణ దళిత బహుజనుల జీవితాలు, సంస్కృతి, పండుగలను 
తిరుపతయ్య చాలా వివరంగా చిత్రించాడు. తెలంగాణ భాష్క యాసలో నవల 
చక్కని శైలిలో నడిచింది. 

ఒకప్పుడు విప్లవ పోరాటానికి విప్లవ కథలకు నవలలకు పుట్టినిల్లయిన నల్లగొండ 
జిల్లా నుంచి దళిత చైతన్యాన్ని చిత్రించే నవలా రచయితలు జన్మించారు. బోయ 
జంగయ్య దళిత చైతన్యాన్ని చిత్రించే కథలేకాక “జాతర, జగడం”అనే నవలలను 
రచించాడు. దళితులు విద్య విజ్ఞానం వ్యక్తిత్వ నిర్మాణంతో కృషితో అధికారాన్ని 
చేపట్టాలని బోయ జంగయ్య “జగడం” నవలలో సందేశాన్ని అందించాడు. అగ్రవర్ణాల 
వాళ్ళతో వివాహబంధం వల్ల దళితులకు సమాజంలో సమానత రాదనే అతడు 
అభిప్రాయపడినాడు. నల్లగొండ జిల్లా వాడయిన వేముల ఎల్లయ్య “కక్క, సిద్ధి” అనే 
దళిత చైతన్యాన్ని చిత్రించే నవలలు రాశాడు. ఆయన దళితుల నిత్యజీవితంలోని 
భాష యాసల్లో రచించాడు. దళిత సంస్కృతిని, జీవిత విధానాన్ని వాస్తవికంగా 
పాత్ర చిత్రణలో ప్రతిబింబింపజేసాడు. కదిరె కృష్ణ “పొది అనే దళిత జీవితాన్ని 
చిత్రించే నవలను రచించాడు. 


223 ముదిగంటి సుజాతారెడ్డి 


తెలంగాణలో దళితవాదంలో స్త్రీ చైతన్య వాదులున్నారు. చాలా మంది కథలు, 
నవలలు రాశారు. జాజులగౌరి ఒక దళిత స్రీ వ్యవసాయం చేసేప్పుడు ఎదుర్శొనే 
సమస్యలను “మన్నుబిడ్డ” నవలలో చిత్రించింది. జాజుల గౌరి మరో దళిత జీవితాన్ని 
ఆచార వ్యవహారాలను చిత్రించే నవల “వాయినం” (2012) రచించింది. 


భూతం ముత్యాలు “సూర, పురుడు” అనే నవలలను రచించాడు. వాటిల్లో 
దళిత చైతన్య చిత్రణ కన్పిస్తున్నది. దళితేతర రచయితల్లో ముదిగంటి సుజాతారెడ్డి 
“సంకెళ్ళు తెగాయినవలలో ఒక కింది వర్గంవాడైన మంగలి యువకుడు విద్యార్జనలో 
ఎదుర్మొన్న కష్టాలు, అతడు విద్య విజ్ఞానం క్రమశిక్షణలో ఎదిగి ప్రభుత్వాధికారిగా 
అధికారాన్ని సంపాదించటం ఇతిప్ఫత్తంగా ఉంది. బరాక్‌ ఒబామా నల్లజాతీయుడై 
ఉండి పట్టుదల విద్య విజ్ఞానం క్రమశిక్షణలలో ప్రపంచంలో అత్యధిక అధికారం 
గల అమెరికను |ప్రెసిడెంటుగా ఎన్నికయ్యాడు. జీవితంలో ఏదైనా సాధించటానికి 
రంగు, కులం, ధర్మం వీవీ అద్దురావని ఈ నవల సందేశమిస్తున్నది. సుజాతారెడ్డి 
నవలలు వ్రాయటమే కాక “తెలుగు నవలానుశీలనం” అనే నవలా విమర్శన గ్రంథాన్ని 
రచించింది. 


దశరథ్‌ రాసిన “శతాబ్దాల నిశ్శబ్దం, తెగిపడిన సంకెళ్ళు” అనే నవలలు 
విశాలాంధ్ర వారిచేత (ప్రచురింపబడినాయి. ఈ నవలల్లో లంబాడీల జీవితం 
చిత్రంచబడింది. కాని ఈ నవలలు పునర్ముద్రణ లేక దొరకటం లేదు. వరంగల్‌ 
నుంచి హైమాషైనీ అనే ప్రభుత్వాధికారి నవలలు రచించాడని వరంగల్‌ 
రామాశాస్తిగారు తెలిపారు. కాని అవి అలభ్యం. తిరుకోవలూరు శశిరేఖ “కాలానికి 
సమాధి” అనే నవలను రచించింది. ఇల్లిందల సరస్వతీదేవి తెలంగాణ పోరాటం 
కాలంలో ఆంధ్ర మహాసభల్లో పాల్గొన్నది. 800 వరకు కథలు రాసింది. ఆమె 
“బాంచెన్‌ కాల్మొక్త” అనే తెలంగాణ గ్రామీణ జీవితాన్ని చిత్రిస్తూ నవల రాసింది. 


“వెంపో” (కలంపేరు) తెలంగాణలో పత్రికా సంపాదకుడుగా పని చేసాడు. 
ఆయన భార్య సత్యవతిది సూర్యాపేట దగ్గర గ్రామం. తెలంగాణలో వినోబాభావే 
భూదానోద్యమాన్ని వస్తువుగా తీసుకొని వెంపో “ఈ దేశం నాది” నవలను రచించాడు. 


224 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


అదే విధంగా తెలంగాణలో ఆర్య సమాజోద్యమాన్ని చిత్రిస్తూ “వెలుతురు మలుపులు” 
అనే నవలను రచించాడు. వరంగల్‌లోని దీప్తి ప్రచురణలు ఈ నవలలను 
ప్రచురించింది. వెంపో ఇవేగాక మరికొన్ని నవలలు రాసినట్లు తెలుస్తున్నది. 


కాలువ మల్లయ్య “భూమి పుత్రుడు, సాంబయ్య చదువు, మాట్లాడే బొమ్మలు, 
బతుకు పుస్తకం” నవలలు రాశాడు. ఆ నవలల్లో తెలంగాణ బహుజనుల జీవితం, 
బహుజనుల సంస్కృతి భాషయాసలు కనిపిస్తాయి. గ్రామాల్లోని జనజీవితంలో 
వస్తున్న మార్పులను మానవ సంబంధాలను, ఆర్థికమైన సమస్యలను కాలువ మల్లయ్య 
తన నవలల్లో చిత్రించాడు. గ్రామాల్లో రైతులు భూమిని అమ్ముకునే దుస్థితి ఏర్పడటం 
వంటి పరిణామాలను ఆయన వర్ణించాడు. 


పెద్దింటి అశోక్‌ కుమార్‌ బతుకు సాగక వలసలు పోయే ప్రజల జీవితాలను 
చిత్రిస్తూ “ఎడారి మంటలు” నవల రచించాడు. “దాడి” నవలలో నీటి సమస్యను 
ఇతివృత్తంగా తీసుకున్నాడు. “నెత్తుటిదార” అనే నవలను మారుపేరుతో రచించాడు. 
“హక్కుల యోధుడు”, “భూదేవి” నవలలను ప్రచురించబోతున్నాడు. అశోక్‌ కుమార్‌ 
“జిగర్‌” ఆటావారినవలా రచన పోటీలో బహుమతి అందుకున్న నవల. ఇది హిందీ, 
పంజాబీ, ఇంగ్లీషు భాషల్లోకి అనువదింపబడింది. వస్తువులో నవ్యత చక్కని శైలి 
పాత్ర చిత్రణలు ఇతని నవలల్లో కన్పిస్తాయి. ఐతా చంద్రయ్య తెలంగాణ ప్రజాజీవితాన్ని 
చిత్రిస్తూ నవలలు వ్రాసాడు. రచయిత మెదక్‌ జిల్లా వాడు. 


నందిగం కృష్ణారావు “చీకట్లో నల్లపిల్లి” నవలలో విద్యార్థి జీవితాన్ని చిత్రించాడు. 
విప్లవోద్యమంపై సానుభూతిని చూపే విద్యార్థులను రాజ్యం కుట్రతో జైలుపాలు చేసి 
హింసించటాన్ని ఆయన ఈ నవలలో చిత్రించాడు. ఆయన వరంగల్‌ జిల్లావాడయినా 
ఉత్తరాంధ్ర భాషలో రాయటం విశేషం. 


1969లో జరిగిన తెలంగాణ ప్రత్యేక రాష్ర్రోద్యమాన్ని ఇతివృత్తంగా తీసుకొని 
లోకేశ్వర్‌ “సలాం హైద్రాబాదు” బృహన్నవలను రాశాడు. యథార్థంగా జరిగిన 
సంఘటనలు వ్యక్తులు దీనిలో కన్పిస్తారు. ఒక విధంగా ఇది నవలలాగా సాగిన 
చరిత్ర వృత్తాంతం. గతంలోకి, వర్తమానంలోకి మారుతూ తెలంగాణ చారిత్రక, 


225 ముదిగంటి సుజాతారెడ్డి 


సామాజిక, సాంస్కృతిక, రాజకీయ పరిస్థితులను రికార్డు చేసింది. తెలంగాణ 
ప్రాంతీయ అస్తిత్వవాదానికి ప్రతినిధి నవల “సలాం హైద్రాబాదు”. 


దా. శంకరయ్య “దూరపు కొండలు”నవల ని.పి.బౌను అకాడమీ 
నవ్యవారపత్రికలు సంయుక్తంగా నిర్వహించిన నవలల పోటీలో లక్ష రూపాయల 
బహుమతి అందుకొని “నవ్య” వారపత్రికలతో ధారావాహికంగా ప్రచురింపబడింది. 
చక్కని తెలంగాణ భాష నుడికారంతో సాగిన ఈ నవలలో అమెరికాలో స్థిరపడిన 
భారతీయుల కుటుంబ జీవితాన్ని ఏదో విధంగా వీసాలు సంపాదించి అక్కడ ఉంటూ 
జీవితాలను వెళ్ళదీస్తున్న ఇమ్మిగ్రెంటుల పరిస్థితులను ఈ నవలలో చాలా సహజంగా 
ఆసక్తికరంగా రచయిత చిత్రించాడు. 


మలయశ్రీ రచించిన “నిర్ణయం” కూడా బహుమతి నందుకున్న నవల. 
తెలంగాణ భాష నుడికారాలతో నవల కథ మలుపులు తిరుగుతూ సాగుతుంది. 
తెలంగాణ కుటుంబాల్లో పరస్పర సంబంధాలు స్రీ ఆత్మగౌరవం తెలంగాణ పెండ్లిల్లో 
ఆచారాలను రచయిత వాస్తవికంగా చిత్రించిన నవల. చదివించే శైలిలో వుంది. 


తెలంగాణ నుంచి స్త్రీవాద కథలే కాక నవలలు కూడా వచ్చాయి. గీతాంజలి 
రచించిన “ఆమె అడవిని జయించింది” నవల. నిజామాబాదు యాసలో ఉంది. 
కుటుంబంలో స్రీలు పురుషుల అభిరుచుల కనుగుణంగా నడుచుకోవటం వాళ్ళల్లో 
ఆత్మగౌరవం ఆత్మాభిమానాలు, ఆచారాలు, సంప్రదాయాల పేరుతో అణచబడటం 
పట్నాలల్లో స్త్రీలు కూడా ఎటువంటి స్వాతంత్ర్యం, స్వేచ్చ లేకుండా హింసలకు 
గురికావటాన్ని గీతాంజలి ఈ నవలలో చిత్రించింది. ముదిగంటి సుజాతారెడ్డి 
“ఆకాశంలో విభజన రేఖల్లేవు” నవలలో కొందరు గ్రీవాదులమంటూ ద్వంద్వ 
ప్రమాణాలను ఆచరించటాన్ని స్రీ పురుషులు సమానంగా జీవితాన్ని ప్రజాస్వామ్య 
మార్గంలో కొనసాగించినప్పుడే స్రీవాదం సాధింపబడుతుందని ఈ నవలలో 
చిత్రించింది. రాడికల్‌ ఫెమినిజం భావాలను ఖండించింది. 


1960, 70 దశకాల్లో అనేక సంఖ్యలో “స్రీలు నవలలు రాస్తున్న తరుణంలో 
తెలంగాణ నుంచి మాదిరెడ్డి సులోచన, పొల్మంపల్లి శాంతాదేవి, బొమ్మా హైమాదేవి 


226 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


నవలలు రాశారు. మాదిరెడ్డి సులోచన నవలల్లో తెలంగాణ కుటుంబ జీవితం, 
తెలంగాణ భాష, నుడికారాలు కన్పిస్తాయి. ఆమె 80 వరకు నవలలు రచించింది. 
నాలుగైదు నవలలు సినిమాలుగా కూడా వచ్చాయి. పొల్కంపల్లి శాంతాదేవి కూడా 
70 వరకు నవలలు రాసింది. ఆమె నవలల్లోను కుటుంబ చిత్రణ కన్పిస్తుంది. ఇతర 
రచయిత్రుల వ్యాపార నవలతో పోలిస్తే ఈ రచయిత్రుల నవలలు గంభీరంగా 
వాస్తవికత చిత్రణలలో చక్కని శైలిలో కన్పిస్తాయి. వాళ్ళ నవలలో కొన్ని సినిమాలుగా 
కూడా వచ్చాయి. విజయవంతంగా నడిచాయి. హైమాదేవి 40 వరకు రచించింది. 
1960 దశకంలో తాడిగిరి పోతరాజు “మట్టిబొమ్మలు, పావురాలు” అనే నవలలను 
రచించాడు. “పావురాలు” నవలలో తెలంగాణ స్వాతంత్రోద్యమ కాలంలో సాగిన 
రజాకార్ల అత్యాచారాలు వర్ణింపబడినాయి. ప్రసిద్ధ రచయిత భాస్మరభట్ల కృష్ణారావు 
1950 దశకంలో “యుగసంధి, వెల్లువలో పూచికలు” అనే నవలలను రచించాడు. 
ఆ కాలం నాటి హైద్రాబాదు పట్టణ జీవితం సంస్కృతులు ఈ నవలల్లో 
చిత్రింపబడినాయి. 


తెలుగులో 1960, 70 దశకాల్లో వచ్చినస్తీలు ఎక్కువ సంఖ్యలో (దాదాపుగా 
125 మంది) తక్కువ సంఖ్యలో పురుషులు రాసిన వ్యాపార నవలలను పక్కన పెడితే 
ఆంధ్ర ప్రాంతాల నుంచి వచ్చిన “సీరియస్‌” నవలల కంటే తెలంగాణ ప్రాంతం 
నుంచి వచ్చిన “సీరియస్‌” నవలలు ఎక్కువగా ఉన్నాయి. ఇతివృత్తంలో వస్తువులో 
శిల్పం, శైలి భాషల్లో తెలంగాణ నవలలు ఏ విధంగానూ తీసిపోకుండా ఉన్నాయి. 
నవీన్‌ వంటి వాళ్ళు నవలా శైలిలో కొత్త పోకడలు సృష్టించారు. ప్రయోగాలు 
చేసారు. 


తెలంగాణ నవలా రచయితలు తమ చుట్టూ ఉన్న జీవితాన్ని సమస్యలను, 
ఉద్యమాలను తీసుకొని నవలలు వ్రాసారు. తెలంగాణ పరివేషంలో ఇక్కడి నవలలో 
రచన సాగింది. అందుకని తెలంగాణ నవలలను మిగతా తెలంగాణ సాహిత్యం 
లాగానే తెలంగాణ ప్రాంతపు భౌగోళిక చారిత్రక సందర్భం అవగాహనతో చదువవలసి 
ఉంటుంది. అధ్యయనం చేయవలసి ఉంటుంది. తెలంగాణ సామాజిక రాజకీయ 
మార్పులకు ఇక్కడి ఉద్యమాలకు తెలంగాణ నవల అద్దం పడుతుంది. నిజాయితీగా 


227 ముదిగంటి సుజాతారెడ్డి 


ఇక్కడి (ప్రజాజీవితాన్ని సమస్యలను, సంఘర్షణలను తెలంగాణ నవలలు 
చిత్రిస్తున్నాయి. తెలంగాణ నవలా రచయితలు ఎప్పుడూ నవలా ప్రక్రియను 
ఉబుసుపోకకు వ్రాసే రచనగా తీసుకోలేదు. సామాజిక, రాజకీయ పరిణామాలను 
చిత్రించే, వ్యాఖ్యానించే గంభీరమైన ప్రక్రియగానే తీసుకొని నవలా రచనలు చేసారు. 
వస్తువులో, భాషలో, నుడికారంలో ప్రాంతీయతను కోల్పోకుండా రచించారు. 


228 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


తెలంగాణ తెలుగు సాహిత్యంలో 


సాహిత్య విమర్శ 


తెలంగాణలో క్రీ.శ. 18వ శతాబ్దం నుంచే అలంకార శాస్త్ర గ్రంథాలు 
రచింపబడినాయి. ప్రాచీన కాలంలో సాహిత్య విమర్శ ఛందోగ్రంథాలు, అలంకారశాస్త్ర 
గ్రంథాల్లో అంతర్భాగంగానే సాగింది. సంస్కృత సాహిత్యంలో కావ్య సంబంధమైన 
విషయాలను చర్చించే అలంకార శాస్త్ర గ్రంథాలు, అలంకార సిద్ధాంతాలు తెలంగాణ 
నుంచి చాలానే వచ్చాయి. సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాల్లో ప్రతాపరుద్ర 
యశోభూషణానికి మంచి స్థానమే వుంది. ఇది తెలుగుదేశంలో వ్రాయబడిన 
మొట్టమొదటి అలంకార శాస్త్ర గ్రంథం. దాన్ని ఓరుగల్లు నివాసి అయిన విద్యానాథుడు 
రాసాడు. దేవరకొండ నేలిన రెండో సింగభూపాలుడు '“రసార్దవ సుధాకరం” అనే 
రసవివేచనతో కూడిన అలంకార శాస్త్రాన్ని రచించాడు. సింగభూపాలుని ఆస్థానంలో 
వాడైన విశ్వేశ్వరుడు 'చమత్మార చంద్రిక అనే అలంకార శాస్త్రంలో చమత్కార 
సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. గోలకొండ రాజు అబుల్‌ హసన్‌ తానీషా గురువు 
కుమారుడైన అక్బరు షా “శృంగార మంజరి అనే సంస్కృత అలంకార శాస్త్ర గ్రంథాన్ని 
రాశాడు. అక్బరు షా సంస్కృతంలోనే కాక తెలుగులోనూ పండితుడట. అసలు 
ఆయన శృంగార మంజరిని తెలుగులో రాసి సంస్కృతంలోకి ఆయనే అనువదించాడని 
కూడా అంటారు. ఇవి సాహిత్య విమర్శ ప్రాచీన రూపాలని చెప్పవచ్చును. ఇక 
తెలుగుకు వస్తే తెలుగులో మొట్టమొదటి ఛందోగ్రంథం కరీంనగరం జిల్లా వేములవాడ 
వాడైన భీమన రచించాడు. భీమకవి రచించిన “కవిజనాశ్రయము'లో తెలుగు పద్యాల 
లక్షణాలు వున్నాయి. ఆ విధంగా తెలుగులో మొట్టమొదటి ఛందో లక్షణ గ్రంథం 
తెలంగాణ నేల మీద ఆవిర్భవించింది. కవిజనాశ్రయము తర్వాత ప్రసిద్ధమైంది 
“అప్పకవీయము”. ఆ ఛందో గ్రంథాన్ని రాసిన కాకునూరి అప్పకవి మహబూబునగరం 


229 ముదిగంటి సుజాతారెడ్డి 


జిల్లాలో వున్న తొమ్మిది రేకుల గ్రామం వాడు. తొమ్మిది రేకుల గ్రామ నామాన్ని 
“నవదళ పురి” అని అప్పకవి సంస్కృతీకరించాడు, సంస్కృత మహాకావ్యాలకు విలువైన 
వ్యాఖ్యానాలను రాసిన మల్లినాథుడు తెలంగాణ వాడే. ఆ వ్యాఖ్యానాలల్లో నిక్షిప్తమై 
ఎంతో సాహిత్య విమర్శ అంశాలు కన్పిస్తాయి. అదేవిధంగా వేములవాడ నివాసి 
రాజేశ్వరస్వామి భక్తుడైన సోమనాథుడనే పండితుడు 'వసుచరిత్ర' తెలుగు ప్రబంధానికి 
విద్వద్రంజనిఅనే వ్యాఖ్యానాన్ని రచించాడు. వసు చరిత్ర కూడా సంస్కృత నైషధం 
వలెనే వ్యాఖ్యానం లేకుండా అర్థం కాదు. అటువంటి కఠినమైన ప్రబంధానికి 
సోమనాథుడు వ్యాఖ్యానం రాశాడు. ఆ వ్యాఖ్యానాన్నే ఆధునిక కాలంలో శేషాద్రి 
రమణ కవుల నూతనాంశాలతో, వావిళ్లవారు ప్రచురించారు. ప్రాచీన కాలంలో 
ఛందో గ్రంథాలు గాని, వ్యాఖ్యానాలు గాని సాహిత్య విమర్శలో భాగంగానే సాగాయి. 
సాహిత్య విమర్శకు అవి ప్రాగ్రూపాలుగా చెప్పబడుతుంటాయి. ఈ విధంగా 
తెలంగాణలో ప్రాచీన సాహిత్య విమర్శ అవశేషాలు బహుమూల్యమైనవే 
దొరుకుతున్నాయి. 


ఆధునిక కాలంలోకి వస్తే 1950 దశకం నుంచి తెలంగాణలో సాహిత్య 
విమర్శ ప్రారంభమై వికసించింది. ఇక్కడి సాహిత్య విమర్శకులు తెలుగు సాహిత్య 
విమర్శలో ప్రధానమైన మూడు సాహిత్య ప్రస్థానాలకు మార్గం వేశారు. సురవరం 
ప్రతాపరెడ్డి “ఆంధ్రుల సాంఘిక చరిత్ర”ను వ్రాసి సాహిత్యం ఆధారంగా చారిత్రక, 
సామాజిక చరిత్ర సంస్కృతుల అధ్యయనానికి శ్రీకారం చుట్టాడు. ప్రాచీన కావ్యాల 
ఆధారంగా సామాజిక చరిత్ర నిర్మాణాన్ని చేశాడు. మనకు చరిత్ర పుస్తకాల్లో దొరకని 
జనజీవితమెంతో కావ్యాల్లో దొరుకుతున్నదని సురవరం ఈ సాహిత్య విమర్శ గ్రంథంలో 
చూపాడు. దీనికి 1952లో తెలుగుకు మొట్టమొదట కేంద్ర సాహిత్య అకాడమీ 
అవార్డు లభించింది. 


బిరుదురాజు రామరాజు జానపద సాహిత్యాన్ని సేకరించి విశ్లేషించి “తెలుగు 
జానపద గేయ సాహిత్యం” అనే పరిశోధనా గ్రంథాన్ని రచించాడు. జానపదుల 
సాహిత్య పరిశోధనకు విశ్వవిద్యాలయంలో పీఠం వేసి అకడమిక్‌ స్థానాన్ని కల్పించాడు. 
ఇప్పటికీ జానపద సాహిత్య అధ్యయనానికి విమర్శకు ఈ గ్రంథమే మూలాధారంగా 
వుంది. సి.నారాయణరెడ్డి ఆధునికాంధ్ర కవిత్వం మీద చేసిన పరిశోధనా గ్రంథం 
“ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయం - ప్రయోగం”. ఆధునిక సాహిత్య విమర్శ 


280 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


చేయాలంటే ఎవరైనా తప్పక ఉపయోగించుకునే ఆధార గ్రంథం. తెలంగాణ పోరాటం 
ఇతివృత్తంతో రాసిన నవలలను మార్చిస్టు దృక్పథంతో అధ్యయనం చేసి వరవరరావు 
“తెలంగాణ విమోచనోద్యమం - తెలుగు నవలి అనే పరిశోధనా గ్రంథాన్ని 
ప్రచురించాడు. మార్చిస్టు దృక్పథంతో విమర్శకు మార్కిస్టు విమర్శనా పద్ధతిలో 
ఒక నవలను అధ్యయనం చేసే మార్గానికి వరవరరావు దారి చూపాడు. ఎన్‌.గోపి 
పరిశోధనా గ్రంథం “ప్రజాకవి-వేమని” వేమన మీద వచ్చిన పరిశోధనల్లో అగ్రగామిగా 
ఆకరగా గ్రంథం నిలుస్తున్నది. ఈ విధంగా తెలంగాణ నేల మీదనే తెలుగు 
సాహిత్యంలోని ఈ ఐదు విమర్శనా మార్గాలకు తోవలు పడ్డాయి. 


బిరుదురాజు రామరాజు తెలంగాణ కవులను గురించి వ్యాసాలు వ్రాశాడు. 
విశ్వవిద్యాలయాల్లో ఎందరో ఉత్తమ పరిశోధనలు చేస్తున్నారు. గ్రంథాలుగా 
ప్రచురిస్తున్నారు. 

వీళ్ళేగాక తెలంగాణ నుంచి ఇంకా విమర్శనా రంగంలో ప్రసిద్ధమైన వారు 
కోవెల సుప్రసన్నాచార్య. కోవెల సంపత్ముమారాచార్య, వేనరెడ్డి, ఎస్వీ రామారావు, 
జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌, చేరా, ఎస్వీ సత్యనారాయణ, కసిరెడ్డి, దోరవేటి, ముదిగొండ 
వీరభద్రయ్య వంటి వాళ్ళెందరో వున్నారు. ఇంకా ఎంతోమంది యువకులు సునిశితమైన 
విమర్శ వ్యాసాలు రాస్తున్నారు. గ్రంథాలు ప్రచురిస్తున్నారు. అంపశయ్య నవీన్‌, 
అనుమాండ్ల భూమయ్యలు అనేక విమర్శ వ్యాసాలు రచించారు. ముదిగొండ 
వీరభద్రయ్య నవలలు ఆధునిక కవిత్వంమీద విమర్శ గ్రంథాలు ప్రచురించాడు. 
అనుమాండ్ల భూమయ్య “వేయిపడగలు -ఆధునికేతిహాసం” మొదలైన విమర్శనా 
గ్రంథాలు రచించాడు. ఎన్‌.వేణుగోపాల్‌ విలువైన సాహిత్య విమర్శ వ్యాసాలను, 
సమీక్షలు, ముందుమాటలు రాశాడు. ముదిగంటి సుజాతారెడ్డి చారిత్రక సామాజిక 
నేపథ్యంలో తెలుగు సాహిత్య చరిత్ర” రాసింది. ఇది ప్రీ రచించిన మొట్టమొదటి 
సాహిత్య చరిత్ర. తెలంగాణ రచయితలు ఆచార్యులు కూడా ఎవరూ సమగ్ర తెలుగు 
సాహిత్య చరిత్రను వ్రాయలేదు. దీనిలో విస్తృతంగా తెలంగాణలో వచ్చిన ప్రాచీన 
ఆధునిక సాహిత్య ప్రస్తావనలున్నాయి. ఈ సాహిత్య చరిత్ర తెలంగాణలో రచింపబడి 
భీమన కవిజనాశ్రయం నుంచి ప్రారంభమై తెలంగాణ అస్తిత్వ వాదంతో ముగిసింది. 
తెలంగాణ సాహిత్యానికి సముచితస్థానమిచ్చిన సాహిత్యచరిత్ర గ్రంథం. ఆమె 'తెలుగు 
నవలాను శీలనంి నవలల విమర్శనా గ్రంథం రచించింది. 


231 ముదిగంటి సుజాతారెడ్డి 


అత్యాధునిక కాలంలో 1990 దశకం నుంచి తెలంగాణ నుంచే ఎక్కువ 
సాహిత్యం వస్తున్నది. సాహిత్యం, కవిత్వం, పాట, దీర్ణకవిత, కథ, నవలలు మొదలైన 
ప్రక్రియల్లోనే కాక “విమర్శ” కూడా వ్యాసాలుగా, పుస్తకాలుగా చెప్పుకోదగినంతగానే 
వస్తున్నది. తమ సాహిత్యం, భాష, సంస్కృతులను గురించి చెప్పేటప్పుడు కోస్తాంధ్ర 
ప్రసక్తి అపరిహార్యం అయిపోతున్న బలహీనత నుంచి బయటపడ్తున్నారు. కొంతమంది 
“విమర్శ” తక్కువగా వస్తున్నది అని పదేపదే అంటుంటారు. కాని వస్తున్న విమర్శను 
చదువరు. పట్టించుకోరు. తెలంగాణ నుంచి సాహిత్య విమర్శ వ్యాసాల రూపంగా 
సమీక్షల రూపంగా, గ్రంథాల రూపంగా విస్తారంగా వస్తున్నది. 


1990వ దశకంలోని ఉత్తరార్థం నుంచి తెలంగాణలో తమ ఉనికిని 
దేవులాడుకుంటూ అస్తిత్వానికి సంబంధించిన సునిశితమైన, లోతైన విమర్శలు 
వస్తున్నాయి. తెలంగాణ భాష తెలంగాణ సాహిత్యం గురించి విమర్శ వ్యాసాలు, 
విమర్శ (గ్రంథాలు ప్రచురింప బడుతున్నాయి. పరిశోధనలు జరుగుతున్నాయి. 
విమర్శలో తెలంగాణ వాళ్ళు ఏం వెనుకబడి లేరని చూపిస్తున్నారు. తెలంగాణ 
సాంస్కృతిక వేదిక నుంచి 2001లో “తెలంగాణ తోవలు” అనే వ్యాస సంకలనం 
అచ్చయింది. తెలంగాణ సాహిత్య ప్రష్టలకు తెలంగాణ ఉనికి అస్తిత్వం నిలుపుకోవటం 
తక్షణ కర్తవ్యం అని చాటారు. 2002లో 'తెలంగాణ కథ దేవులాటి అనే వ్యాస 
సంకలనం వచ్చింది. దీనిలో తెలంగాణ నుంచి 1990 దశకం నుంచి వివిధ వస్తు 
వైవిధ్యంతో జనజీవిత చిత్రణలతో విస్తృతమవుతున్న తెలంగాణ కథను గురించి 
విమర్శ వ్యాసాలు సమీక్షలు వున్నాయి. గుడిపాటి తను వ్రాసిన విమర్శ వ్యాసాలు 
సమీక్షలను “ఇతివృత్తం, కిటికి, 'ఫాయిదా' అని పుస్తకాలుగా వేశాడు. 'ఫాయిదాలో 
తెలంగాణ కథల్లోని ఇతివృత్తం, భాషలను గురించి విశదంగా చర్చించాడు. “ఎవరి 
అనుభవాల్ని వాళ్ళు రాయడం మంచిదన్న వాదం వచ్చి పదేళ్లు దాటింది.” అప్పట్నుంచి 
తెలంగాణ కథకులు తమ భాషలోనే రాస్తున్నారు. తమ సంస్కృతిని చిత్రిస్తున్నారు. 
ఈ స్పృహ 1995 తర్వాత బలంగా కన్పిస్తున్నది. అయితే భాషలో ఎన్నో ఎగుడు 
దిగుడులుంటున్నాయని కథల్లో 'తమదైన భాషలో రాయాలన్న అవగాహన ఇంకా 
పెరగాలి” అని అంటాడు గుడిపాటి. 


గుడిపాటి తను రాసిన సమీక్షా వ్యాసాలను 'ఇతివృత్తం' పేరుతో ప్రచురించాడు. 
పుస్తక సమీక్షను మొక్కుబడిగా గుడిపాటి పరిచయం చేయడు. ఏదో అరపావు 


మ) 


232 తెలంగాణ తెలుగు సాహిత్య చరిత్ర 


పేజీలో సమీక్ష వ్రాయడు. అతని సమీక్షా వ్యాసాలు సుదీర్హంగా వుంటాయి. పుస్తకంలోని 
ఇతివృత్తానికున్న సామాజిక నేపథ్యాన్నంతా చర్చిస్తాడు. ప్రక్రియా రూపాన్ని విశ్లేషిస్తాడు. 
ఆయన సమీక్షా వ్యాసాలు అధ్యయనంతో కూడిన విమర్శ వ్యాసాలుగా వుంటాయి. 


తెలంగాణ నుంచి విమర్శలు, సమీక్షలు రాస్తున్న వాళ్ళల్లో కె. శ్రీనివాస్‌, నందిని 
సిధారెడ్డి, కాసుల ప్రతాపరెడ్డి, శ్రీధర్‌ దేశ్‌పాండే, నాళేశ్వరం శంకరం, కాలువ 
మల్లయ్య, అఫ్సర్‌, ఖాజా, గుడిపాటి, ముదిగంటి సుజాతారెడ్డి, కె.పి. అశోక్‌ కుమార్‌, 
వెన్నవరం ఈదారెడ్డి, బన్న అయిలయ్య, యాదగిరి, తెలిదేవర, పెన్నా శివరామకృష్ణ, 
నాగేందర్‌, బాల శ్రీనివాసమూర్తి, లక్ష్మణ చక్రవర్తి, డా॥ త్రివేణి మొదలైన వాళ్ళున్నారు. 
తెలంగాణ సాహిత్యాన్ని కొత్త చూపుతో చూడాలని, శ్రీశ్రీ వంటి కవులు తెలంగాణ 
సందర్భానికి ఎట్లా సరిపోతారని, కన్యాశుల్కం శ్రామికుల జీవితం కాదని, ఆ నాటకాన్ని 
ఇప్పుడెట్లా చూడాలని? తెలంగాణ దృక్పథంతో దళితవాద దృష్టికోణంతో ప్రశ్నిస్తూ 
బి.ఎస్‌.రాములు సాహిత్య విమర్శ వ్యాసాలు వ్రాసాడు. ఆ వ్యాసాలను “సాహిత్య 
చరిత్రను కొత్త చూపుతో తిరగరాయాలి” అనే పుస్తకంగా అచ్చు వేసాడు. బాల 
శ్రీనివాసమూర్తి తెలంగాణ పోరాట వీరుల ఆత్మకథలను అధ్యయనం చేసి విమర్శ 
వ్యాసాలు వ్రాసాడు. లక్ష్మణ చక్రవర్తి విమర్శలు, విమర్శకులను అధ్యయనం చేసే 
కొత్త రంగాన్ని విమర్శలో ఎన్నుకున్నాడు. 

కాసుల ప్రతాపరెడ్డి “కొలువు, “భౌగోళిక సందర్భం” అనే సాహిత్య విమర్శ 
వ్యాసాలను ప్రచురించాడు. ఇవాళ తెలంగాణ సాహిత్య కారులు ఆత్మపరిశీలనలో 
పడ్డారు అని 'వాళ్లూ-మనమూ'” వ్యాసాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు చేయాల్సింది 
ప్రశ్నించటం కాదు, నిందారోపణలు చేయటం కాదు - ఆచరణ! అని కాసుల 
ప్రతాపరెడ్డి గుర్తించాడు. దాంతో నూతన తెలంగాణ సాహిత్య విమర్శకు తోవ 
పడిందని చెప్పాలి. తెలంగాణ చారిత్రక సామాజిక నేపథ్యంతో అక్కడి సాహిత్య 
సృష్టిని విశ్లేషించాలంటాడు కాసుల. ఆ చూపుతోనే కోస్తాంధ్రలోని తెలంగాణలోని 
ప్రీవాదం, దళితవాదం, ముస్లింవాదం సాహిత్యంలో అంతర్లీనంగా భేదాలు 
వ్యక్తమవుతున్నాయని 'వాళ్ళూ-మనమూ' అనే వ్యాసంలో తరచి చూసాడు. 'భౌగోళిక 
సందర్భం” వ్యాసాలు ఈ నేపథ్యంలోని భిన్నత్వాన్ని బట్టబయలు చేస్తున్నాయి. అస్తిత్వ 
వేదన ప్రధానంగా తెలంగాణ ముస్లిం రచయితల్లోనే ఎందుకు వ్యక్తమవుతున్నదో 


233 ముదిగంటి సుజాతారెడ్డి 


పరిశీలించాల్సిన విషయం అంటాడు ప్రతాపరెడ్డి. తెలంగాణ అస్తిత్వవాదం కవుల 
కవితల్లోని భాషలో పదాలు భావ వ్యక్తీకరణలను చాలా లోతుగా “తెలంగాణ 
కవిత్వ భాష-ఆధునికతి అనే వ్యాసంలో కాసుల పరిశీలించాడు. గుడిపాటిలో 
చారిత్రక దృష్టి కనబడితే కాసుల ప్రతాపరెడ్డిలో 'లోనారసి' చూసి మథించే తత్త్వం, 
అంటే అంతరంగ విమర్శ ఎక్కువగా కన్పిస్తున్నది. అస్తిత్వ వాద విమర్శ చారిత్రక 
పద్ధతిలోనే కాక గతితార్మిక చారిత్రక భౌతికవాద దృక్పథంతో సామాజిక అస్తిత్వంతో 
సాహిత్యాన్ని పరిశీలించాలనే సూత్రాలకు అధీనంగా సాగుతున్నది. 


సంగిశెట్టి శ్రీనివాస్‌ 1956కి పూర్వం తెలంగాణ నుంచి వచ్చిన కథల పేర్లను 
'దస్త్రమ్‌'లో కూర్చాడు. 'షబ్బవీసు'లో తెలంగాణ పత్రికలను గూర్చిన సమాచారం 
ఇచ్చాడు. సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ చరిత్ర, సాహిత్య పరిశోధనా విమర్శ 
వ్యాసాలు వ్రాసాడు. మానేరు రచయితల సంఘం వారు మరుగునపడ్డ కథలను 
వెతికి గూడూరు సీతారాం, జి.రాములు కథలను ప్రచురించారు. జి.సురమౌళి 
కథలను ప్రచురించినారు. అవన్నీ తెలంగాణ నేల మట్టివాసనల మధుర పరిమళాలను 
గుబాళించే కథలు. తెలంగాణ తొలితరం కథా రచయితల్లో ఒకడైన గూడూరి 
సీతారాం సాహితీజీవిత స్వర్ణోత్సవాల సంచిక 'కానుగచెట్టు ప్రచురించి తొలి తెలంగాణ 
కథకుని సాహిత్య యోగదానానికి నివాళులు పట్టటం ఇదే తొలి ప్రయత్నం! ఇటువంటి 
సాహిత్య కృషి పరిశోధనలు జరగడం ఆరంభమైంది. నలిమెల భాస్మర్‌ తెలంగాణ 
పదకోశం” పేరుతో తెలంగాణకే పరిమితమైన ప్రత్యేక పదాలను, పదబంధాలను 
కూర్చాడు. అంతర్జాతీయంగానే కాదు ప్రాంతీయంగాను సాంస్కృతిక దాడికి 
గురవుతున్న వైనం నుంచి తెలంగాణ బయటపడాలనే ప్రయత్నం జరుగుతున్నది. 
దానిలో భాగంగానే తమదైన భాషను ప్రయోగించటంలో ఈ పదకోశం ఉపకరిస్తుంది. 
వేముల పెరుమాళ్ళు “తెలంగాణ జాతీయాలులో తెలంగాణకు ప్రత్యేకమైన 
జాతీయాలను కూర్చాడు. అట్లా భాషకు సంబంధించిన కృషి సాగుతున్నది. 

“ముద్దెర' పుస్తకంలో తెలంగాణ అస్తిత్వ వాదాన్ని పరిశీలించే సాహిత్య విమర్శ 
వ్యాసాలు వున్నాయి. తెలంగాణ సాహిత్య విమర్శలో ఓ మైలురాయి 'ముద్దెర' సాహిత్య 
విమర్శ వ్యాసాల సంపుటం. 


తెలంగాణ తెలుగు సాహిత్యంలో 


జానపదుల సాహిత్యం 


శిష్ట కవులు పద్యకావ్యాలను రచిస్తే జానపద కవులు తమ చుట్టూ జరిగిన 
కథలను, వీరుల వృత్తాంతాలను గేయ కావ్యాలుగా రచించి సంచారం చేస్తూ పాడుతూ 
మౌఖిక రూపంలో ప్రచారం చేసారు. ఈ గేయ కావ్యాల పాటల కర్తలెవరో చెప్పలేము. 
మళ్ళా మళ్ళా పాడినప్పుడల్లా కొత్త విషయాలు, కొత్త వృత్తాంతాలు చేర్చబడుతూ 
పోయాయి. మహాభారతం అంతేకద. మౌఖికంగా కథను చెప్పే మహర్షులు శ్రోతల 
సందేహాలను తీర్చటానికి ఎన్నో కథలు, గాథలు చేర్చుతూ పోయారు. జానపద - 
కవులు తెలంగాణలో వీరులైన నల్లసోమనాద్రి, సర్వాయి పాపన్న, బల్మూరి కొండయ, 
సదాశివరెడ్డి, రాజా రామేశ్వరరావు, రాణీ శంకరమ్మ, మియాసావు, అంకమరాజు, 
రేణికుంట రామిరెడ్డి, కుర్రారం రాంరెడ్డిల వీర గాథలను, వృత్తాంతాలను జీవిత 
చరిత్రలను గేయకావ్యాలుగా కట్టి పాడారు. ఇవేగాక సంప్రదాయంగా జానపదులు 
పాదే బాలనాగమ్మ కథ, ధర్మాంగద కథ, పౌరాణికమైన రేణుకాదేవి కథ, 
'ప్రమీలార్జునీయం, అల్లిరాణీ వంటివి ఎన్నో జానపదుల పాటలు వ్యాప్తిలో వున్నాయి. 
ఒగ్గు కథలు, పటాల కథలు, చిందు బాగోతాలు, యక్షగానాలు, తోలు బొమ్మలాటలు, 
జానపద కళా ప్రదర్శన రూపాలు జానపదుల్లో వ్యాప్తిలో వున్నాయి. నవరసాలు 
ఒలికించే ఈ కథలన్నీ జానపదులు చెప్పేయి. జానపదుల నలరించేయి. 


తెలంగాణలో మౌఖికంగా కీర్తన సాహిత్యం కూడా చాలా వ్యాప్తిలో వుంది. 
కీర్తన కవిత్రయం మన్నెంకొండ హనుమద్దాసు, రాకమచర్ల వెంకటదాసు, వేవూరి 
హనుమద్దాసులు ఎన్నో కీర్తనలు రచించారు. గవండ్ల రాజలింగకవి, సుంకరనేని 


తెలంగాణ వైభవోన్నతిపై ప్రత్యేక గ్రంథ 
ప్రచురణను పరిషత్తు చేపట్టింది. ఈ 
పరంపరలో (ప్రస్తుత గ్రంథం ప్రముఖ 
రచయిత్రి డా॥ ముదిగంటి సుజాతారెడ్డి 
రచించిన “తెలంగాణ తెలుగు సాహిత్య 
చరిత్ర”. డా. సుజాతారెడ్డి ఈ గ్రంథాన్ని 
పరిశోధనాత్మకంగా శాప్రీయ దృక్పథంతో 
ప్రామాణిక రచనగా తీర్చిదిద్దినారు. యుగ 
విభజన ఆధారంగా ఈ (గ్రంథానికి ఆమె 
నవమ(గ్రతను నంతరింవజేనినారు. 
వేములవాడ చాళుక్యుల యుగం నుండి 
ఈనాటి వరకు తెలంగాణలో తెలుగు 


సాపాత్యాన్ని నునంవన్నం చేనిన 
సాపొతీవేత్తల రచనాగరిమ దీనిలో 
ప్రతిభాన్వితంగా చిత్రించినారు. ఈ (గ్రంథం 
తెలంగాణ సాహొతీ వైలక్షణ్యానికి 
మణిదర్పణంగా భాసిస్తున్నది. (గంథ 
రచయిత్రి డా! నుజాతారెడ్డికి నా 
హార్దికాభీనందనలు. 


= దా. సి.నారాయణరె 


